(శ్రీ వీరరాఘవ వ్యాసావళి : 
విశ్వకర్మ విశ్వరూపము 


(విశ్వకర్మ మయం జగత్‌) 


శ్రీ (పత్నానంద స్వామి 
దర్శనాచార్య, కళాప్రపూర్ణ 
(డా! కొండూరు వీరరోఘవాచార్య 
ప్రణీత ము. 


(ప కాశకులు: 
శ్రీ కోసూరి వేంకట 'సుబ్బారావు 
అడ్జావాం వీధి నాజరుపేట్క D7, 210. 1-33-11 
తెనాలి - 522 201. 


This Book is published 
with the financial assistance of 
TIRUMALA TIRUPATHI DEVASTHANAMS 
under the scheme 
“Aid to. publish Religions books” 


చరా వేద దర్శనములు 
కృరిక 


శిల్ప సొహిత్యములు నాకు జేవగట్టలు 
బౌపనిషదవనాలు విహార వీథులు, 
ఈ చరాచరాత్మక జగద్దితము (వతమ్ము 
నడపు మిటు నాదు జీవిత నాటకమ్ము.” 


అనే చిన్ననాటి (వకిజ్ఞై (పకారం- శిల్ప ఆత్మ, యోగ్య సాహిత్య 
దర్శనములు, వాటికి సంబంధించిన అనేక వ్యాసములు అమరావతి 
తోరణ కావ్యములు అనేక నాటికలు నవలలు మహనీయుల జీవిత 
చర్మితలు, మిత్ర సాహసి పద్యాలు 2 వేల తత్త్వ సూక్తులు (్రాయడ 
మైనది. వీటిలో 3 నవలలు- ఆమరావత్కి మూడు కావ్యాలు సాహిత్య 
వ్యాసములు తెలుగు కల (ప్రతి విశ్వవిద్యాలయములోను పాఠ్యములై 
మన్ననల నందుకొన్నవి. ఇవియేకాక రేడియోలో చేసిన వివిధ (పసం 
గాల్కుప్రసారమైన నాటికలు అనేకం. ఇదీ ఆంతా పై (వ్రతిజ్ఞకు లోదిడిన 
సాహిత్యమే, 

తరువాత ఉపనిషత్తులలో వరి ంపదిడిన “జగత్కారణ టహ్మపదా 
రం” వేదాలలో ఎలా వర్షింపబిడినదో ఆనే ఆలోచన బయలుదేరిందీ. 
ఉపనిషద్వీజ్ఞానం కూడ వేదాలలో ఏ రీతిగా మొదట ఉగ్గడింపబడి 
ఉంటుందో అన్న ఆలోచన దియలుదేరిందే. 'ఆ ఆలోచనతో వేద పరి 
శీలన దాదాపు 40 ఏండ్డ నాడే (ప్రారంభమయిందే. వేదాలను చదీవి అ ౦ 
చేసుకోవాలంటే తపన్సు కౌవాలస్కీ యోగమూూ యోగ పరిపూక 
ఆవసరమని “తపసా (బ్రహ్మ విజిజ్ఞాసస్య” అనే వాక్యం చెప్పుతున్నది. 
ఇక్కడ “(బ్రహ్మ ఆంటే వేదమనే అర్థం. ఇంకో ఆర్జం జగక్కారణ 


ii 
పర(బహ్మ”మని కూడ.”ఆ రెంటిని అవగాహన చేసుకోడాని కీ తపస్సు 
సాధనయే. బాల్యం నుండి “అలవజచోకొన్న యోగం ఉండనే ఉన్నది 
కనుక్క దానికి గాఢమైన తపస్సును తోడుచేసి రేలు పవళ్ళు తపించి 
వేదార్భం కోసం అనే న్యేషించడం అయింద. ఆ తపస్సులో చదీవిన 
యాస్మ్క పాయణ, శంకర్క రామానుశాదుల భాష్యాలకు అంతులేదు. ఈ 
దృష్టితో 20 ఏండ్లు ఎడతెగని తపస్సు కృషి నడపిన పిమ్మట బుగ్వేద 
దర్శనం రచితమైంది, దానికి ఇంకొక పేరు “వీకం సత్‌”. “ఏకం న 
ద్వీప్రా బహుధావద ని” ఆనే మంగ్రానుసారం అదే పేరు పెట్టి ఆ విధం 
గానే విష్ణు “= “ త , పరుష్క విశ్వక'  (ప్రజాపత్సి హిరణ్య 
గర్భాది దేవ గూన లు ఆ థంలో ఆనిష్మృకా 


* 


బుగ్వేదంభో స సృష్టి వహౌళకను జోధించే స్తూక్షాలకు “విళో గత్పతి 
సూక్తాలని” పేరు అవి 11 నాఫదియ 2) విశ్వకర్మ, 3) పుఠుష్క 4) 
మోక్ష సూక్షాలుగ్రా (పసిగ్దాల్యు ఇంక విడివిడిగా ఉన్న . విష్ణు త్మద్రు 
త్వష్ట, హీరణ్యగర్భాదుల మక్తాల్కు - మంకోలు ఉపయోగించినాయి. 
పీటన్నిటి శరిశోధన, పరిశీలష్ష ఫలితంగా 49 (వకఠణాలతో ముగ్వేవ 
దర్శనం వెలువడింది. ఇందులోని (ప్రధానాంశాలు (క్రొత్తగా కని పెట్టినవ- 
విష్ణు మర్మశ్రాలభో కుండలివ్లీయ్లోగం- ఉన్నదనీ ఛిష్ణువు మెట్టిన త్రి 

ఫ్ర లోకో ఆధారాడ సృ _పఫ్రశళశ్రాలనేద. ఒకటి. ఇంకొకమే మో. ఆదై కత 
సిద్ధాంతము ఉపనిషత్తులు శ్ర్రతిపాదంచిన చెంతమ్మాత్రమూ కాదు. దానికీ 
మూలం “విశ్వకర్మ సూ క్రం” ల్లోని తొలి చుం్రమే అనేదీ రెండవది. 
“స అశిషా (ద్రవిణమిచ్చ _మావః (ప్రథమచ్చి దవరా నావివేశ” అనే 
వి కర్మ సూక్తార్హ ర మంగక్రార్హమే- నా నా ఉపనిషత్తులయందు వి స్థరింపబడిన 
దని సిద్దాంతం. ఇక విష్ణు రుద్ర ఇంద్ర మ్మిత్క అగ్ని (ప్రభృతి 
దేవతలు థిమ్నలుకారనీ వార్డు “విశ్వకర్మ” ప్మత్రుల్కే తదరిశజులే అనీ 


అ 


ii 
నప్రమాజంగా నిరూపించడం మతొకటొ ఇందు మానవులందరూ అమృత 
ప్కుతులే అనడానికి “శు విశ్వే అహృతస్య పుర్రాళొ అనే మంత్రం 
దారిచూపిందీ. ఇలా బు. ద దర్శన (ప్రథమ భాగం “ఏకం సత్‌” 
అయింద. దాన్ని మహా పండితులైన 'ఊ॥ ధూళిషాళ్ళ' అర్క సోమ 
యాజుల్కు డా॥ పోతుఖాచ్‌ స్ఫుజహ్మజణళ్థకో స్రీ, సాహిత్య(బ్రహ్మ  డా॥ 
V. V. L. నరసింహారావు, మహాకవి యధునాపంతుల సత్యనారాయణ 
శోస్త్రి ప్రభృతులు ఎంతగానో మెచ్చి |వ్రశ్లంసౌవర్ష్గ ౦ కురిపించారు. దానిని 
ఆవిష్కరించిన ఆనాటి. (1985) ఆంధ్యూవదేశ్‌ గవర్నర్‌, డా॥ శంకర 
దయాశ్‌ శర్మ ఎంతగానో గ్రంథక ర్ద కృషిని అభినందించారు, డా! దీవౌ 
కళ్ల వెంకటావథాని “ఇదీ అపూర్వ కృష్‌” అన్నారు. 

ఈ (గ్రంథం వెలువడిన సంవత్మొడంలో వలనే (గంధక ర్థకు కేంద్ర 
భుత్యంవారు “నేషనల్‌ కల్చరల్‌ ఫెతోషిస్‌”” ఆవార్డు ఇచ్చి సత్క 
చారు. దీని ఫలితంగా (గంభక ర్థకు నెలకు 5 నందల రూపాయల 

సక్కారంకో నాలుగేండ్ల పాటు తన వేద వరిశోధన కృషిని కొనసాగించ 
డానికి వీలుచిక్కి0ది. ఈ పుస్టకం,(వతుఖు సంవత్సరానికే చెల్లి పోయి 
నవి. T. గ D. వారు ఈ (వథమధాగ ముద్రణకు ధన సహాయశతను 
అందించారు. కాని దర్శనాన్ని దీ చనం” ఆనమన్నారు. కనుక అది 
“బుగ్యేద దీగ్ధర్శనం” ఆయినదే, 

ఇందు వర్ణ ంప  ౦0కా 


“ కర్మ” పర స్వరూవమన్నమాట. 
“పరో దీవృా పర ఏనా _ వ్యా " దేవేఖి రసురై గ్లుహాయత్‌” అని 
విశ్వకర్మ సూక్త మంతం. ఈ భావాన్నే ఆత్మదర్శనంలో ఇలా గానం 
జేయడమమునది- 
“ఏకం సదేవ య దనీర్వచ య మాయా 
సంబంధ మేత్య బహుధా ఘటశే జగ న్లి 
సచ్చి త్పుళై కరస మాద్య మతీం యంత 
క్రళ్వోం పరాఖ్య మసీళళి హృది స్మరామి. 


iv 

ఇట్టి విశ్వకర్మ పర తత్త్వము అష్ట (ప్రళ్ళతులుగాన్ను వాటి వికొ 
రములైన జగత్తులుగాను వికసించి ఈ స ' మూ అయినదీ, కనుక్కో ఈ 
సర్వముకూడ విశ్వకర్మ యొక్క బాహ్య (స్టూల) రూపమే అన్నమాట, 
అందుకే దాన్ని ఉపనిషత్తు “సర్వం ఖల్విదం (బ్రహ్మి అన్నదీ. దృష్టి 
గోచరమయే విశ్వమంతా విశ్వకర్మయే అఖండ (బ్రహ్మమే. ఇద్‌ 
బుగ్వేద చీగ్గర్శనం యొక్క 2వ భాగపు నామం, ఇందులో పంచ భూతా 
లను గూర్చి పంచ దేవతలు త్రిమూర్తులను గూర్చి, ఓషధీ-అన్న 
సూ క్రములను గూర్చి వాస్తోప్పతిని గూర్చీ వివరణలున్న వి. ఇంకొ 
వివాహ మంత్రాల ఆర్థం స్రీ దేవతలు, మంత్రాలు (వ్రాసిన మహిళలు 
మొదలైన లోక విషయా లనేకం వివరింపబడినాయి. అందుకే ఇదీ 
(బ్రహ్మస్వరూపమే అయిన లోకవిశేష చర్చ చేసినట్టయినదన్నమాట! 

ఇక మూడవ భాగానికి “ోబ్రహ్మైవేదం విశ్వం” అని పేరు, 
ఇందులో మోక్ష సూక్తాదులను అనుసరించి కుండలినీయోగ విశేషాలను 
చెప్పడం, సౌర దేవతలను గూర్చి, సవితను గూర్చీ, మజికొందబు 
దేవతలను గూ" అందునా ముఖ గా వస్తు రుద్ర ఆదీత్యులను 
గూర్చీ వారు రంలో ఎలా & బంటీ ఇక్యాదీ పరమ రహస్యాలు 
అనేకం చర్చింపదిక్డాయి. శిల్పం “*(బ్రహ్మకర్మమే” అని స్వప్రమాణ 
నిరూపణం ఇందులో ఉన్నదీ దీనిని డా॥ శోభిరాల సత్యనారాయణ 
(ప్రభృతి విద్వాంసులు (శ్రీ సూరి రామకోటిశాస్ర్రి (వభృతులు మెచ్చు 
కొన్నారు. 

ఇక నాల్గవదీ *యజుద్వేద దర్శనం”. యజుర్వేదంలో ముఖంగా 
మనం గమనించవలసిన విశేషాలు- విశ్వకర్మ నూ కం, నమక చమకాలు, 
వీటిలో ఆధ్యాత్మికత, ఆధిదై విక్క ఆధి భౌతిక తత్త్వాలు దిహుధా సరహ 
స్యంగా (ప్రవచింపదిడినాయి. ఈ మూటి తత్త్వాన్ని గూర్చి వివరణం ఇంత 
విపులంగా ఎక్కడ చేయబిడలేదని (శ్రీ భాగవతుల కుటుంబరావుగారు తమ 


v 


పీఠికలో ఎంతగానో మెచ్చుకొన్నారు. తరువాత్య (గ్రంథకర్త దృష్టీ 
బుగ్వేదంలో ఉన్న రహసా మీద (ప్రసరించింది. చిరతపస్సుల ఫలి 
తంగా “(త్ర్యంబకం యశామ ఒ '*” అనే మృత్యు విమోచన మంత్రానికి 
30కి పైగా అర్జాలను చూపి పాఠకులను ఆశ్చర్య పజచినాడు (గ్రంథకర్త 
ఈమం|త్రములో- వసిష్ట మహర్షి యే (బ్రహ్మ విష్ణు, రుద్రులకు తండ్రి 
అయిన పరమాత్మ (విశ్వకర్మ)యే “గ్ర్యంబకుడిని నిర్జారించాడన్నాడు. 
ఆ త్ర్యంబక మంత్ర తత్త్వాన్ని (ప్రతివారు చదీవితీరాలి. ఇంకా ఇం(ద్ర- 
విష్ణువులు జీవేశ్వర రూపులస్కీ మిశ్రావరుణులు (ప్రాణాపాన (పింగళా 
ఇడా) రూపులస్కీ వాగర్ణ రహస్యాన్ని గూర్చిన అనేక విషణూలు 
ఇందులో వివరింపబిడినాయి. నాసదీయ, విశ్వకర్మ, పురుష సూ కములకు 
గల పరస్పర సంబంధమూ అవి ఎలా మోక్ష హేతువులయినదీ ఇందులో 
లెస్సగా వివరింపబడినదీ. అఆడాత్క శూ" అచల పరిపూర్ణాదీ వాదములు 
ఇందు వేద సమ్మతముగా సర్యాలో పబడినవి, ఇంతయేల ? ఈ 
[గ్రంథానికి “బుగ్వేద రహస్యాలు” అనే పేరు సార్థకమయ్యేటట్లు అనేక 
వేద మంత రహస్యాలు ఈ (గ్రంథంలో నిస్సందీగ్ధం గాను పరమ 
పమాణంగాను వివరింపబిడినాయి . 
ఇక 6వ పుస్తకమే “అథర్వవేద దర్శనం”. అథర్వ వేదం వాచ 
స్పతి సూక్తంకో " రంభమవుతున్నదీ. “వాచస్పతిం విశ్వకర్మాణ 
మూతయే” అనే వి కర్మ సూక్త మంత్రాన్ని అనుసరించి వాచస్పతి 
అనగా వేదజనకుడై “విశ్వక”' * అని అర్దం. “యే (త్రిషష్తాః పరియ గ్ల 
విశ్వా రూపాణి భిభ్రతః వా" ర్పలా తేషాం తనో అద్య దధా 
తు మే” అనే 'మం(త్రంతో (ప్రారంభమయిన అథర్వ వేదం3యోగ[ పధాన 
మైనదని [గ్రంథకర్త ఆశయం, మంగత్రారంభంలో చెప్పబడిన [త్రి సప్హ 
శవాలు ఆధారాదీ సప్పచ।క్ర సూచకొలని (గ్రంథకర్త నిరూపించారు. దానికి 
నట్లు ప్రాణ సూక్తం వి స్పరంగా ఆథర్వంలో ఉండడంకూడ అదీ 
యోగ ప్రధానమనడానికి బిలం చేకూర్చిందే. ఆసలు (గ్రంథకర్త దృష్టిని 


iv 

బట్టి బుగ్వేదరి జ్ఞాన వధానమనీ, యజుర్వేదం కర్మ[ప్రధానమన్కీ సామం" 
భక్తి (ప్రధానమన్సీ అథర్వం కుండలినీ అషహ్టాంగయోగ (ప్రభానమనీ నిర్ణ 
యం. ఆలాగే ఆయన సమన్వయించారుకూడ,. ఇందులో- జగక్కారణం, 
పురుష-స్కంభ నూ క్రములు, యద. విశ్వక ర్మలు, (ప్రాణవిద్య, కాల 
పృథివీ సూక్తములు మనుష్య-స్పూక్తం: వేదుడేవతలు-పిండ (బ్రహ్మాండ 
సమన్వయం, 33 దేవతలు, జగ్యభ్చహ్మానుభవం, అతీత స్థితి. ఇత్యాదీ 
తత్త్యయోగ విద్యాపభానాలైన 20 (వ్రకరణశాలతకో ఈ (గంథం అత్య 
పూర్వంగా రూపొంచీంద, శ్రీ 'ఛాగవతుల కుటుందిరాదృగారు దీనికి 
అద్భతమైన (ప్రవేశికను (ప్రాకోశు. 'ఈ ఆరు చేద. దర్శనములకు (గ్రంథ 
కర్ణ (వ్రాసీన పరిచయ పీళికలు 1ఆతినారూ చదువదగినట్టివి. ఈ విధంగా 
ఈ వడ్డర్శనాల రచన కొనసాగినోదీ. 


ఇక సప్తమ గ్ర ను శహ సారం వ * అని చెప్పవలసి 
యున్నదీ. దానిని “వై వి “** దర్శనమ “విశ్వకర్మమయం 
జగత్‌” ఆనీ అనవచు౪. భా ల కుటుంబరావుగారు ఈ ప్పుస్తకా, 
లను “వ కర్మ విశ రూపము” అనవదు- నని తన .పీరీకలో ఒక 
సూచన చేశారు. ఆమహాపం లసూ లకి " ఈ, (గంథాన్ని- 
“విశ్వకర్మ వి” కూపము *అనిదోలచీసమ. "వే య నెటింగిన, 
| సత్సురునునిలో ర్వ దైవేశ క్ర కులు “సన్నిహికాలై _ ఉంటాయని “యావ 
దేవకాస్తాస్నర్యా. ఫేదవిడే వా -; సృష్ట తనే _ వేదవాక్యం 
_ తున్నదీ " బుక “వేడవేత్త బఇకామేయుడు” అనే (పకర 
అంతో ఈ గంధం. ంభమచ్చతు పేన్ముట “బ్రహ్మను, వేదములను 
సృష్టించన వ్షకల్య యే “స్టే 9 ద్యావా వృథువులన్సు చర్చి సష్పర్షు 
లన్కు సు దిళ్ష్యులను,. న్స చేవతలను. గ_ ఈ భృతు 
లను _ష్టిం శ్వజనక్తుడు ర! అ కందు స్మపమాణ , 
ముగా నిరూ యినద్‌, 


ఆత 


[|] vii 


ముఖ్యంగా “విశ్వకర్మ సూ క్రముిను పలు దృకోో_ణముల తో 
చూచ్చి వ్యాఖ్యానించి దానియొక్క విశ్వార్థ బోధకత్వము ఇందు పశదము 
చేయబడినదీ, అందుకే దీనికి “విశ్వకర్మ విశ్వరూపము, సొ “విశ్వకర్మ 
మయం జగత్‌” అనే పేర్లు తగిఉంటాయని భావించడమైనది. 


ఈ (గ్రంథాన్ని మనస్సుతో భావించి వ్రాసే శక్తి లేక్క కంటిచూపు 
కుంటువడి దిక్కులు చూస్తున్న సమయంలో బుద్దీమంతుడైన్క శ్రీ 
కోసూరి వెంకట సుబ్బాగాపుగారి కుమారుడు చిరంజీవి శివకుమార్‌ నా 
యీ వకిస్టితిని గమనించి “మీరు చెప్పండి నేను వ్రాస్తాను” అని 
పూనుకొని 3 నెలల నిర్వివామకృషికో ఈ (గ్రంథం (వాతను పూర్తిచేసి 
అచ్చుకు సిద్దపరచి ప్రూపులు గూడా దీద్ది ఈ (గ్రంథాన్ని వెలుగులోనికి 
తెచ్చినాడు. వేదంమీది భక్తితో నామీది వశ్వాసంకో నా కృషి వెలుగు 
చూడాలని (వ్రాత ప్రతిని సిద్ధం చేసిన చి॥ శివకుమార్‌కు “శీ (శ్రీమద్గాయ(త్రీ- 
విశ్వకర్మ”ల పరమాను[గ్రహం సిద్ధంచాలని నా ఆశీస్సులు. 


ఈ సందర్శముగా శ్రీ కోనూవి వేంకట సుబ్బారాపుగారిని గూర్చి 
నాలుగు మాటలు (వ్రాయవలసి యున్నది. 1960వ సం॥ నుండి వారికి నా 
సాహిత్య (గ్రంథాలడకో పరిచయం ఉన్నదీ. (క్రమంగా నా ఆత్మదర్శనాది 
చేదాంత (గ్రంథాలను ప[రైకలలోని వ్యాసాలను చదుపుత్యూ రేడియో 
ప్రసంగాలను కూడ వింటూ ఉండేవారు. ఇలా. పెరుగుతూ పోయిన పరి 
చయం, 1983న సంవత్సరములో వారు చి'పెర్‌ అయినాక నేను తజచు వారి 
ఇంటికి రాకపోకలు చేయడంతో ఇనుమడించిందీ. (పతిరోజూ ఆధ్యార్మిక 
బోధ జరుగుతూ ఉందేదీ, (క్రమంగా ఆయన వేదాంత౦లోకి ఆకర్షి ంపదిడి 
నారు. నా" దర్శన రచన (ప్రారంభమయింధీ. ఆరు వేద దర్శనాలను, 
దాదాపు 2౮౮౮లకు సైగా తత్త్వ నూ క్రులను నేను చెబుతూ ఉండటగ్సు 
వారు (వ్రాస్తూ ఉండటము జరిగినది. ఈ తత్త్వ సూ సూక్తులు కూడ మూడు 
(గంథాలుగా వెలువడినాయి, 


viii 

ఇరువురం కలసి సత్తెనపల్లి సమీపంలోని రాజుపాలెం బాల 
యోగినిని దర్శించడం, మహాత్ముల చరిత్రలను చర్చించడము ఇత్యాదులు 
జరుగుతూ ఉండేవి, సుబ్బారావుగారు "వేదాంతంలో చాలవరకు పరిణతిని 
పొందారనవ'' . నా వలెనే ఆయనకూడ వేషానికి " ధాన్యము ఇవ్వక 
హృదయ ప క్యతక్కే ఆ నిష్టకే (ప్రాముఖ్యత _ సాధకుడై నారు. 
“సంన్యాసము తీసుకుంటేనే గాని మోక్షము రాదు” అనే అభిప్రాయము 
పోయింద, ఏ అఆశ్రమములలో ఉన్నా త క్యణ్ఞానాన్ని సంపాదీంచి ఆచర 
ణలో 'పె ముక్తిని సాధించవచ్చు ఆనే సిద్దాంతానికి కట్టువడి పరిసక్య 
తను సా ౦చే అజ్ఞాత యోగసాధకుడుగా తయారై నారు. 

1980 నుండి వెలువడిన నా (గ్రంథాలు చాలా భాగం నేను 
చెప్పగా ఆయన (వ్రాసిన మరియు నేను చిత్తుగా (వ్రాసికొనగా ఆయన 
సాపు ్రాసినట్టివి అయినాయి. ఇలా మా ఉభయుల సమ్మేళనంతో 
ఇంతింతై వటుడింతయై 'పెరగినవారే (శ్రీ కోసూరి వేంకట సుచ్బారావు 
గారు. అలాంటి సుబ్బాగాపగారి కుమారుడు శ్రీ శివకుమార్‌ ఈ 
(గ్రంథాన్ని నేను చెప్పగా (వాయడం ఇంకొక విశేషం. 

మా వేద దర్శనాలేమి, ఈ “విశ్వకర్మ విశ్వరూప” మేమి వేద _ 
సమి లు, పరమ (ప్రమాణాలు, పురాణాలలోని కట్టుకధల వంటివాటికీ, 
వీటి పోలిక లేనేలేదు. వేదస్తూ, ఆ వేదసష్ట అయిన భగరంతుడ్కూ ఆ 
భగవంతుడు స చిన విశ్వమూ కల్ల అయిశేనే. ఈ (గ్రంథస్ణ 
విషయాలూ కల్ల తాయి 

ఇలాంటి “విశ్వకర్మ విశ్వరూప (గ్రంథాన్ని అందరూ చదీని 
వైదీక సత్యాన్ని అవగాహన చేసుకొంటారని మా విశ్వానం, మా కృషి 
ఇంతవరకూ ఈ సప్త (గ్రంథ రూపంగా వి స్లరిందుటకు నేషనల్‌ 
కలారల్‌ ఫెలోషిప్‌ అవార్డు ఇచ్చి తోడ్పడిన భారత (ప్రభుత్వానిక్కీ 
ము ణకు తోడ్పడుచున్న ౫ గ D. వారిక్కీ ఈ సక్యాలను అనుసరించి 
(ప్రోత్సహిస్తున్న మహో ఏ సులక్క్యూ చదువుతున్న యోగ్యుల్దైన 
షాఠక [పవరులకూ మా ఇలొసొర్వక ధన్యవాదాలు, 


ix 
ఆయుశ్నేషమూ, ఆరోగ్యము ఉంటే సామవేద దర్శనాదులు కూడ 
వెలువడవచ్చునే మో ఆని మా భావం, 
“ఆలకింపు డమృత పుతు లందజిద్దీ.” 
తెనాలి 
1-4-94 (ప త్నా నంద 


అసూయా 


శ్రీస్వామి (పక్నానందుల బుగ్వేద దిగ్గర్భనాదులను 
చదివి (ప్రముఖులు (్రౌసిన అభి సాయములు 
కొన్ని మాతకు వి 


శ్రీ భాగవతుల కుటుంబరావుగారి అభి పాయమం 
(మచిలీపట్నం జాతీయ కళాశాల శివైర్తు (ప్రిన్సిపాల్‌) 


దర్శనాచార్య, కళాప్రపూర్ణ డా॥ కొండూరు వీరరాఘ వాచా ర్యులు 
గారు ((ప్రక్నానందులు) నేటి ఆంధ్రులకో గర్వకారణమైన మహనీయు 
లలో ఒకరు, 

వీరిని తలచుకొన్నప్పుడెల్లా “నముదీతః గుణానాం సమదయః” 
అనే శ్రీహర్ష వాక్యం స్మృతికి వస్తుందీ. ఆంధ్ర సంస్కృత భాషా పాండి 
త్యం, విమర్శకత్వం, కవిత్వము, యోగము, ఆధ్యాత్మ విజ్ఞానము, దర్శన 
పరిజ్ఞానము, వేదదీగ్గర్శనము తవస్సు, బోధకత్క అనుష్టానము- అనేవి 
వీరిలో చోటు చేసికొనై్న. 

వీరు పట్టిందీ బంగారం అవుతుందీ, ఏ రచనచేసినా అందులో 
విషయం కూలంకషంగా విశదంగా సుబోధంగా ఉంటుందే. తాము 
చెప్పే విషయాన్ని తాము అ నుభవపూర్వకంగా అవగాహన చేసుకొన్న 


x 
వారే ఈ' విధంగా (పతిపాదవ చేయగలుగుకారు. శిష్యులకు కలిగే సంక 
యాల నూపహించ్చి వాటికి సమాధానాన్ని ఇస్తూ సిద్దాంకాలనేగాక, సాధన 
మార్గాలను గూడ బోధిస్తున్న ఒక గురువు పాఠకుల మనోవీధిలో అడు 
గడుగునా సాక్షెత్క_రిస్తాడు. “అధ్యాస్క మిథ్యా హన “దాదీ” జటిలమైన 
విషయాలను ఆతిసులభంగా బోధింపగలిగారు. పాం సాము, బోధకత 
అనే రెండూ కల ఊఉ క్రమ గురువులు పీరు, 

“యసోోభయం సాధు స శిక్షకానాం 

ధురి _పతిష్టాపయితవ్య ఏవ”, 


శిల్పి యోగ్య ఆ  రృనాల్కు త త్త్వసాధన్మ తత్త్వ సూ క్రులు- 
అనే వీరి (గ్రంథాలు విజ్ఞానానిక్కీ సాధనకుగూడ సోపానాలుగా ఉపయో 
గించే ఉత్తమ థాలు. పేరి “మితసాహుసి”కి 


ఆం(ధశతక వాజ్మ 
యంలో చిర లభిస్తుందీ, 


ఇవన్నీ ఒక యెత్తు, వీరు తమ చరమ వయస్సులో చిర తపఃఫల 
ముగా రచించి ఆంటద్రులక్కు. ఆంధ వాజ్మయానికి ఎనలేని కానుకగా 
సమర్పించిన “బుక్క్‌ యజ్యు రథర్వవేద దర్శనాలు, బుగ్వేద రహ 
సాలు” అనే (గంధాలు ఒకే యెత్తు! ఇందులో పీరు ఆయా దేవతా 
తత్త్వ స్యరూవపర్ణన, అ యా మండ్రార్డ (బ్రతిపాదనలలో:” కపితీదవ 
(ప్రతిభ ఆ (గ్రంథాలను చదీవినవారికే తెలుస్తుందీ. వీటిలో కూడి వేటి 
అన్నిటివీ మించినద్తు ఛీర్వు'శ్షివతిపాదీంచిన “విశ్వకర్మ (బ్రహ్మ సిద్దాంతము. 
ఇదీ అనిధం పూర్వము "య. క్రప్రమాణ సిద్ధము, వేదములలోని 
“విశ్షకర్మ”యే ఉవసిషతులలో ని [దిహ్మము- అని సిద్దాంతీకరించి “విశ్వ 
నన వను తనన వ 
కర్మకు సర్వదేవతా సార్వభౌమ వబ్దాధిషేకం చేసినారు, (“యో దేవా 


నాం నామథా ఏీకవీవి ఆని బుక్కు_కదా) ఈ గ్రంశాలలో- “వకంసత్కొ 

సర్వం ఖల్విదం (బ్రహ్మ (దిహ్మ సత్యం జగ్యడృహ్మ” అనే వాక్యాలను 

వేదముల లోని విషయాలకు సమన్వముంచ్చి ఆర్వైక వాదంలో ఒక 

విశిష్ట మార్గాన్ని సూచించిన కీర్తి కూడ వీరికే దక్కుతుంది. వీరి 
=] ౧ రా! యు 


xi 
థాలు (ప్రపంచ భాషలలోనికి అనువదీంపబడి తే లోకానికి ఎనలేనిమేలు 
కూరుతుందీ. ఆందుకు (ప్రభుత్వం పూనుకోవాలి. వీరి (గ్రంథాలను 
ఆందజూ చదీవి ధస్యులు కావాలని' కోరుతున్నాను. వీరికి నా హృదయ 
పూర్వకాభినందనాలను అందచేస్తున్నానుం 
చిలకలపూడి 
20-7-92 భాగవతుల కుటుంబరావు 


aE PU oa 
భగవతి స్వమాపులై న [పక్నానందులకు నమస్కారములు, 
నేను 1954 A1g15t-15న విజయవాడ మునిసిపల్‌ ఓరియంటల్‌ 
కాలేజిలో లెక్చరరుగా చేరినప్పటినుండి మిమ్ము, మీ సాహిత్య కృషిద్వారా 
బాగా ఏటుగుదును. ఈ మధ్య మీ (గ్రంథాలను చాలావరకు చదీవిసందున 
మీరు సర్వజ్ఞులని తెలుగు సంస్కృతము, ఇంగ్రీమ మొదలైన భాషల 


లోని (గ్ర?థాలన్నింటినీ ఆలోడనము చేసి ఆపోళన రని తెలిసి 
పోయినదీ. మీరెన్నో (గ్రంథాలను కం ము చేసిఉంటాః నిక్రసంధా 


గ్రాహులవి నాకు నమ్మకము ఏర్పడిపొయినదీ. నేను మునన్సుళో ఒకటి 
పెట్టికొని 'పైకి ఒకరకంగా మాట్లాఢలేన్కు |వ్రాయలేను. ఆయినా నా 
1వాతలన్నీ భక్తితో (వాయున వేగాని' ఖిర క్షికో (హ్రాయునవి కొవు. మీవంటి 
మహానుభావులు ఏందణో ఉండరు, మీరు అపర వ్యాసులో శంకరులో, 
మరెవరో ఆయిఉంశాలి, మీ (వాతలనలన మావంటివారయు లాభము 


పొందుచున్నాము. చి త్తగింపుడు. 


ఇట్లు, 
బోడాల రావుకోటయ్య 
కారంచేడు Lecturer, 
14-9-94 " Municipal oriental college, 
Vijayawada, 


311 
తాము వేదజలధిని మధించుచూ మంధరాయమాణులై. దార్శనిక 
స్టితి మండి ఏదీగి (ద్రష్టలై తిరి ఈ విషయమున మిమ్ములను రెండవ 
సొయణు లనవచ్చును. ఆ మహానుభావుని యంశ మిమ్మావేశించినదని 
పించినదీ, ఆయన విజయనగర సామ్రాజ్యమును స్టాపించెను. మీరు 
విశ్వకర్మ విజయనగర A మీ లేఖినిద్యారా స్థాపించు 
చున్నారు. 


ఇట్లు, 
నాగరకర్నూలు కపిలవాయి లింగవంార్రి 


23-19-91 Retd. Lecturer in Telugu 


౩౧హభిలిం0౭= 
ఎనండ మహో దయేభ్ర్య స్మప్రణామం సబహుమాన ఫర 
స్సరం విజ్ఞాప్యకే--- 

ప నిమేషావధా మిశ్రస్య గృహే మయా త్రభవతాం 
“బుగ్వేద స్యాలు” ఇత్తి యజుర్వేద దర్శనమితిచ (గ్రంథ ద్వయం 
గత సప్తా హే పూర్వ మాసీక్‌, తత్ర భవకామ్‌ కాదృశ (గ్రంథ 
[పణయనో పకారాయ ఆంధధ్రాః సర్వే ప్యధమర్జా భవేయుర్చవతా మితి 
నిళశ్చ[ప్రచయో మమాఛి!పాయః. తత భపకాం భవకాం తపోదృష్టి ః 


(ఆలోచనా సరజిః) మా చాతీవ సుజోధా సతీ మాదృశానా మల్చ 
జ్ఞానా మనల్ప మానంద ముపజనయకతీత్య|త్ర నాస్తి సి సంకయ లేశోఒపి, 


ఇట్ల 
కొలూరు అవతార శర్మ 
కొకినాడ MA., మన్‌ం, BEd. 
31-12-91 Sanskrit Lecturer, 


P. R. Govt. College. 


అంజు కర 


(పకాశకుల విజ్ఞ ప్తి 


జగత్‌ (ప్రసిద్ధ విద్వత్కవులు, బహు (గంథకర్హలు ఆయిన 14 
కొండూరు వారు భార్యా వియోగానంతరము (1982) “ప్రక్నానంద 
స్వామి” ఆనే నామంతో వేదవేదాంత గ్రంథాలు (వాస్తూః లోకోపకారం 
చేస్తూ ఉండటము జగమెజీగిన సత్యమే. 


వేదాల మీద ఆరు దర్శనాలను (వసి (ప్రకటించే సంద” ములో 
సాపు (వ్రాయటమనే పనిని నాకు ఆ '"ంచి వారు నా జీవిత వి * వికో 
పొనీకి తోడ్పడిన ఆధ్యాత్మిక గు గలు. వారు “వేషమెన్న వలిదీ, 
విజ్ఞత లోనిద్కీ క్ఞానమొకకే మోక్షసాధనంము, వట్టి వేషమూని వంచింపకు 
జగందు” అనే మార్గానికి చెందీన సిద్ధప్పరుషులు,. వోరి టోధలవల్ల నేను 
కా త్త్వికముగా ఎంతవరకు సాధింపగల్తిగినానో అదీ వారికే తెలియవలెసు., 
సహ్యసారము వంటిదని చెప్పదగిన ఈ సష్టమ (గ్రంథాన్ని వారు 
స్వయముగా ముద్రించుకొనలేక మాకు ముద్రణాధికొరాన్ని కల్పించినారు, 
తీనికి 7. 7.0. వారు ముద్రణ (ద్రవ్యాన్ని చేకూర్చారు. వారి 
తోడ్చాటుకో ఈ గ్రంథము వెలువరించే అదృష్టము కలిగినదీ. ఈ 
(గ్రంధాన్ని (ప్రధమ ము[ద్రణక్కు సర్వాధికారాలతో మాకు ఇచ్చిన ్రీఛ్రీ శ్రీ 
" నందులవారిక్కీ ముద్రణ [ద్రవ్యాన్ని అందీంచిన తిరుమల తిరుపతి 
స్టానములవారికీ మా కృతజ్ఞ కా పూర్వక నమస్సులు. 
ఆచార్య స్వాములవారి అన్ని (గ్రంథాలవలె ఈ “విశ్వకర్మ విశ్వ 
రూప” (గ్రంథాన్నికూడ్త సాఠకలోకం [శ్రద్దాభ క్షులకో చదివి” ఆనుష్టించి 
లాభము పొందుతుందని ఆశిస్తున్నాము. ఈ (గ్రంథ ముద్రణలో శ్రమ 
ఆనుకోకుండా ఎంతగానో మాకు తోడ్పడిన వాణీ ఆర్ట్‌ (ప్రింటర్స్‌ ఆధిపతి 
చి॥ టీ. శివశంకరరావుగారిక్కి తదీతర సిబ్బందీకి “శ్రీ గాయశ్రీ- విశ్వకర్మ” 
భగవానులు ఆయురారో గ్ర ్యశ్వములు (ప్రసాదీంచవలెనని | న్నాను. 
ఇట్లు (ప్రకాశకులు ' 


కోసూరి వెంకట సుబ్బారావు 


10 


ll. 


12 


18. 


14 


15. 
16. 
17. 
18. 
19. 
20. 
2]. 
23, 
29. 


24 


25. 


Se 


షయసూచిక 


* వందనాదికము 

. వేదవేత్త సర్వదేవతా స్వరూ పుడు 

- (ుహ్మను, వేదములను సృష్టించినది ఏకా 
* పంచబుషులు 


స్త బుషులు 69 


వను రు దాదిత్యులు 


అంగిరసులు_భృగువులు_ అథర్వణులు 


i విశ్వకర్మ సూక్క త త్వార్ధము 
ఆ విశ్వకర్శ పూర్ణ రూపము 


విశ్వకర్శ నోము మలో న 
విశ్వకర [క్రియ లు 

విశ్వకర్మ పరస్వరూ పము 

విశ్వక గ్భ- గాయ తి 

విశ్వకర్భ- త్వష్ట (బ్రహ్మ 

పంచ. బుస్కీ (బహ్మా. మూర్తులకు అ భేదము 
పంఛానేయులు-వారిపై నిందలు 
పంచాననులు-చారి తక దృష్టి 

విశ్వకర్శ తత్త్వము-గీత 3 
విళ్వకర్శ సంచస్తూ తి పై 
అవాం విశ ౧గ ర్మాఒస్టి 

విశ్వకర్శో వత్తు 

వేషారంభములు 

ఏిశ్వకర్శ త్ర శ్త్వ పొనుఖ్య్వము 
వమహోళిల్పోపనివత్తు 

ఉపసంహోరము 


1ll 
150 
169 
199 
212 
231 
వ్‌ 
278 
296 
320 
828 
85 
850 
866 
877 
390 
898 


402 


జ 
విశ్యకర్మ విశ్యరూ పము 
(వైదిక విశ్వకర్మ దర్శనము 
“ఓం నమో విశ్వకర్శణే, స ఉపా త్వస్మాన్‌.” 
వందనాదికము. 
జావా క 

సో పంచాననాది సామేేన, పంచ సృష్ట్యాది కర్మభిః, 

వేదస్య వితరా వన్దే ఆద్యా వన్వర్థ దంపతీ. 1 
తా॥! అయిదు మోములు, పది చేతులు మొదలగు పోలికల 
చేతను, సృష్టి; స్థితి, లయము, తిరో ధానము, అను హము- 
అనెడి అయిదు కర్ణుల చేతను సార్టకత్వమును పొందిన ఆదిమ 
దంపతులగు వేద జననీ జనకులకు (గాయ తీ_విశ్వకర్మ్శలకు) 
వందనము. 


శ్లో నమస్తే వేదమా(శే శే, జగదాకృతయే సదా, 

నమ స్తే వేదప్మితే శే జగదాత్శ స్వరూపి. 
తా॥ పంచభూతమయములగు జగత్తుల ఆకారమే అయిన 
వేదమాత (గాయత్రి వగు నీకు నమస్కారము. జగదూప 
మునేకాక, దానికి ఆధారమైన అంతరాత్ళ స్వరూ పముకూడ 
తాల్చిన చేదజనకుడవగు (విశ్వకర్శకు) నీకు నమస్కారము. 
గాయ తీ_విశ్వకర్శల పరమత లేము యజుర్వేద దర్శనమున 
కొంతవణకు వివరింపబడినది. 


2 విశ్వకర్మ విశ్వకూపము 


a (శుతి సూక్తాని సర్వాణి, యః క్రమేణ విభ క్షవాన్‌, 
చతు ర్వేద స్వరాచేణ, వేదవ్యాసం స్మరామి తమ్‌, 3 
తా! వ మహానుభావుడు సను స్తమెన (శ్రుతి సూ క్తరాళిని 
బుగ్యజు సామా ధర్వముల నిడి నాలుగు వేదములుగా 
విభజించినాడో, అట్టి 'వేదవ్యానుని స్టరింతును. 
వో ఆత్మనః పితరౌ వచ్చే పార్వతీశ్వర రూపిణో, 
విశ్వకృ ద్దర్శన (గంధ నివృ9తూ్య్యూహ సమా ప్పయే, 


తా! ఈ విశ్వకర్మ దర్శన రచన నిర్విఘ్నముగా కొనసాగు 
టకు పార్వతీపర మేళ (ర స్వరూపులైన నా తలిదండ్రులు 
(శ్రీ మక్సార్యతీ కోటీశ్వరాచార్య దైవతములను గూర్చి 
నమస్క-రించుచున్నాను. (ఈ (గంధమును “విశ్వళర్శ దర్శని 
మని కూడ అనవచ్చునని ఇందలి భావము.) 


కో (పత్నం జ్ఞానం సమాసాద్య, |పత్నానంద య ఈరితేః, 

లో2 హం (పత్నర్షి మౌాత్యజ్ఞ గోత్ర కరార మ్యాకయే. 

స్ట్‌ 

తా! వ వేను సనాతన మైన వేదవేదాన్న విజ్ఞానము నార్థించి 

(పళ్నానంద స్వామి అని విలువబడితినో, అట్టి ఆత్మే క్త 

నైన చను నా గో తకర్త అయిన (పత్నబన్నా బుషిని 
ఆ; శయించుచున్నాను. 


విశ్వకర్మ విశ్వరూపము 3 
న బుగ్వేద దిద్దర్శనాది షట్క-నిర్మి త్యనంతరం 

(క్రియతే శి విశ్వకర్శ విశ్వరూ వాఖ్య సతృ్బ్బతిః 6 

సర్వ వేదోపనివదాం, సారరూపొ సదా శయా 
యస్యా నామాంతేరం సద్భి “ర్విశ్వకర్శ మయం జగత్‌ ” 
ఇతి (వో క్షం భ వేద్విద్వ దానందాయ (పజూాహితమ్‌. 7 
శా॥ బు గ్వేద దిగ్గర్భనము మొదలగు ఆరు (గంధములను 
రచించిన పిమ్మట విశ్వకర్మ విశ్వరాపమనెడి సత్‌ | గంథము 
రచింపబడుచున్నది. ఇది సర్వ వేదోపనిషత్తుల యొక్క సార 
మైన సద్విషయములకు మ. దీనీని “విశ్వక ర్భమయం 
జగత్‌” అనెడి నురొక పేరుతో కూడా విలువవచ్చును. ఇది 


విద్యాంసులయొక ఆనందమునకున్యూ పాఠకుల యయొక్కొ- 
పాంతము కొజుకునూ తగిన (గంధము. 


వేదవేత్త సర్వదేవతా స్వరూపుడు 


“యావతీన్వై జేవళా స్తా స్పర్వా వేదవిది _చావ్మాణే వస న్ని, 
తస్నాద్‌ (బావ్మాణేభ్యో 'వేదవిద్భ్యో దివేదివే 
నమస్కురా న్నా నీలం ర్తయే 

జేతా వవ చేవతాః (వీణాతి 


(పతి 'వెదిక కార ము నందును యజమానుని “యో 
చై శాం _బహ్మణో వేద, అమృ తేనావృతాం పురీం” అనెడి 
మంత్రములతో డీవించుట వేద సంప్రదాయము, అట్టి 
ఆశీర్వచన మంతములోనిదే పైన చూపిన మంత్రము. 
దాని భావమిది, 


(ప్రకృతిలో ఎన్ని దైవళక్తులు కలవో, అవి అన్నియూ 
'వేదార్గము నెజిగిన _బావ్మాణుని ఆశోయించి ఉండును. 
కావున వేదవిదులై న (బాహ్మాణులకు (పతిటినము నమస్క- 
రించుచు వారి అనుుగహామును పొందవలయును- అం లేశాని 
వారిని కఠిన వాక్యముల చే దూవీంపరాదు. వారిని గౌరవించి 
ఆరాధించువారిని వేదవేత్తల యందున్న బేవతలు దయ 
చూచి కాపాడుచుందురు, 


ఈ మంతము వేదదేవతల (ప్రభావము. నెటిగినవారు 
బావ్శాణులనియు, అటివారిని నిందింపక పూజించినవారు 
eg ర 


ఇ చెవ కా స్య్హాపుడు 5 
జేవతాను గవామునకు స్మాతులగుదురనియు వక్కాణించు 
యన్నది. ఇది వేడార్భము నెజీగి ఆచరించి దివ్యశ క్తులను 
పొందినవారిని గూర్చి ఇెప్పినదేకాని, కేవలము మంత 
పాఠకులను గ్‌ా "చెప్పినది కాదని (గహింపవలసియున్నది. 
'వేదార్థవిదుల "బీవతా వకీశరణ (పభావమును గూర్చి డీనికి 
ముందరి మంత్రమేమనుచున్నదో చూతము. 


“ బావ్మాణో చై సర్వా డేవశాః. 
స్పర్వాభీ శేనైనం చేవతాభి రుద్ధరతి”. 
(బావ్మాణుడనగా వేదార్థ జాని సమస్త దేవశా 
మయుడు. (ప్రకృతిలోని సమస్త చైవశ క్షులతోను వేదజ్ఞుడైన 
_బాన్నాణుని సృష్టి జరుగును. పురుషసూకములోని ఇంకొక 
మంత్ర మేమనుచున్నదో దమూడుడు. 
(25 —_ శ 
యనం (నాహ్మణో విద్యాత్‌. 
తస్య -జీవా అస్‌ వశే.” 


తా॥ ఏ వేదపొఠకుడు ఈవిధమైన పురువ సూక్త 
ఛావమును తెలిసికొనుచున్నాడో, అట్టివానికి "దేవతలు 
వశ మై యుందురు. ఈ వాక ము పురువసూ క్ష మునకు 
మ్యాతమే సంబంధించిన దైనను, సమస్త -వేదరాళికి కూడ అవి 
అన్వయించునని మరవరాదు. అనగా వ విజ్ఞాడు 'వేదార్థము 
నెజింగి, దానిని (తకరణకొద్ధిగా అనుష్టించునో, అట్టివానికి 


6 వశ్వకర్మ విశ్వదడాపము 


(సకృతిలోని ైవళక్తులు వళములైయుండునని సారాంశము. 
ఇట్టి వేద వాక్యములు కేవలము వేదపఠన మా తము చేత 
[ప్రయోజనము లేదనియు, అర్ధ భావ సహితముగా దాని 
నెజిగి ఆచరించిన నే (పయోజనమనియు జనులను హెచ్చ 
రించుచున్నవి. ఇట్టి స్థితిలో ఈనాడు కేవల వేద పాఠకులు 
వేద పండితులుగా లెక్కి౨పబడుట ఆశ్చర్యము కాదా! 
“సక్తు మివ తితఉనా పుననో 
య తధీరా మనసా వాచ మృకత, 
అతా సఖాయ స్స ఖ్యాని జాన తే 
భైైహాం లక్ష్మీ ర్నిహి తొధి వాచి.” 
కార బు గ్వేదము 10-714, 
ఈ మంతమేమో 'వేదవాగ్బఏహ్మాము యొక్క 
తత్తగము నెటిగినవారి వాక్కుులయందు మంగళకర మైన 
లమ్మీ నివసించునన పలుకుచున్నది. కనుక చేదమం తాన 
గావానము కలవారి మాటలు మంగళ పదమని "తెలియు 
చున్నది. 
వసువులు, రుదులు, ఆదిత్యులు అనెడి ేవతలు 
మన శరీరము నందు కూడ ఉన్నారని మన వేద దర్శనము 
లలో మనము చదివేయున్నాము. ఇంకనూ తేట తెల్లముగా 
శరీరము నందలి వారి ఉనికిని వీకొదముగా పరికింతేము. 


వేదస త్త సర్వదేవ కా స్వ యహాపుదు 7 
మితా వరుణులు : 

మనము వను, రుద, ఆదిత్యు లనెడి దేవతలను 
ఎజీగియే యున్నాము. మి తుడు, వరుణుశు అను దేవతలు 
కవలలు, అనగా జంటగా పుట్టినవారన్నమాట. ఈ మి తౌ 
వరుణులు మన శరీరము నందు ముఖ్యభూతువై యున్నారు 
ఎట్లో చూతము “| పాణో వె మి|తేః అపానో వరుణ” 
అని తె త్తిరీయ సంహిత (5వ కాండం, లివ (పళ్న, 17వ 
మం తము) చెప్పుచున్నది. (పకృతిలోని ఈ మతా వరు 
ణులు వరుసగా పగటికిని, ర్మాతికిని, అధిపతులని వేద సంప 
దాయము. వారు శరీరము నందు “ పాణాపాన వాయు 
రూపులే” అని చెప్పూ వేద వాక్యము మనలోని మి తావరు 
ణుల అను గహమును మనము పొందవలయునని మనలను 
(పబోధించు చున్నది. 

ఈ మితా వరుణులే కుడి ఎడమ నాసారం| భము 
లందలి _పాణవాయువులని గ్రహింపవలయును. ఆ కుడి, 
ఎడమలు పింగళా, ఇడా నాడులకు సూర్య చందు లధిపతు 
లని మనకు స్వర శాస్త్రము చెప్పుచున్నది. మి కా వరుణులు 
కవల'లై నట్లు కుడి, ఎడమ రంధములందును పాణ వాయువు 
జంటగానే సంచరించుచున్నది. కనుక (పతీ మానవుడు 


మి తా వరుణారాధన చేయుట యనగా, ప్రాణాయామము 
ద్వారా న్య పాణ రతణ చేసికొని చిరంజీవిమై మనుట యీ, 


అవ అం 


8 విశ్వకర్మ విశ్వరూపము 


వేదములందుకూడా బహుుమం[తములలో మి తా వరుణు 
లను గూర్చి స్తుతులు, (సస్తావనలు కాంచగలము. 
వేడ పఠన (పారంభ సమయమున వున మొ దిగువ 
శాంతి మంగ త్రేమును చదువుచుందుము. 
“గం నో మిత శ్ళం వరుణ శం నో భవ త్వర్వ్యమ్యా, 
శంన ఇందో బృవాన్చతిం శం నో నిమ్ము రురు క్రమః_ 
నమా (బహ్ముణే, నమ స్టే వాయో! 
త్వ మేవ (పత్యతం (బహ్మ్జీసి. త్వా మేన (పత్యతం 
(బవ్నా వదిస్య్యామి, బుతం వదిపా మి, సత్యం 
వదిష్యామి, తన్నామవతు, తద్వశారమవతు, 
ఆపతునూం, అవశువకారు, ఈం శాంతి శాంతి శాంతిః. 


ఈ మర్మ త్రమున మొదటగా స్మరింపబడిన మి "తొ 
వరుణులు (ద్రహ్మాండములోని జగ త్పాలక్రు లేకాక, వీండాంట 
మున (శరీరమున) సూ * చంద దాపుళై (సాణ వాయు 
స్వరాపముగా ముక్కు. ౦౦ ధములలో సంచరించు జీవతి 

ని తెలియ 

ఆ వలయును. అట్టి మి 5ా వరుణులను (పాగగా 
యాను విధానము ద్వారా వళము చేసినాన్సి, భా న 
సమాధుల మూలమున అణిమాద వ సీదులను “సెతము 

సాధించుమనియ్‌ జనులను IER 
J లను ఈ శాంతి ముం త్రము (ఫబోధించు 
చున్నది. ఏరి | పాముఖ్యమును ఇెప్పుట క్లే వీరిని మం తము 

మొదటగా వేర్కొని సిముట ఇం, ధా న్‌ 
శ్‌ ఇం ధాదులన్లు (పస్తావించినది. 


వేదచే త్త సర్వదేవతా స్వరూపుడు g 


“సమ స్టే బాయో” అనుటయు, “త్వమేవ (పత్యతుం 
_డ్రహ్మి” అనుట కూడ శరీరమున (పొణవాయువు యొక్క 
(పాధాన్యమును చెప్పుటశే, దానిని కాపాడుకొని దీర కాల 
జీవులగుటకు నరులను మేల్కొలుపుటకే. అంతేకాదు. 
మి తా వరుణుల తరువాత వేర్కొనబడిన అర్యముడు, 
అనగా సవిత (సూర్యుడు) సవా సారము నందలి పర 
మాత్మయే. ఇతడే గాయ తీ మంతేములోని సవిత. (ఫాణా 
యామాదులచేత కుండలినీ శక్తిని మేల్కొలిపి సహ సారము 
నకు చేర్చుట యేకదా ఉత్తమో త్తవ యోగలమ్యుము. 


ఇక “శంనో మిత శం శరుణః” అనెడి మంత్రే 
ములోని ఇంద బృహాస్పతులు సశేసరి. వారు జీవాత్శకును, 
జగద్దురువునకు (సతిమూర్తులు. పిన్మాటి ఉర్నుకముడు విష్టువే 
కనుక, ఆతడు కుండలినీ శక్తి స్వరూపుడే,' యోగి అను 
వానికి బుత సత్యములు ఆరాధింపదగిన్క,' ఆచరింపదగిన 
సాధనములు. బుతమనగా మానసిక సత్యము. సత్యమనగా 
బాచిక సత్యము. ఇవి యోగి యగువానిక్‌ ఆచరింపదగిన 
“అహింసా సత్యా సేయ _ద్రైహ్మాచర్యము” ల లోనివే. 
చాహ్యముననున్న మి(కొ వరుణులు జగ త్పాలకులై విశ్వోప 
కారమును చేయుచుండగా శరీరములోనున్న మీ తావరు 
ణులు (కుడి, యెడమ నాసారంధములలోని (పాణ వాయు 
వులు) శరీర రకుకులై జీవాశ్శతో గాఢ సంబంధము కలిగి 

లి 


10 విశ్వకర్మ విశ్వరూపము 


అతని నిలకడకు,  పోకడకు  పరమాభారభూతులై 
యున్నారు. 


కుడి ఎడమ నాసారం[భము లందు సూర్య చందు 
లుగా సంచరించుచున్నారనుకొన్న యా మి తా వరుణులే 
విశ్వకర్మ సూ త్రమునందలి దిగువ మం త్రీమున ఇట్లు చేరొ-న 
బడినారు. 


విశ్వకర్మా వ్యాజనిష. జేవ, ఆది 
ద్దంథధరోో అభవద్ష్వి యః, 
తృతీయః పితా జనితొషధీనామ్‌” 


ఇది యజుర్వేదీయ విళశ్వకర్శ సూక్త ములోనిది. దీని 
భావమిది..... విశ్వకర్మ మొదట, దేవుడైన త్వష్ట _బవ్మా 
అయినాడు. ఆవల -“రెండవవాడుగాొ గంధర్వుడు. సూర్యు " 
డయినాడు. ఇక మూడవవాడుగా ఓషధీపాలకుడై న చందు 
'డైనాడు. ఇది _ద్రహ్మాండ పమార్థము. వీండాండ పతుమున 
విశ్వకర్శ శరీరమునందలి జీవుడయినాడు. ఆవల ఆ జీవుని 
నిలకడకు సాధనభూతుఅయిన సూర్య చంద (పింగళా .ఇడ్యా 
నాడులయినాడు. అనగా (పాణాపాన వాయువులయినాడని 
భావము. కావున వేదలవతణమెన వాక్కును ధరించువాడు 
గంధర్వుడు; సూర్యుడని భావము. సూర్యుడు (త్రయీ 
(వేద) మయుడని మన మెజుంగుదుము. “సూకో్య్‌ గంధర్వ 
స్తస్య కిరణా న్యప్పరసః”” సూర్యడు గంధర్వుడనియు, అతని 


వేదవే త్త సర్వదేవతా స్యహపుడు 11 


కిరణములు అప్పరసలనియు యజు ర్వేదమన్నది. ఇటే 
భావమును “ఆం దం మిత్రం వరుణ మన్ని మాహ్బుః'” అనెడి 
మంత్రము కూడ చెప్పినదని తెలిసికొందుము 

మి తావరుణాగ్నుల (పాధాన్యమునూ, పిండ 
(బహ్మాండముల యందు వారి అవసరమునూ, జగత్‌ (ప్రసిద్ధ 
మయిన బు గ్వేదమంత మింగొకటి పరమ సత్యముగా 
వాకొనుచున్న ది. దానిని పరిశీలించి చూతము. 


“ఇం దం మితం వరుణ మగ్ని మాహురథో 
దివ్య స్ప సుపర్టో గరుక్నాన్‌, 
వకం స ద్వి పా బహ్ఫుుథా వద 
_న్యగ్నిం యమం మాతరిశ్వాన మాహుః,” 
న బు గ్వేదము క. 


“ఏకం సత్‌” అని విశ్వాద్వైతమును వక్కాణించు 
ఈ మంత్రము వేద మఇతరాళిలో కిరీటము వంటిది. అంతే 
కాదు. పపంచ తాత్త్విక వాజ్మయమున కూడ దీనిని 
మించిన పరమ సత్యమును చెప్పు మంక్రేము లేదు. విశ్వకర్మ 
సూ కృములోని “యో చేవానం నామభా వక ఏవి” అనున 
దొక్కశే దీనికి పోలునట్టి మంత్రము, దీని యర్థమిది ... ఒకే 
ఒక్క-మైన జగత్కారణ తత్త్వము (సత్తును మేధావులగు 
వారు ఇం దుడు, మ్మితుడు, వరుణుడు, అగ్ని, మంచి 


అక్క లుగల గరుత్మంతుడు, యముడు, మాతరిళ్వుడు 


12 విశ్వకర్మ విశ్వరూపము 


(వాయువు అని బహు నామములతో చేర్కొ-నుచున్నా రు, 
ఆ నామములకు తగినట్లు రూపములుకూడా భావింపబడి, 


చరిత్రలు బయలుబేరినవని మనమూహింపవచ్చును. ఇక దీని 
వివరణము =. 


మంత్రములో ముందు ఇంద్రనామ మున్నది. ఈ 
ఇం దుడు స్వర్షాధిపతి, తేన సుఖమును, కళ తునాశనమును 
కోరు (పకృతి గుణములు కలవాడు. ఇతడు శ రీరస్టుడగు 
జీవునికి (ప్రతీక అని మనము చెప్పుకొనియున్నాము. అనగా 
జీవునితో పోల్చతగిన వాడన్నమాట. ఈ ఇం[దపదము 


బుగ్వేడములో చే పరమాత్మపగముగా గూడ (పయోగింప 
బడినది, 


“రూపం రూపం (పతీరూపో బభూవ 

తదస్య రూపం (పకిచక్షణాయ 

ఇందో మాయాభీః ఫపురురూప ఈయతే 

యుక్తా వ్యాస్య హరయ శ్శ్ళతా దళ. 

జ బు గ్వేదము 6.471865. 

ఈ మంగతమున ఇండ శబ్దము పరమాత్మ వాచకము. 
ఆ పరమాత్మ మాయావశమున (పతి శరీరమునను (పతి 
బంబరూపుడై యున్నాడు. అనగా అతడే ఇంద వరుణాది 
రూపములను చాల్చి తోచుచున్నాడన్న మాట. ఆరాధింప 
బదుచున్నాడనియు భావము. ఈ భావము “*వకం సల్‌” 


లి 


5 5 ల టి క 
ఇదంత సర్వాచేవతా న్వహపుదు 13 
pa) 


అనెడి మంతపు భావమునే పోలియున్నదికదా. ఇంద 
పదమునకు జీవుడను అర్థము మన దర్శనములు చెప్పుచునే 
యున్నవి. మం్మతములో ఇంద శబ్దము తరువాత మి తా 
వరుణ పదములు కలవు, ఈ మి తావరుణులు సూరస్థ్రచం[ ద 
నాడీ (పింగళ, ఇడ) స్వరూప్పులని మనము చదినియే 
యున్నాము. ఇకపోగా శన వాడు అగ్ని. చం దసూర్యులు 
ఇడా, పీింగళలకు అధిపతు లై వాటిని సూచించునన్తు, అగ్ని 
సుషుమ్నా నాళమునకు అధిపతియె దానిని సూచించు 
చున్నాడు. ఇడా, పింగళ ద్యారా (పాణాయామమును చెసిన 
యోగి తన (పాణ వాయువు కుండలిని మేలుకొలుపగా 
దానితో సహ స్రారమునకు చేరి పరమాత్మ సంయోగముచే 
అమృతుడగుచున్నాడు. కావున ఈ మంతమున వి తా 
వరుణాగ్నులు పింగళ, ఇడా, సుషుమ్నలకు సంకేతములై 
కుండలినీ యోగము నాచరించి మానవులు ముక్తినందవలెనని 
సూచించుచున్నారు. 


“నం నో మిత శం వరుణః” అనెడి మర్మత్రము కుడి, 
యెడమ నాసారం థములతో నొనర్చు [పాణాయామమును 
సూచింపగా, “ఇం దం, మిత్రం, వరు మగ్చిమావాుఃి 
అనెడి మంత్రము ఇడా, పింగళల తరువాతిచైన సుషుమ్న నే 
వల సూచింపవలెను ? ఆ స్థానమున వేదపురువుడు అగ్ని 
పదమునే వల (ప్రయోగింపపలయును 1! ఇది అంతయు వేద 
మాతకు కుండలినీ ఊదూగము పైనున్న పథాన దృష్టికి 


14 విశ్వక ర్మ విశ్వరూపము 


సూచకము కాదా ! కావున ఇంత లోతుగానూ, ఉన్నతేము 
గానూ, అటనట సడియున్న 'వేదమం, త్రముల చేరి సమన 
యించుకొని మనము త త్త్వసిద్ధిని పడయవలసియున్నది. అగ్ని 
మాతసాధకుడు, మోకు పదాత అను విషయమును దిగువ 
మం(తేము నక్కాణించుచున్నది. 


“అగ్నే నయ నుపథా రామే 

అస్మాన్‌ విశ్వాని చేన వయునాని విద్వాన్‌, 

యు యో ధ్యస్థృజ్జువాు రాణ మేనో 

భూయిస్టాం కే నవు ఉక్తిం విధేమ.” 

తా బుగ్వేదము 1-189-1. 

ఇందు సుషుమ్నా నాశాధిపళీయెన అగ్ని పరమాత్మగా 
భావింపబడి మోశతము నొసంగ కోరబడుచున్నా డు. “సర్వ 
జ్ఞాడ వైన నీ అగ్ని దేవా! మమ్ము తగిన యోగమా ర్రమున 
నడిపి మోక్షరూపమైన నిధిఉన్న తావునకు చేర్చు” మని 
భక్తుడు (సాధకుడు కోరుచున్నాడు. అంతేకాదు తన 
యందలి అజ్ఞానరూప పాపమునుకూడ దహింపుమని వేడు 
చున్నాడు, ఈ మరం్మత్రముననున్న (నుపథము) మంచి మార 
మని చెప్పబడినట్టిది సుషుమ్నా మార్ష మే. ఆ మౌర్ష మున 
(ప్రయాణము సాగినకాని జీవుడు సవా సారమునకు చేరి 
మోకుమునందుకొన లేడు, అగ్ని పదము యొక్క వ్యుత్స త్త 
ర్భము కూడా ఇందుకు తగినశ్లేయున్నది, “అ గోనయతీతి 


వేదవే త్త సర్వదేవవా స్వరూపుడు 15 
అగ్నిః” ముందుకు (పైకి తీసికొనిపోవువాడు కావున 
cs 3 

అగ్ని” అని డాని వ్యుత్చే త్హ్యర్థము. యజ్ఞ యాగాదులు 
చేయువారిని పెనున్న సంర మునకు చేర్చువాడని ఒక 
a. a వరి 
భావము. 

ఈ “అగ్నేనయ సుపథా” అను మర్మ త్రమును 
గాయ తీ మం్మతము వలె తత్త్వ సాధకులు జపించి, భావన 
చేసి యోాగసిద్ధిని పొందవచ్చును. "వేదములో జపయోగ్యము 
లైన గాయ త్రీ మగత్రము వంటివి అరుదుగా నుండును. అట్టి 
వాటిలోనిదే ఈ “అశ్నేనయ సుపథా” అనెడి మంత్రము, 


ఈ మంత్రమునకు యోగులలో కుండలినీ శక్తిని 
'మేలుకొలిపి సుషుమ్నా నాళము ద్యారా (పైకి) సహసా 
రమునకు వేర్చువాడని ఆథ్యాత్మిక భావము. చం (ద 
సూర్యులు అడా, పీంగళలయందు సంచరింపగా, ఇక “అగ్ని” 
తిరుగాడు నుపధము సుషుమ్నా, నాళమే. కావుననే ఉప 
నిషత్తు_ “శతం చెకాచ హృడయస్య నాడ్య స్తాసాం 
మూస్థానమభినిః సృతెకా” హృదయమున సంచరించు శతా 
ధిక నాడులలో ఒక్కటి మాత్రమే శిరన్సునకు |పయాణము 
చేయుచున్నదన్నది. మి తావరుణాగ్నుల (ప్రాధాన్యము 
పిండాండమున ఇంతగా నుండుటం బట్టియే “వక్రం సత్‌” 
మంత్రము “ఇం దం, మితం, వరుణ, మగ్ని, మాహా?” 
అన్నది. ఇం్ట్రదపదముచే చెప్పదగిన జీవునికి శరీరమున ఇడా, 


"4 


16 విశ్వకర్మ విశ్వరూపము 


పింగళా సుషుమ్నలతోటి పొత్తు (పని) ఇంతగానున్నదన్న 
మాట, 

ఇక తరు వాతిమాట “గరు త్నాన్‌ ౫ అనునది, రెండు 
అక్కలు గల గరుత్మంతుడు స్వర్ల మునకు పోయి అమృత 
భాండమును తెచ్చినాడని పురాణకథ. మంతములోని గరు 
తంతుడు ఇడా పింగళనెడి రెండు జెక్క_లుగల వహంసరూప 
జీవుడి (లేదా |పాణమే) అనికూడా అనుకొనవచ్చును. 
మంత్రము ఇం| దపదముచేత జీవుడని సాధారణముగా చెప్పి 
గరుత్మంతుడను మాటచేత ఆ'జీవుడు ఇడా, వీంగళలనెడి 
జక్క లుగలవాడని చెప్పినదని భావించుట సముచితము, సః= 
మొదట ఇం దపదముచే వేర్కొనబడిన జీవుడు గరుత్త ంతుడు. 
అనగా ఇడా, పింగళలనెడి రెండు చెక్క_లుగలవాడన్న 
మాట. అంతేమా|తేమున అతడూ పతీ కాదని “దివ్య” పదమే 
చెప్పుచున్నది. 

వక 4వ పాదమున “అగ్నిం యమం మాతరిశ్వాన 
మాహుః” అని ఇందు అగ్నిని? ెండవసారి వేర్కొనుట 
జాని | పాథాన్యమును సూచించుట కే. అనగా (పాణాయామ 
(ప్మకియచే (పొణము సుముమ్న యందు (పవేళించిననేకాని 
అమృత త్త్యము కలుగదని రహస్యము. అందుకే మజుల 
“అగ్ని*పద (ప్రయోగము. ఈ మి తావరుణాగ్ను లను ఆరా 
ధింపనిచో నీకు మృత్యువే శరణ్యమని తరువాత “యము” 


వేదవేత్త సర్వచేవతా స్వరూపుడు 17 
పదము (పయోగింపబడినది. తరువాతి మాట “మాతరిళ్వు” 
డనునది. అనగా గాలి లేక [పాణవాయువు అన్నమాట. 
దీనినికూడా "రెండవసారి (పయోగించుటకు కారణము 
(పాణమును ఆరాధించి పెంచుమని చెప్పుటశే. అనగా ఆయు 

యా © జా అర్య a 
ర్వృద్ధిని పొంది జ్ఞానవిజ్ఞానములను సంపాదింపుమని తేలు 
చున్నది. బు గ్వేదములోని ఇంకొక మంత్రము ఈ రహస్యము 
లను ఇట్లు చాటుచున్నది. 


“మవానాదితో ర నమసోపసద్యః 
యాతయ జనో గృణతో నుశేవః 
తస్మా వత త్సున్యత మాయ జుష్టం 
అగ్నా మ్మితాయ వావి రాజహోతు” 
_ బు. తీ-59_4. 


కా! పతి దినమును తనను ఆరాధించుట కై జనులను 
మేలుకొలుపు ఆదిత్యుడు (సవిత. సూర్యుడు) మహాత్ముడు. 
అనగా జగన్ని ర్భాతమైన పరమాత్మయే అన్నమాట. కనుకనే 
ఆ జగత్కా-రణును సర్వులచే, నమస్కా-రాద్యర్బ్చనలచే 
పొందదగినవాడు. ఈ విధముగా అందజియొక్క- శిరః పదే 
శముననే ఉండి వారిని (పబోధించు పరమాత్మను గూర్చి 
నిత్యము అగ్నియందు ఆహుతుల నర్చించుట అను బాహ్యా 
ర్భము అందజెజీంగినచే! మన మిప్పుడు అంతరర్భమును 


ల) 


“Hn ణ్‌ లో అధ ఇస్తా, 
18 విశ్వకర్శ విశ్వరూ వ యము 


చూతము. అగ్ని శబ్బముచేత అది అధిజేనతగా గలిగిన 
సుషుమ్నా నాళమని చెప్పుకొన్నాము కదా! పొల 
యామము చేత [పాణవబాయువును సుమన్న్నూ నాళమున 
(పవేశ పెట్టి యాగాభా 'ము చేయుట కుండలినీ యోగా 
భ్యాసపరులకు అపరి” ము కాదు. వారు (పాణాయామము 
ద్యారా తము [సాణమును సుషుమ్న యందు (పవేశింపటేని 
కుండలినీ శ కిని మేలుళొల్పి సహ సారమును జేరుకొనుట యే, 
ఈామంత్రేము సూచించిన మిత్రునికి హవిన్సుల నర్పించుటః 
ఇట్టి యోగ కార్యమున ఇలుపొందిన సాధకుడు సహస్రారము 
నకు చేరుకొని పరమాత్మలో లీనమై అమృతుడగును. పురువ 
సూక్తము వెప్పిన- “తమేవం విద్యా నమృత ఇవా భావతి” 
అన్న అమృతస్థితి ఇదియే, 


“అగ్నియందు ఆహుతులను అర్చింపుడు” అను 
మాటను బట్టి చాహ్య్యార్గమును మాత్రమే (హించి అందలం 
నిషులలో చేయి మొదలగు వస్తువులను కుమ్మరిం చు 
చున్నారు. కాని అది జన్మ తారక మైన అంతీరర్థము కాదు. 
(పాణములనెడి ఆహుతులను, సుషుమ్నా నాళమనెడి ; 
అగ్నిలో | వేల్చుట (సమర్పించుట) యే నిక్కమయిన (సాణా 
పాుతుల సమర్పణము కాగలదు. మనము భుజించునప్పుడు 


(పాణావాుతులను వేయుచుందుము.అవి (పాణములకు చేసెడి 


అన్నాహుతులన్న మాట, ప్రాణాయామ. విధానము చేతే 


వెదణబు త సర్వ3వకా స్వరూప్పడు 19 
or.) 


నుషువ్న్నూగ్ని యందు వేసెడి (పాణనుల నెడి ఆహూతు లే 
అసలైన, జన్మ తారక (పాణాహుతులు, అవి సహ్మసార 
పర్యంతము చేరి శివార్చితములై పాణిని జన్నబంధ ము కుని 
చేయును. తపస్సాధ్యములగు నిట్టి గంభీరార్థములు వేదపురు 
షుని హృదయమున ఎన్నియో కలవు. 


పళుబంధ మనగా యజ్ఞాదుల యందు పశున్రలను 
బంధించి చంపుట అని తలంచుచున్నారు. కాని అది నిక్క. 
మెన, ఆంతరిక మైన పతశుబంధము కాదు. శతపథ (బాహ్మ 
ణము “ప్రాణబంధ ఏన పశుబంధఃో అన్నది. (పాణములను 
యోగవిభానము చేత బంధించుటయీ, అన గా (పాణా 
యామమే సత్యమైన పళుబంధవున్న మాట, ఇట్టి రహస్యార్థ 
ముల నెతింగి మనము వేదానుసారులము; వెదికులము; 
మరియూ ఆ వేదార్థమును ఆచరించిన _భౌవ్మాణులము 
కావలయును. వేదము బ్రహ్మము కావున, దాని. సత్యముల 
నెజీంగి ఆచరించిన యాతడే నిజమగు (బావ్మాణుడగు 
చున్నాడు. అట్టివానియంచే జేవతలు నివసింతురు. వాడే 
సర్వ దేవతా స్వరూపుడు. వానికి నమస్కరించిననే ధన్యత, 

“యావతీనై ౧ "దేవతా స్తా స్సర్యా 'వేదవిది _చాహ్మాణే 
వసన్లి ...” అనె మర్మతేములో ఇంత గంభీరార్భము 


(బ్రహ్మను, వేదములను సృష్టించినది 
వి శ్వ క్ర ర్మ రే. 

“యో (బ్రహ్మాణం విదధాతి పూర్వం, 

యో నై వేదాంళ్చ _పహిణోతి త సై, 

తం హ దేవ మాత్శబుద్ది (ప్రకాశం 

ముముతు రై శరణ మహం (పవడ్యే.” 

హ్‌ శ్వేతాశ్వతరో పనిషల్‌ 6.18 

టీక ౩. యః=వ విశ్వకర్మ, పూర్వం = సృష్ట్యాది 
యందు, _ద్రహ్మాణం=| బహ్మ దేవుని, విదధాతి=స్ఫష్ట్రించెనో, 
యో 'వె=ఎవడు, వేదాం శ్చ వేదములను, తస్మై = 
బహ్మకొఅకు, (వహిణోతి= =బటసంగినో, అనగా వేదములను 
సృష్టించి |బహ్మ కొసంగినాడో అని భావము. అత్మబుద్ధి 
(పకా శమ్‌=సాధకుల యొక్క అత్మబుద్ధిని (పకాళింపచేయు 
వాడగు, తంహ చదేవమ్‌ = ఆ దేవుడగు విశ్వకర్శను, 
ముముతుః=సంసారబంభము నుండి ము క్షి పొందదలచినవాడ 
నైన, అవామ్‌= చేను శరణం (పపబ్యే = శరణు పొందు 
చున్నాను. 

ఈ మర్మితమున (ప్రస్తావింపబడిన దేవుడు విష్ణువని 
సామాన్యముగా తలచుచుందురు. పురాణములు విష్ణుని 
కుమారుడు “'యవ్మా అని చెప్పుచున్నందున అట్టి భావము 


(బ్రహ్మను, వేదములను సృష్టించినది విశ్యకర రయ 21 


సాధారణముగా కలుగుచుండును. ఇందుకు మన పురాణ 
కధలే కారణము. కాని వేదము ననునరించి దూచినచో, ఆ 
'దేవ్రడు విశ్వకర్మ యని మనకు స్పష్టము కాగలదు. _ ఎట్లో 
చూతము. 

యజు ర్వేదీయ విశ్వకర్మ సూ కమునందలి దిగువ 
మంత్రము విళ్వకర్శ నుండి (బవ్మాచేవుడు, సూర్య చం దులు 
కలిగినారని చెప్పుచున్నది. 
“విశ్వకర్మా ప్యాజనిష్ట చేవ ఆదిద్దంధర్య్వో అభవ ద్ల్వైతీయః 
తృతీయః పీతా జనితౌవధీనా 
మపాంగర్భం వ్యధ ధాత్పురు. తా.” 

ఇందలి భావము : విళ్వకర్శ మొదట సృష్టికర్తయైన 
(బవ్మా దేవుడై నాడు, ఆవల సూర్యచందులుగా రూపొంది 
నాడు. అనగా ఆయనయే |బవ్మా, సూర్యచం[ దులుగా 
అయినాడని భావము, అనగా వారిని సృష్టించినాడని సారాం 
శమము. ఉపనిషత్తు వేర్కొనిన ఈ _డ్రహ్మ బుగా దివేదనుల 
యందు త్వష్టగా మొదట వరి ౦పబడినాడు. ఆవల ఆ 
త్వస్థయే _చావ్మాణారణ్యాకాదులలో (బహ్మ్నాగా "వేరొ్కన 
బడినాడు. ఈ అంశమును వేదపఠిశీలనచే మనము ఎటుంగ 
వచ్చును ఇందుకు యజురాంణ్యకములోని పురువసూ క్త 
మంత్రమే పరమ | పమాణమయు. 

“విళశ్వకర్శణ స్సృమవ ర్తతాధి, 

తస్య త్వష్టా విదధ (దూప మేతి 


22 పే స్వ క్ర రవి భ్య తాపము 


విశ్వకర్శ నుండి త్వష్ట వెలనసినాడని మంత్రే భావము. 
ఈ అంశము మదీయ మిత్రసాహసిలో ఇట్లు పేర్కొన 
బడినది. 

ళ్‌ళ 

విశ (క ర తాల్బు వివిధావతారాల 

త్వష్ట రూపు తొలిది తజఅచి చూడ, 

త్వష్ట విశ్వకర్శ తనయుడే అనియును, 

ఇరువురొక్క రూపమే యటంచు 

శ్రుతులు, శ్యాన్ర్రములను నుతీయించుచున్న వి. 

విళ(హీత చరిత వినర మిత్ర,” 

బె 

కనుక పైని పేర్కొన్న వేద వాక్యములను బట్టి “విశ్వ 

be బధ 7 a Wt 
కర్మా హ్యజనివ్య దేవః” అన్న మంతములోని బేవ్రుడు త్వష్ట 
అనియు, ఆతని జనకుడు విశ్వకర్శ యనియు వేద పమాణ 
సిద్దము. కాగా సాయణులు సె వెక్యమునకు భామ్యము 
[(వెయుచు-_ 

“సత్య్గలోక వాసిమైన (బ్రహ్మ జేవుడు, ఆ విశ్వకర్శ 
మొక్కు బొడ్దు నుండి కలిగినాడని” (వొనీనారు. ఇది పురాణ 
[పభావముచే (నాసిన మాట, సాయణులు యజురారణ్యక 
పురువసూ క్త మును దృష్టిలో నుంచుకొన్నచో ఇట్లు జరిగెడిది 
కాదు. అందుకే ఆయన “విష్ణు-విళ్వకర్షలు” అ భేదరూఫులని 
తన భామ్యములందు (వాయుచుండురు. అస్తు. 


(బహ్మస్తు పదములను సృష్టించిసది విష్వకర యే 23 


ఇక “యోానై వేడాంళ్చ (పహిణోతి త్త మైళ్ల” అను 
వాక్యమునకు బుగ్వేద (ప్రమాణమును చూతము. బుగ్యజు 
ర్వేదముల యందలి విశ్వకర్మ సూ క్ష ములు రెంటనూ “వాచ 
స్పతిం విశ్వకర్శాణ మూతయే” అన్న వాక్యమునకు 
“మంత్ర రూపాయా వాచః పతిం పాలకం” అని (వాసి 
నారు. మంతరూప వాక్యములు చేదములే కదా. వాటికి 
పతి. అనగా సృష్టికర్త విశ్వకర్మ యే యని వేదవాణి గంట 
కొట్టినట్లుగా "చెప్పినది కదా! విశ్వకర్మ వేదములను సృష్టించి 
త్వష్టకు అనగా (బహ్ముదేవునికి ఇచ్చినాడని తేలిన సారాం 
తము, (బహ్మకు, వేదములకు, సృష్టిక ర్హ్వయెన విశ్వకర్శను, 
మోామార్థినై నేను శరణు పొందుచున్నానని శ్వేశాశ్వతర 
మంత రవాస్యార్థము అని సమన్వయము. ఆ జగతా్కా_ారణ 
మును విశ్వకర్శ పదముచే వేర్కొనుటయీ శ్వశాశ్వతరోప 
నిషత్తునకు ఇష్టము. ఇది పూర్తిగా నిశ్వకర్శ సూక్తము 
ననుసరించి వెలువడిన ఉపనివత్తు. కనుకనే 4వ అధ్యాయ 
మునగూడా దిగువ మంత్రము ఇట్లనుచున్నది. 

“వవ బేవో విశ్వకర్మా మహాత్మా 

నజా జనానాం హృదయే సన్నిివిష్టః, 

వాదా మనీషూ మనసా ఖి కుపో 

య వత ద్విదు రమృతా స్తే భవన్తి.” 4.17 

దీనికి (శ్రీ వడ్జెపాటి నిరంజనశ్యాక్ర్రి గారి తెలుగు 
అను నాద పద్యము. 


24 విశ్వకర్మ విశ్వరూపము 


తే. గీ, “ఇతడు విశ్వకర్శ, ఈ "దేవుడు మహాత్సు, 
డెపుడు నిలుచు జనుల హృదయమందు 
ఎవ్యరీమనీవ నెదలోన భావింతు 
రన్ఫుతులగుదు 'రెల్ల రట్టివారు.” 

ఇంకొక మంత్రము ఆ విశ్వకర్మ యొక్క సశ్వేశరత్వమును 

ఇట్లు చవాటుచున్నదిం 


“త మోశ్వరాణాం పరమం మహేశ్వరమ్‌, 

తం దేవతానాం పరమంచ దైవతం, 

పతిం పతీనాం పరమం పరస్తాత్‌ , 

విడామ చేవం భువనేళ మిోడ్యమ్‌.” 6.7 

తా॥ ఆ దేవుడు ఈశ్వరులకశెల్ల పరమేశ్వరుడు, చేవ 
తల కెల్లా పరదేవత. పతులశెల్ల పరుడైన పరమపతి. అట్టి 
భువనేశ్వరుని ఎణుగుదుము గాక! అను ఈ భావములు 
అన్నియూ విళ్వకర్శ సూక్త ములోని___ 

“రారా దేవానాం నామధాొ వక వవ” 

“పరో దివా పర వనా పృధివ్యా పరో డేవేభి 

రను రైల్లహాయత్‌ ల! 

అను మం[తము ఆధారముగా వెలువడినట్టివే. ఇంకొక 
మంతమును మాతముం 

“అనాద్యనంతం కలిలస్య మధ్యే 

విశ్వస్య (సష్టార మనేక రూపం 


(బ్రహ్మాను, వేదములను సృష్టించీనదీ విశ్వకర్మయే 25 


విశ్వమ్యైకం పరివేస్టీ తారం 
జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపా శై 8” 
శ్వళాళ్వతరనము. 618 

ఆతడు ఆద్యంతములు లేని ఇాళ్వతుడనియు, విశ్వము 
లను సృష్టించినవాడనియూ, ఆ విశ్వమునందంతటా "నెలసి 
(పకాళించు వాడనియూ, ఆతనిని తెలిసికొని మనుజులు 
సంసారపాన ముల నుండి ము క్షులగుదుర నియూ మం (త 
భావము. ఈ మంత్రమును విశ్వశళబ్దము ఆవృ త్తమగుట 
(మరల వచ్చుట) గమనింపదగినది. విష్ణు సహస్ర నానుములు 
కూడా “విశ్వం, విష్ణుర్వమట్కా-రః” అని విశ్వ శబ్దముతో 
(పారంభమగుట, విష్ణు. విశ్వకర్శల అ భేదమును (పకటించు 
టశే అని తెలియవబెను, స్వే ళాళ్వతరో పనివత్తు విశ్వకర్మ 
శబ్బముతోఫాటు వివ య శబ్బములను కూడా వాడీ ఆ 
ఉభయుల అభేదమును కూడా వక్కాణించినది. చూడుడు. 

“యదా తేమ స్తన్నదివాన రాత్రిః 

నసన్న చాస చ్చివ ఏవ శేవలః.” 4-18 

ర్మాతింబవళ్ళు, వెలుగు చీకట్లు, సదసత్తులు- మొద 
లైన ద్వండ్వములు లేనప్పుడు, "కేవల శివత తము మాత్రమే 
కలదని మం త్రేభావము. ఇది నాసదీయ సూక్త భావమే! 
ఇక ర్నుదాది శబ్దములెట్లు ఇందు (పయోగింపబడినవో 
చూతము. 


| 


జ్జ కళ ళం హా ప్త ము 
26 విశ్వకర్మ విశ్వరూపము 


“వకోహి రుదో నద్వితీయాయ తస్థ్థ 

ర్య ఇమా౯ లోశకానీశత ఈశ నీఖీః, 

(పత్యజ్‌ జనాం స్తీష్టతి సంచుకోపా నకాలే 

సంసృజ్య విశ్వాభువనాని నోపాః 7” శ్వుతాళ్య తిల 

తా! వ రృుదుడు తన నియామక శక్తిచేత జగత్తు 
లను నియమించుచున్నా డో, అట్టి రు దుడొక్క-జే స్వతస్సి 
ద్దుడై యున్నాడు. ఆతడు తననుండియే మహదాది సృష్టి 
(ద్రవ్యమును వెలువరించి సృష్టిచేసి (పతీరూపమునందునూ, 
తానే నివసించుచున్నా డు. ఈ విశ్వ భువనములను సృష్టించి 
రత్నీంచుచూ చివరకు (అంతే కాలమున) తేనలో లీనము చేసి 
కొనుచున్నాడు. అనునది ఈ పై మంత భావము. 


m3 గా on a 
య ఇవా వ్‌శ్వా భువనాని జుహ్వ దృలు రతా 
నిషసాద పీతా నః, 
స ఆశిపా (ద్రవిణ మిచ్చమానః పరమచ్చదో వర 
ఆవి వేళ.” 
అనెడి విశ్వకర్భసూ క్ర [ప్రధమ మంత భావమును 
వోలియుండుటను సాధకులు గమనించి రు ద-విళ్వకర్శల 
ఐక్యము నెట్లు సాధించుచున్నవో గమనింతురు గాక! పై 
రుద మంత్రము తరువాత నే మూడవ మంతముగా విశ్వకర్మ 
సూ కృములోని 


“విశ్వతక్చతు రుత విళ్వతోముఖః” 


(బ్రహ్మను, వేదములను సృష్టించిసదీ విశ్వకర్మయే 27 


అనెడి మంత్రము కూర్పబడియుండుటను మనము 
గమనింపవలసియున్న ది. ఇక మరికొన్ని మంత్రములను పరిక్లీ 
లింతము. 


“మాయాం తు (పకృతిం విద్యాత్‌ , మాయినంతు 
మహేశ్వరం, 
తసాగ్రవయవ భూత స్తు వ్యాప్తం సర్వ విదం 
జగత్‌ .” 4.10 
“యో దేవానాం (పభవ శ్చోద్భవ శ్చ 
విశ్యాధిపో రుుదో మహార్షి 8.” 4_11 
“హిరణ్యగర్భం పశ్యత జాయమానం 
సనో బుద్ద్యా శుభయా సంయున క్షు.” 4.12 
“క్వాం దేవానా మధిపో, యనస్మిం లోకా అధి శితాః, 
య ఈతే అన్య ద్విపద శ్చతుప్పదః 
కసె జేవాయ హవిపా విధేమ.” 4_1కి 
“సర్వానన శిరో గీవ స్పర్వభూత గుహాశయః 
సర్వవ్యావీ స భగవాన్‌ తస్యా త్పర్వగతః శివః.” 
3.11 
ఈా॥ (పకృతిని మాయ యని ఎణటుగవలెను. ఆ 
మాయకు అధిపతియీ మహేశ్వరుడు. కనుక అతడు మాయి 
(మాయ గలవాడు) అని చెప్పబశడుచున్నాడు. ఆ శిన్సుని 
యొక్క ఆకాశాదులైన అవయవములచేత నే చరాచరములు 
వ్యాపింపబడి యున్నవి. సమస్త దేవతల జన్ననాశ ములకు 


య 


28 విశ్వకర్మ ప్‌ శ్వ రూవము 


కారణుడైనవాడు మహర్షి యైన రుదుడే. అట్టి ఆతడు నన్ను 
శుభంకర మైన బుద్ధి కలవాని నొనర్చుగాక! ఎనశు సర్వ దేవత 
లకూ అధిపతియా, లోకములు ఎనవనని ఆభారము చేసికొని 
వర్డి ల్లుచున్నవో అట్టి సర్వ| పాణి శాసకుడై న 'జేవునికి సమ స్త 
కర్మములు అనెడి హవిన్సులను అర్సింతుము గాక! అంతటా 
ముఖములు, శిరములుు, మెడలు శలవాడునూ, సర్వభూత 
ముల సృాదయములందు ఉండువాడువూ, అంతటా వ్య్యానీం 
చినవాడునూ అగువాడు భగవంతుడైన శివుడు_ మంగఫకరు 
డన్నమాట. ఈ మర త్రము 

“విశ్వత శృమురుత విళశ్వతోముఖః” అన్న విశ్వకర్శ 
సూక్త మంత్రమునకు “ఏవ దేవో విశ్వకర్మా మహాత్మా, 
సదా జనానాం హృదయే సన్నివిష్టః.” అనెడి మం తేమునకు 
పుట్టిన బిక్టయే. శ్వేశాశళ్వతరము నందలి జగత్కారణము 
“శివ విళ్వకర్శస్వరూప పరమాత్మయే” అనుటకు నమకము 
నందలి మంతము లనేకములు ఇందు స్వీకరింపబడుట యే 
నిదర్శనము. ఇక విశ్వకర్శ సూక్వార్థమంతయు కందు నిమ్న 
సీంపబడియీ యున్నది కడా! ఇంతకూ తేలిన సారాంశ ము 

“విశ్వకర్మా జగత్కనా, (పకృతి ర్విశ్వకర్భజా, 

విశ్వక ర్మాశ్ళకా "దేవాః, విశ్వకర్భమయం జగత్‌.) 

ఇది నేను ొసినట్టి దే. విశ్వకర్మయే జగములకు కర్త, 

ఈ చరాచర (ప్రకృతి అుతయూ విళ్వకర్శ యందు తోచి 


(బ్రహ్మము ఎదములను సృష్టించినది విశ్వకర్మయ 29 


నట్టిచే. బేవతలు కూడా (జీవులతో సహా సామోాత్తు విశ్వ 
కర్ణ స్వరూ పు లే. ఇంత నల! “జగమంతేయూ విశ్వకర్మ 
స్వరూప మే” యన్నట్లు (తీమూర్షులు కాని పంచమూర్తులు 
కాని, నిశ్వము కాని, విశ్వకర్మ యందు తో చినట్టి దేకాని; 
భిన్నము కాదని వేద హృదయము. 

దీనికి తగినట్లుగా నే శ్వేశాశ్వతరము నందు “విశ్వ 
కృత్‌, విశ్వకర్శ, విశ్వవిత్‌ ౫” పదములతో పాటు విశ్వశబ్దము 
కూడా విశేషముగా (పఠోగింపబడినది. అది విశ్వకర్శ 
పదములోని మొదటి రెండకురములే రూపముగా కలది. 
“నా వైక బే శే నామ్మగహాణంి” నామములోని కొంత భాగ 
మును |గహించినచో నామము నంతటినీ (గహించినశ్తు 
అను న్యాయము ననుసరించి ఈ విళ్వళబ్బము విశ్వకర్శ వాచ 
క మే అగుచున్నది. అక్ష ఉపనివత్తు ఆదినుండి చివరి వరకూ 
బేవపదమును కూడా ఎక్కువగానే (ప్రయోగించినది. ఈ చేవ 
పదము విశ్వకర్శ సూ క్షములో “విశ్వకర్మా వ్యాజనిష్ట "దేవః, 
అదిద్దంధర్యో అభావ ద్ద్వితీయళి” అన్న వాక్యములో ని చే. ఇక్‌ 
విశ్వకర్శ సూ క్రార్ట సాదృశ్యము ఉపనిషత్తు నందంతటనూ 
గోచరించునే యున్నది. ఇట్టి వి శేషములన్ని యూ ఉనే ఛ్యాన 
యో గానుగతా అపళ్యన్‌ ” అన్నట్లు ఛ్యానమా గర్హమున 
పయనింవెడి బుద్ధితో మాత్రమే తెలియదగినవి కాని, స్థూల 
బుద్ధితో తెలియునట్టివి కాను. బు గ్వేదములోని మంత్రములు 
కూడా అనేకము లిందు ఉన్నవి ఉన్నట్లుగానే స్వీకరింపబడుట 


30 విశ్వకర్మ విశ్వరూపము 


ఒక గొప్ప విశేషము, దానిచేత వేడానుసరణము దీనికి 
(పముఖముగా కలదన్నమాట రూఢి అగుచున్నది, 

“స ఆఠిషా (దవిణ మిచ్చమానః పరమ చృదోవర 
ఆవివేశ. ఆ విశ్వకర్శయే (పాణుల హృదయమున జీవ 
రూపుడై (ప్రవేశించెను, అన్న భావమే 

“దము దేవే విశ్వకర్మా మహాత్మా, సదా జనానాం 
హృదయే సన్ని విష్టఃి” అనెడి మంతరూపమును తాల్చినది. 
అశ్షు “త మేవం విద్యా నమృత ఇహభవతి” అనెడి పురుష 
సూక్ష వాక్యము “య ప్రత ద్విదు రమృ తా సే భవన్తి” 
అనెడి మంత- ఉత్తరార్థ రూపమును పొందినది. పరిలీ 
లించిన వో ఇట్టి సాదృళ్యములు వేదోపనివత్తులకు అనేకము 
గోచరింపగలవు. అట్టివే మనకు _ పరమ (ప్రమాణములు, 
విశ్వకర్శ నుండియే వేదములు కలిగినవనుటకు “వాచస్పతిం 
విళ్వక ర్నాణ మూత యీ అను బుగ్యాక మే శాక, దాని 
ననుసరించి వెలువడిన. 

“అస్య మహాతో భూతస్య నిః శ్వసిత మేత ద్య 

దృ ్వేదో, యజు న్వేదః, సామవేదో హ్యథర్యాంగి 
రస్క 

అసై స్‌ వైతాని సర్వాణి నిిశ్వసితాని.” 2_4.10 

అనెడి బృవాదారణ్యకోపనివన్నం త్రము కూడా |పమా 
ణమే. ఈ చర్చనుబట్టి (బహ్మాను సృష్టించి, ఆతనికి అవాం 
తర _పళయానంతర సృష్టి చేయుటకు 'వేవములను సృజించి 


(బ్రహ్మము, వేదములను సృష్టించినది విశ్వకర్మయే 31 
ఇచ్చినది విశ్వక న్నేళ్వరుడే అనుటకు ఎవరికినీ ఎట్టిసంచేహ 
ములు ఉండరాదు. పురాణాది (గ్రంధములు ఇందుకు భిన్న 
ముగా చెప్పిన-వో వాటిని వేద పమాణవాదులు అంగీకరింప 
జాలరు. అవి 'వేదవిరుద్ధ కల్పనల వర్ష మునకు చేరును, 
దేవతలు విశ్వకర్శ స్వరూపులై నట్లు, "వేదముకూడ విశంకర్ణ 
స్వరూపమే. 

జ ర్‌ 
విశ్వకర్శను గూర్చి (గంథక ర అభిమానముత్‌ 
(వాసిన (వాతలు కావివి, పకుపాతముతో (వాసీనవి అసలే 
కాదు. వేదములయొక్క, అందును ముఖ్యముగా బు గ్వేదము 
మొక్క (పమాణముల నాధారము వేసికొనియే ఆచార్య 
రచనలు వెలువడుచున్నని. (గంథక ర్తకు (బహ్మా, విష్ణు, 
రుదాదుల మాద లేశమ్మాత్రమేని చిన్నదూపులేదు. విష్షు, 
రద, త్వష్ట, (ప్రజాపతి, హిరణ్యగ ర్భాదులు విశ్వకర్శ నుండి 
కలిగినవా లే అని వేదము చెప్పగా, ఆ అంళనులనే (గ్రంథ 
కర్త అనువదించి చెప్పుచున్నాడు. ఇందు అవాంకారము 
గాని, స్వోత్కర్ష గాని ఏమా తమును లేదు. 
వేద దష్టలెన వసివ, విశ్వామి_తాదులే తాము చేసిన 
రుం. అ 
కృృమీమిోాద ఆత్మవి శ్వాసమును (పకటించుకొనినారు. బుగ్వేద 
ములో లీన మండలమునకు విశ్వామి తుడు దప. ఆయన 
లక మంత్రములో ోవిశ్యామి తస్య రతతి (బ హ్మేదం భార 
తం జనము. తి.58ి12. వి శ్వామ్మి తుడు దర్శించిన "వేద = 
భాగము భారత (పజను రకశ్నీంచుచున్నదని సానాంశకారము 


32 శక ర్మ 


విశ్యదాపము 
గను, సత్యముగను చెప్పికొనినాడు. కను, వల చెప్పి 
వొనడు. | ప్రపంచమున గాయ, కీ మంత్రము సరుంలకు జపింప 
దగిన దైనది కడా. అట్టి 84 అక్షరముల గాయ మంత్రము 
నకు ఆతడే దష, ఇదియొక్కం కే విశ్వామ్మిత (పతిజ్ఞకు 
చాలును. అశ్రు వసిస్థుశు దర్శించిన వడవ మండలములో 
“త్యంబకం యజామహె సుగంధిం పుష్టివర్ణనం...” అనెడి 
మం|త్రమున్నది. దీనికి మృతు విమోచన మంతమని చేరు, 
ఇందలి (త్యయంబకుడు “ర్మ దుడొనుకొందు శేమో అని 
శిష్య సమాహీతుడై న వసిష్టుడే “తయాణాం=[బహ్మ విష్ణు 
రుదాణా మంబకం=వీతేరమ్‌” అని (టైవ్మా, విష్ణు, రుదు 
లకు గూడ తం డియెన పరమాత్మయే. అనగా “విశ్వ 
కయ” ఈ మంతేమునండలి అధిదేనత అని స్పష్టము చేసి 
నాడు. అట్టి మృత్యువిమోచన, గాయ తీ మంత్రములను 
మనకు |పసాదించినవారు వసిష్ట, విశ్వామ్మితులు, 

వసిష్ట మహర్షి తనకు అగణారవవిని కూడ  ఎంచక 
తాను ఊర్వశీ సంభూతుడనని కూడ ఒక మంత్రములో 
(పస్తావించుటమైనది. ఆ మంత్రమును తిలకింతీము. 


“ఉళానిమై తావరుణో వసిష్టోర్వశా ౦ 

బ్రహ్మ నృనసో=_ధిజాతః 

దవ్బం స్కన్నం (బహృణాడై న 

విశ్వే దేవాః ఫుషవ్మ- నే త్వ్యాదద ” బు. 788011 


a 


(దిహ్మన్సు వేదములను సృష్టించినద్‌ విశ్వకర్మయే 33 


అనేకులు తమ గుణములను చెప్పికొందు శేకాని 
దోషములను చెప్పికొనరు. మవార్థులైనవారు మాత్రమే తమ 
గుణ దోషములను |పకటించుగొందురు. అట్టివారు చెప్పిన 
పరమ సతములను మనము అనుసరింపవలదా! 


అశు నాల్లవ మండలమును దర్శించిన “వామచదేద 
బుమీ కూడ తనను సాతమాత్తు సర్వచేవతామయునిగాను, 
పరమాత్మ స్వరూ పునిగాను భావించినాడు. 
“అహం నును రభవం, సూర్య ళ్చావాం, 
క్షీ వాకా బుమిరస్మి విప్రః...” బు, 4.26.1. 


“నేను మను, బహ్మను, సూర్యుడను. అయినాను. 
అంశకేకాదు మేధావిమై పలు మంత్రములను రచించిన 'కశ్ష్సీ 
వంతుడిను బుషీనికూడ అయితిని” అని మంత భావము. 
అశ్లే అంభృణ మహర్షి కూతురగు “వావి” కరాడ పర 
మాత్మ భావము తనను ఆవేశింపగా, తనకు జగత్కారణ 
ముతో గల అభేదమును ఇట్లు గానము వేసినది వ 

“అహం రు'దేభి ర్యసుభిశ్చరా 

మ్యహా మాది త్య రుత విశ్వ దేవైః, 

అవాం మి తావరుణో భా బిభ 

రహ మిం దాన్నీ అహమళ్చినో ఛా.” 

బు. 10.25.1.* 


క 


పీ 


34 విశ్వకర్మా విశ్వరూపము 


“నేను వనువులతోను, రు[దులతోను, ఆదిత్యుల 
తోను, విళ్ళదేవతలతోను కలసిమెలసి తీకుగుచున్నాను. 
అనగా ఏరు నా స్వరూపు లే, నాలోనివాశ్కే శేనే* అని 
సారాంశము. నేను మి తావరుణులు, ఇం దాగ్నులు, అశ్విన్‌ 
చేనతలను భరించుచున్నాను. అనగా వారు నాతోనే ఉన్నా 
రని భావము. కాగా సర్వవిళ్వమూ, మరియూ ఆ విశ్వ 
మును సృష్టించిన జగళ్కారణమూ తానే అని భావము. ఇట్టి 
నాకరిములు అహాంకారము (కిందికిరాక ఆ త్మావలోకనము. 
ఆశ్నానుభాతుల కిందికి రాగలవని సాధకు 'లెటుంగవల 
యును. ఇశ్లు అనేకులైన అత్మ వే త్తలయొక్క_యూభూ, జగ 
ద్బ్రహ్మ్‌ స్వరూపులై నవారియొక్క యూ భావము లుండునని 
అర్థము చేసికొనవలయును. 


పంచబుుషులం 


'నెదిక సిద్ధాంతేమున పంచసంఖ్య ఎంతో పాథా 
న్యము కలిగినట్టిది. అనేక తాలి కాధ్యాత్మిక రవాస్యములకు 
నిలయ మైనట్టిది. ఈ పంచసంఖ్యా (సౌథాన్యమును గూర్చి 
బుగ్వేద దిద్దర్శ (పథమ భాగమున, 185వ పుటనుండి కొంత 
(వాయబడినది. సృన్టీ పంచ భూతములతో వర్చాశునది. ఆ 
పంచభూతముల చే ఏర్పడిన (ప్రాణులకు పంచ జ్ఞానేంద్రియ 
ములు పంచ క రేం దియములుు, పంచ (పాణములుకూడా 


పఠరచబుషులు 35 


కలవు. జ్ఞా నేం దియములు శబ్ద, స్పర్శ, రోప్క, రస గంధము 
లనెడి విషయములను (గహిందును. కఠ ర దియములు 
వచన ఆదాన గమన, ఆనంద, విసర్ణనముల నెడి కార్యము 
లను చేయును. ఈ పంచభూతములచే జరుగు క్రియలను 
సృష్టి, స్థితి, లయ, తిరోభాన, అను గహాములని ఐడై 
ఉన్నవి. అట్లు మానవులు పొంబెడి అవస్థలు (దశలు) కూడా 
జగత్తు, స్వప్నము, సుషుప్తి, తురీయము (సమాధి), తురీయా 
తీతము అని ఐదై ఒప్పుచున్నవి. ఈ తురీయాతీత స్టితియే 
నాసదీయి సూక్త ము చెప్పిన సదసదతీత స్థితి. ఇట్టి విషయము 
లన్నింటినీ సూచించుట కే భగవంతుడు మన కాళ్ళు చేతు 
లకు ఐచేసి (వేళ్ళను సృష్టించినాడు. సృష్ట్యాది పంచ క్రియ 
లకు, అధిపతులై నవారిని దైవ్మా, విష్ణు, రుద, ఇంద, 
సూర్వులనెడి పంచమూర్తులుగా ఎన్నినారు. వానే _బ్రహ్మ 
లుగా ఎన్న బడినప్పుశు తృష్ణ, మయ్య మన్న, శిల్చి, విశ్వ 
జ్జలుగా ఎన్న బడినారు, ఏరిని మనము వ్యవహారమున మను, 
మయ, త్వషృ, శిల్చి, విశ్వజ్ఞులని చప్పుచుందుము. ఇందుకు 
తగినట్లుగానే పథమ బుషులనుకూడా ఐదుగు నే అని యజు 
శర్వేదమెన్నినది. వానే సానగ, సనాతన, అవాభూన (పత్న, 
సుపర్షు లనెడివారు. ఈ పంచ బుషులనుగూర్చ్ని మదీయ 
మితీసావహా సిలో ఇట్లు (వాయుటయైనది. 
“పూర్వ జుషులు కూడ పొలిచినా ేవునై 
పంచసంఖ్య తత్త్వ మెంచిమాడ, ను 


36 విశ్వకర్మ విశ్వరూపము 


కాళ్ళు చేతులకును గలిగె నైదగు (వేళ్ళు 

సృష్ట తేత్త్వమిద్ది శిష్టమి€ .? 

ఈ పంచ బుషులు కృష్ణ యజుర్వేద (తె త్తిరీయ సం 
హిత) చతు కాడ తృతీయ (పళ్నమున దిగువ మం తేము 
లలో |పస్తా ంపబడినారు. ఇవి ఇష్టకో పథాన మంత్రములు. 
యజ్ఞ కుండమున ఆ యా డిక్కులయందు బంగారపు ఇటుక 
లను చేర్చునప్పుడు ఈ మంత్రములను చదువుదురు. పీటైకి 
“పొచీదిశామాది మంత్రములు” లేక “పంచ, బహ్మార్షి 
మం[తములొని చేరు, 

1) “వాచీ దిశాం, వసన్హ బుతునా, మగ్ని నేవతా, 
(బ్రహ్మ దవిణం, |త్రివృత్‌ స్తోమ, స్స ఉ పంచదళవ ర్తని, 
మ్ర్యువి ర్వయః, కృతమయానాం, పురో వాతో వాత, 
స్సానగ బుషి, 


౨) దశీణా దిశాం, రమ్ము బుతూనా మిం|దో "దేవతా, 
తు తం ద్రవిణం, పంచదశ సోమ, స్ప ఉ స ప్తదశవ ర్త 
నిర్జిత్య వాడ్వయ, నే) తాయానాం, దశ్నీణా 
డ్వాతో వాత, స్పనాతన బుషిః. 

ల) (పతీచీ దిశాం, వర్షా బుతూనాం, విశ్వేదేవా డేవశా, 
విట్‌ (దవిణగ్‌ 0, స్టదళ సోమ స్ప ఉ వేకవిగ్‌ం శ 
వర్తని ప్రివతోవయో, జ్యాపరోఒయానాం, 
పశ్చాద్వాతో వాతోజ.హభూన బుహీః. 


జట 


వర।రయచబుమలు 37 


4) ఉదీచీదిశాగ్‌ 0, శరడ్భతూనాం, మి కావరుణా దేవతా, 
పుష్టం |దవిణ, మేకవిగ్‌ంళస్తోమ, స్ప ఉత్రిణవ వర్హని, 
స్థుర్భువాడ్వయ, ఆస్కందోఒయానా ముత్తరా 
ద్వానో వాతః (పత్న బహిః. 

ర్స ఊరన్థ్యాదిశాగ్‌ం, హేమంన్ల శిశిరా వృతూనాం, 
బృహస్పతిస్పైవతా, వర్శో (దవిణం, |తిణవస్తోమ, స్ప 
ఉతయ స్త్రీ న్స్‌ గ్‌ 0ళ వర్తనిః, షష్థచా డ్వయోఒభి 
భూర యానాం, వివ్వగ్వాత్‌ వాత, స్సుపర్మ బుమీ 8. 

లే త్తిరీయ సం-ఉ్కీ కిర్‌ 6. 


ఏటి భావము ఇది 3. 1) ఓ ఇటికా నీవు దిక్కులలో 
తూర్చువు. క్రి బుతువులలో వసంతమవు. కి) చేవతలలో 
అగ్నివి. 4) ధనములలో _బావ్నాణ ధనమవు. క్ర సోమము 
లలో |తివృ త్తవు. 6) పంచదశ సోమమును (పవర్ష్హింపచేయు 
శక్రివి నీవే. 7) వయస్సులలో అర్థ సంవత్సేరమువు. 8) 
యుగములలో కృతయుగమనువు, 9) వాయువులలో తూర్పు 
గాలివి. 10) బుషులలో సానగబుష్‌.వి,. ఇట్లనుచూ దిక్కు 
నకు 10 చొప్పున ఇటికలను పేర్చెదరు. దఖీణాది దిక్కుల 
యంగునూ ఇచే (క్రమమున ఇష్టకా విన్యాసము (ఇటుకల 
వేర్చుు జరుగును విస్తరణభయమనున తక్కిన మం తీముల 
అర్థమును (వాయలేదు, ఐననూ పంచమ దిక్కును గూర్చిన 
వి శేషను (వాయవలసి ఉన్నది. 


38 విన్వుళర్య విశ్వతావము 

ఐడవ | పాచీదిశామాది మంత్రార్ధము :- 1) ఓ ఇటికా 
నీవు దిక్కులలో ఊోర్థ( దిక్కు-వు. 2) బుతువులలో 
కహేూవుంత, కళిరములు మొ స్వరూపమే. లీ) దేవతలలో 
జృవాస్పత్‌వి. 4) వర్చోరూప ధనమవు. 5) (తిణవ స్తోమ 
నువు. ఈవిధముగా చెప్పుదూ యుగములలో “అభిభూర్యుగ 
మవు” అని mls చెప్పినది. శకాని మనకు కృత, 
(లేకా. ద్వాపర కలియుగము లే వ్యవహార సిద్దములు, 
యజు క్వే దము అభిభూ మని ' ఐదవ యుగమును కూడా 
చెప్పినది. ఈ యుగము 8లయుగమైన పిమ్మట, కృతయుగము 
నచ్చులోపల కొంత కాలముండునని శాశ్రుము (భామ్యము). 
అక్ష బుతువులు 6. వీటిని 5 దిక్కులకు పంచునప్పుడు చిన 
కిది మిగిలివోవ్రనుకడా! కనుక వేదము “హేమంత ళిళిరా 
వృతూనాం” అని శిశిగ హేమంతములను కలిపి ఒకే దిక్కు 
చేసినది. ఇట్టి రహస్యములు లోకమునందు కంశు వేద 
(ప్రపంచమున _ అగపడగలవు. మనము సంవత్సర మునకు 
పం డెను నెలలనియే ఎజుగుదుము, వేదము సందర్భాను 
సారముగా, అధికమాసమును కూడా కలుపుకొని 18 నెలలని 
కాడ చెప్పుచుండును. అశ్లు అధిక మాసమునకు ఒక బుతువు 
కూడా కలదని, ఆ సంవత్సరమునకు మాత్రమే “స ప్తబుతువు 
లంటూ ఉంటాయని వేద సందర్భానుసారముగా తెలిసికొన 
గలము. 


ఈ 5 మం తేములలో వరుసగా ఏ) సొనగుడు, 2) 


~A 


వళంచముషులు 39 


సనాతనుడు కి) అవాభానుడు 1) (ప్రత్నుడు 5) నుపర్లుడు 
అనెడి 5 గురు (బన్మాబుషులు (పస్తావింపబడినారు. పీ 
సానగాది పంచముషులని చేరు పీరు విశ్వకర్శ (బహ్మాము 
యొక్క అంశావతారులే అనియూ, పంచ భూతములకు 
(పతినిధులనియూ, మీ (పవర్శకులనియ్యూ ఈ వేదను 
ననుసరించి 'శా వ్రుస్టృతి పురాణాగమాదులు కూడా తెలుపు 
చున్నవి. ఈ సానగాదులకునూ వును, మయ, త్వష్ట, శిల్పి, 
విశ్వజ్ఞులనువారికినీ అభేదమును తరువాత వనము చూతుము. 
అందు వసిష్ట పురాణము ఏవునుచున్నదో భూతము, “విశ్వ 
కర్మ త సానగాది బుములు ఎట్లు కలిగినారు ౪ అని 
శౌనకుడు అడుగగా వసిష్టు డిట్లు చెప్పుచున్నాడు. 
అ య 


Wee సుప, స్సానగ శ్చైవ, సనాతన, ఇతి సతః 

గురు | శేష్టో౭.వాభూనళ్చ పత్నో ధా తీసురతుకః 
విశ్వకర్శ ముఖోద్భూతా |బహ్మాణః పంచకీ ర్తితాః.” 
కాండము శి, అధ్యాయము, 
సుపర్ణ, సానగ, సనాతన, అవాభూన్క |పత్నులనెడి 
అయిదుగురును విశ్యకర్శ ముఖోద్భూతులైన పంచ బవ్మా 
లని ఆాత్సర్యము. ప్‌ విళ్వక ర్శయొక్క- సదో జాత, వామ 
"దేవు అఘోర, తత్పురువు ఈశొనము లనెడ ముఖముల 
నుండి. సానగ్క సనాతన, అహాభూన, (పత్న, నుపర్దు లనెడి 
నామములతో (పభివించినారని. 1%, 15, 16 సంఖస్ధాల 


40 వి శ్వ క్ర ర్క వి సో రూపము 
శోశములు వివరించుచున్న వి. 
“సదో్య్టజాతముఖే జాత స్పానగో విశ్వకర్మణః, 14. 
వామ దేవముఖే జాతో _డహ్మర్ణి స్తు సనాతనః, 
అ ఘారముఖ సంజాతో= హభూనో విశ్వకర్శణః, 15 
నో వో 
తత్పురువ వ్‌ జాతః (పతొ షానా విశ్వకర్శణః, 
త స్యేశానముఖే జూత స్యుపక్షో విశ్వకర్శణః 16. 
విశ్వకర్మ ముఖములకు సదో్య్య్‌జూతాది నామములు 
కలనని దీనిచే తెలియుచున్నది. ఈ సదో్యోజూ తాది మంత 
ములు తే త్తీరీరూపనివత్తు నాబ్ద్లవ (పశళ్నమున ఇట్లు 
చేరొ)_నబడినవి. ఏటికి “పంచ బహ్మ మంతము” లని 
కూడా వేరు. 
1) సద్యోజాతం, (పపద్యామి,సదో్యోజాతాయ నై నమోనమః, 
భవే ఛివేనాతి భావేభవస్వ మాం, భవోద్భవాయ నమః. 
2) నామ దేవాయ నమో, జ్వ్యేషాయ నమః 
(శేస్టాయ నమో, రు దాయనమః కాలాయనమః. 
కొంవికరణాయ నమో, బల వికరణాయ నవో, 
బలాయ నమో, బల| పమథనాయ నమః. ! 
శ్రి అ ఘో రేభ్యోఒధ ఘో లేభ్యో ఘోర ఘోరత శేభ్యః, 
స ర్వేభ్య స్సర్వ స శ్వేభ్యో నమ న్తేఇస్తు రు దరూ వేభ్యః. 
ఓ) తత్పురుపాయ విద్భహే, మహాదేవాయ ధీమహి, 


అరం 


పళంచబుషులు 41 

తన్నో రుదః (ప్ర చోదయాత్‌ . 
ళ్‌ ఈశాన స్పర్వవిద్యానా మిోశ్వర స్నర్వభూ తానాం 

(బహ్మాధిపతిర్‌. (బహ్మాణోధిపతిర్‌ 

దహ శివో మే అస్తు సదా శివోమ్‌, 

శివుని ముఖములకు కూడా ఈ సద్య|ోజా తాది నామ 

ములు కలవు. పై వసిష్ట పురాణము విశ్వక ర్శయొక్క- 
ముఖములకు సదో్య్టజాతాది నామములు కలవని వెప్పినందున 
వసిష్థునకు “శివ-విశ్వశ రులు, ఒకీబేవత యనిడి భావము 
కలదని మనము (గహింపవచ్చును. మూల స్తంభాది 1గంథ 
ములు కూడా శివ-విళ్వక ర్భలకు అభేదమును చెప్పుచున్నవి. 
“పరళివ విశ్వకర్మ” చేర “పరళివ విశ్వకర్మాగమము” అని 
ఒక గంధము కూడా కలదు. దీనిని తంజావూరు |పాచ్య 
లిఖత |గంథాలయము నుండి కీ, శే. స్వర్ణ న్నుబహ్మణ్య కవి 
గారు [వాయించి తెఫ్పింఛినారు, అది అచ్చు కా 'బేదు. 
“భవోద్భవాయ” అనుటకు “మనూద్భ వాయ” అనియు, 
“బల_పమధనాయ”” అన్నపిమ్మట “మ యోద్భ వాయ” 
అనియు, “రు దరూ వేభ్యః” అనుటకు “త్వష్ప్రురూ వేభ్యః” 
అనియు, “రదః | ప్రచోదయాత్‌” అనుటకు “శిల్సీ పచోద 
యాత్‌ ” అనియు, “| బుహ్మ్టీధిపతిః” అనుటకు “విశ్వేజ్ఞు 
(బహ్మఖిపతిర్భ 9 వ్మాణో ధిపతిర్చ గ హో శివోమే అస్తు సదా 
శివోమ్‌” అనియు, విశ్వకర్శ సం|పదాయమునకు చెందిన 


స 


42 విశ్వకర్మ విశ్వరూపము 


_బౌహ్మణులు చదువుచుందురు. ఈ భేదము ఎప్పుడు కలిగి 
నదో తెలియదు. ఇంకనూ స్కాందాది పురాణములు కూడా 
ఇట్టి అంశములను స్పష్టము చేయుచునేయున్నని. వాటిని 
పిమ్మట మాత్రము, 

ఈ సానగాదులను “పూర్వ బుషులని” బుగ్య్వజు రాది 
"వేదములు అనుచున్నవి, యజుర్వేదీయ విశ్వకర్శ సూక్తము 
లోని. 

“శ ఆయజన్త (దవిణగ్‌౦ సమస్మా బుషయః పూశ్వే 
జరితారో నభూనా, అసూర్తా సూరా రజసో నిమా నే 
యే భూతాని సమకృణ్వన్నిమాని.” 

అనెడి మంత్రమునకు ఛామ్యము (వాయుమా 
సాయణు లిట్లనినారు. “త ఆయజ న్ల ... సమకృణ్వన్నిమా 
నీత్ర పూరో్యచావ్యా తేన విశ్వకర్శణా (పథమ ముశ్చాది తా 
యీ (సష్టారః ఇమాని భూతాని = సర్వానేతాన్‌ |పాణినః, 
సమకృగ్వాన్‌ = సమ్యగుత్చాదిత, వ న్లః, శే పూ ర్వేేసష్టారః 
అసై=నృ సాయ జగ తే, (చవిణం =ధనరూపం భోగ్యజాతం, 
నమాయజన్త = సమ్యక్‌ సంపాదితనంతః. కీదృళానే 
బివయః= అతీంద్రియ (ద్రష్టారః సర్వజ్ఞాఇత్యర్థః భూనా 
జరిళారో న=భూమ్నా స్వకీయేన మవాత్వేను న కోదాచిదపి 
జీర్ణాజనళ్వ్యరానభవ న్తి. కీ దృశాని భూతాని? అసూరాః = 


— 


పళంచబుషులు 43 


అనుభిః పాడై రీరితాని_| పాణయు క్లానీశ్యర్థః, తధా రజసో 
విమూనే సూర్తా=రంజనాత్మక స్య విచేపేణ (పమిత్‌" స్వస్వ 
కర్మభిః నుష్టు. వేరితాఃో దీని ఛావమిదిః 


పూర్వము చెప్పబడిన విశ్వకర్శచే సృజింపబడిన 
వై శ్వకర్మణులగు (సష్టలు (బ్రహ్మలు) సానగాదులు గాని, 
మనుమయాదులు గాని, (బవ్మా విష్ణ్వాదులుగాని ధనమని 
చెప్పదగిన. అనుభవింపత గిన, వస్తు సముదాయమును "లెస్సగా 
సంపాదించి (సృష్టించి) అతీం్యదియ (దన్ఫ్టలునూ, స 
లునూ అయి (ఆ సానగాది పూర్వబుషులు మాత్రమే 
స్వకీయ మహిమచేత, తాము ఎగ్పుడునూ నశింపక, రంజ 
నాత్శకములై న (రంజింపచేయునట్టిటునంటి తమ తవు శిల్ప 
కర్ణుల చేత (వేలేపింపబడు ఈ సమస్త భూతములను, (పాణము 
లతో కూడినవానినిగా పుట్టింపచేసిరి. ఇందు ఆదిమ సృన్టీ 
కరలైన వారి యొక సృష్టి వర్ణింపబడినది. ఆ సృష్టీకర్త 
లను “| సష్టి లనియూ, “పూర్వ బుమ” లనియూ చారు 
జగత్సృష్టి చేసిరనియూ, ఎప్పుడునూ “జీర్ణులు” (నళిం వెడి 
వారు) కారనియూ, అనుటలో సాయణుల విజాలదృష్టియూ, 
వివిధ వేదత త్త విజ్ఞానమును వ్య కృములగుచున్న వి. డీనిని 
బట్టి సానగాదులుకాని, మన్వాదులు కాని, (బ్రహ్మాదులు 
కాని, విశ్వకర్శచే సృజింపబడిన అఆదిదైవతేనులనియూ, 
మొదటి సృష్ట్‌క రలనియూ, “బుహయః పూశ్వే” వారే 
పూర్వ బుషులనియూ సామాన్యుల కేని "తెలియుచున్నది. 


విశ్వకర్మ విశ్వరూపము 


"సాయణులు తన భామ్యమున విశ్వకర్శ, త్వష్ట, విశ్వ 
రూపుడు, సానగాదులను గూర్చి పరమసత ములను లెస్స 
గానే |వాసినారు. ఈ విషయములను నాని తసాహ్మ సిలో 
ఇట్లు |పస్తావించినాను_ 

“సాయణుండు భామ్య సారస్వతమునందు 3 

, విశ్వకర్మ త్వష్ట, విశ్వరూప, 

సానగాది బుషుల సర్వళ క్తులనెన్ని 
(ాసినాడు; కనవె వాని; మిత!” 849. 


ఉదాహరింపబోయెడి అథర్వ వేద మంత్రమును 
సైతేము దృష్టిలోనుంచుకొని సాయణులు ఈ భాహ్యుపం కు 
లను |వాసీయుందురని తలంపవచ్చును. 


“వాచస్పత బుతవః పంచ యే నో వైశ్వకర్మణాః 

పరి యే సంబభూవుః ఇహైవ (పాణ స్సఖే నో అస్తు. 

తం శ్వా పరమేష్టిన్‌ పరిరోహిత ఆయుషొా పర్చసా 

దధాతు.” కాండం._18, సూ క్షం-1, మం| తం_1ర, 

ఈ సూ క్షమునకు “రోహిత” సూక్షమని పేరు. దీని 
వినియోగముచేత రాజునకు శాష్ట్రిమును భరించెడి శకి 
కలుగునని సాయణులు (వాసినారు. ౦దు వర్ణింపబడిన చేవ 
తేలు రొజునకు అట్టిశ క్రిని కలిగింతురన్న మాట. ఈమం( త్రము 
వాచస్పతిని (వశ్వకళర్శను, “వాచస్పతి విశ్వకర్మాణం)” 
సంబోధించి చెప్పబడుచున్నది. ఇందు ఐదుగువైన విశ్వకర్థ 


పరచబుషులు 45 


పుకులు (వైశం కర్ళణులు) ఆయా బుతువులలో రాజునకు 
ఆ యుస్సును, చ ను ఒసగి కాపాడుదురుగాక! అనుట 
వేత ఈ పంచవైళ్వ కర్ణణులు, “సానగాదులుి గాని, “మనా 
దులు కాని, “_డ్రహ్మాదులు' కాని _అగుచున్నారనుకొనవల 
యును. ఈ మూడు తెగలవారికి అభేదమును తరువాత తెలిసి 
కొందుము, వీరెల్లరునూ విశ్వకర్మ ముఖోదూతు లే కదా! 
ఈ అధర్వ మంత్రము బుగస్ధజు ర్వేద విశ్వకర్శ సూక్తము 
లలో “త ఆయజన్లి అనెడి మంత భావమునే చెప్పుచున్నది. 
ఆ వె శ్వళర్భణులు రాజునుగాని, ఆతని రాజ్యమునుకాని, 
అందలి (పజలను కాని (సమ _స్తమునూ) ఆయు సేజస్సులు 
కలవారినిగా ఒనర్చునని అథర్వవేద వాదయము. ఇట్టి దే 
వురియొక వంతము అథర్వవేద ద్వాదశ కాండము నందలి 
పృధిప్‌ సూ క్తములో అగపడుచున్నది 1 
“యస్యాం "వేదిం పరిగృషహ్ష్హన్తి భూమ్యాం, 
యస్యాం యజ్ఞం తన్న తే విశ్వళర్మాణః, 
యస్యాం మాయ చే స్వరవః పృథివ్యాం, 
ఊర్వాః ళు కా ఆవుత్యాః పురస్తాత్‌ = 
సానో భూమి ర్వర్లయ ద్వర్థమానా.” 
అథర్వ. 12.118. 
ఈ పృధివీ సూ కము అథర్వ వేదములో, అతిస మూ 
నుందరవనా అయినట్టేది, ఈ మంత భావము ఏ భూమి 


46 విశ్వకర్మ విశ్వరూపము 


యందు విశ్వకర్శ ప్కుతులైన సానగాదుల సంతానము 
యజ్ఞ వేదులను ని రి ౦ చి యజ్ఞములను చేయుచుందురో 
అట్టి భూమి 'తాను వృద్ధిపాందుచూ మనలను వృద్ధి పొందించు 
గాక! దీనినిబట్టి వైళశ్వకర్మణులగు సానగాదులునూ, వారి 
సంతొనమునూ ఈ ఖామిమిాద సృష్టి పుట్టిననాటినుండియూ, 
యజ్ఞాదులు చేయుచూ లోకశ్చీ మంకరులు అగుచున్నారని 
తెలియుచున్నదికదా! కాన సాశగాదులు పూర్వ బుషులను 
టలో ఎట్టి సందియమును ఉండకూడదు. 


ఈ మంతేమున ఇంకొక విశేష రవాస్యముకూ డా 
అగపడుచున్న ది. విశ్వకర్మ ప్కుతులై న సానగాదులను, వారి 
సంతానమును “విళ్వకర్మాణఃి అని మం త్రేము వేర్కొన్నది. 
విశ్వశ ర్శయొక్క- సంతానము వైళ్వకర్మణులు "కావలయును. 
అయిననూ అట్లనక వేదమే వారిని “విళ్వకర్మ” లని పేర్కొ 
నుటచేత వేదపురుషునికి వైళ్వకర్మణులను, “విళ్వకర్శ” లని 
అనుటకూడా ఇష్టమని (గహింపవలసియున్నది. వారు సాన 
గాది పంచబుషుల సంతొనము కావున “విశ్వ బావ్మాణు” 
లనియూ, “పంచారేయు” లనియ్మూ కూడా చెప్పబడు 
చున్నారు. ఈ మూడువిధములై న చేర్హనూ, ఈనాటి విళ్వ 
(బావ్మాణులు వాడుకొనుచునేయున్నారు. “విశ్వకర్మా 
వాసా (బావ్మాణః విశ్వ(_బాహ్మణః” విశ్వకర్మ్శయైన 
(చావ్మాణుడు “విశ్వ చావ్మాణుడని నవుష్టత్చ త్తి. ఇది మధ్యమ 
పదలోపికర్శథధారయ సమానము. ఇంకొక పక్షమున “విశ్వాని 


ప౦ంచబుషులు 47 
=సమ స్పములై న్క _బాహ్మణాని=| బవ్మాకర్శలు (అనగా 
వేదకర్శలు), యస్యసః=ఎవనికో, వాడు “విశ్వ బాహ్మాణు' 
డనియునూ ని గహము-అవయవార్థము చెప్పవచ్చును.” 

ఈ సందర్భమున విశ్వ బావ్మాకేతరులు, విళ్వకర్శలు 
వాగసాడదా? కారా? అని పాఠకులకు ఒకో సందేవాము 
కలుగవచ్చును. అట్టి దేమియునూ కాదు. సమస్తమునూ విశ్వ 
కర్ణమయమే “విళ్వకర్శ నుండి పుట్టిన బే అని చెప్పుట మా 
లక్ష్యము కావున సర్వమానవులునూ, "దేవతాదులు కూడా, 
విశంకర్ణులు అగుటకు మాశెట్టి ఆశేపమునూ లేదు. ఈ 
అం మును బుద దిగ్దర్శన |గంథములలో (పకటించియే 
యున్నాము ఐతే విశ్వ చాహ్మణులు తమ తమ గోత్ర 
సూత్ర (ప్రవరాదులను చెప్పుకొనగలుగుచున్నారు. ఇతరులకు 
అట్టి జ్ఞప్తి లేకున్నది. ఇంతమ్మా త్రమే "లేడా. 

ఈ సానగాదులు పూర్వబుషులగుట యేకాదు. ఐదు 
గురు అగుటచెత పంచజనులనియూ, పంచ మానవులనియూ 
కూడా వేదముల యందు వేర్కొనబడినారు. 

“త్వజ్ఞాతా స్త్యయి చర ని మర్వ్యాః, 

త్వం బిభర్షి ద్విపద స్త్వం చతువృదః, 

త వేచే పృధివి పంచ మానవా 

యేభ్యో జ్యోతి రమృతం మ్‌ న్తేభ్య 

ఉద్యన్‌ త్సూరో్య రళ్ళ్శిభి రాతనో తి 

వ అథర్వ. కాం. 12.1.15. 


అధో 


48 విశ్వకర్మ విశ్వరూపము 


తా॥ “ఓ భ్ఞాటేవీ! మనుష్యులు నీయందు పుట్టి నీ 
యంబే తిరుగాడుచున్నారు. నీవు రైండుపాడములు, నాలుగు 
పాదములు కల_(సాణులను భరించుఛున్నా వు. ఓ భూవిా! 
ఇందలి పంచ మానవులు (పంచజనులన్న నూట) సీవానే. వ 
పంచ బహ్మల ద్వారా ఉదయించు చున్న సూర్యుడు మనుజు 
లకు తేన కిరణములచేత వెలుగును, అమృతమును (మానసిక 
చెహి శారో గ్యము) (పసాదించుచున్నా డో!” కనుక దీనిని 
బట్టి ఈ భ్లామి పంచవిధ మానవులకు నివాసమని శేలు 
చున్నది. 

_“త ఆయ జన్ద... బుహయః పూశ్వే” అనెడి 
మం|తేము బుగ్వేదములో కూడా ఉన్నధి కదా! దానికి 
సాయణుల భాష్యము ఇట్లున్న ది, చ్చే పూశ్వే బున యో, 
అసై్మ=విశ్వ్యకర్శకో చభుపుభాడాశాది లక్షణం ధనం, సం 
= సమ్యక్‌, ఆయజ న్హడసర్వతోయజ నే... యే స్థావర జంగ 
మాత్శశే జగతి వర్తమానాన్‌ ఏతాన్‌ (పాణినః తేజసా సమ 
కృణ్యన్‌, శే పూర్వబుమయో- |దస్టారో రళ్ళ యో అస్మా 
= ఆది త్యాత్శ కాయ విశ్వ రణే, ద్రవిణం = తేజ 
ఆయజ స్ట” 

అనగా పూర్వబిషులను, బుషులుగానే భావింవక 
కిరణములుగా కూడా భావించుట ఇచ్చటి విశేషము. అమే 
విశ్వకర్శను ఆది త్యాళ్ళుకుడు (సూర్య స్వరూపుడు) అనుట 
కూడా సాయణులు చేసిన ఘనకార్య మే. ఈ సూర్యుడు 


పరిచబుషులు 49 


విశ్వకర్శ నుండి పుట్టినట్లు “విళశ్వక ర్నాహ్యూజనిష్టు చేవ ఆది 
ద్రంధన్యో అభవద్దితీయః” అనెడి వి శ క్ర ర్య సూక్త 
మంత్రము చెప్పినది కదా! ఇంకనూ గాయ తీ మంత్రము 
నందలి సవిత "ఈ విశ్వకర్శయే' యని మన దర్శనములలో 
చదివియే ఉన్నాము. కాన అది ఈ భామ్యశకారునికినీ సమ్మ 
త్రమే అనియూ (గహింపదగును. “చరుపురో జాళాది లశుణం 
ధనమ్‌” అని సాయణు లనుట వైదిక కర్మకాండ యందలి 
(వీతితో మాత్రమే. ఈ భావము యజు ర్వేద మంత్రే 
వ్యాఖ్యాన భుట్టమున అనలేదు, బు గ్వేదమున (పస్తావింప 
బడిన బుషుటు పూర్వులు, నూతనులు అని శెండు విధము 
లుగా ఉన్నారు. ఈ అంశమును పెక్కు మం[(తములలో 
మనము కాంచగలము, అందు బుద (పథమ మండల 
(పథమ సూకృములోని రెండవ మంత్రమునంబే మనము 
కాంచగలము. 

“అగ్నిః పూ ్వేభిర్‌ బువీ.భి రీడ్‌ నూతనై రుత 

స చేవాగ్‌0 వవా వతతి” 1.12 

ఇది అగ్ని సూక్తము. అగ్ని పూర్వులు నూతనులు, 
అగు బునుల చేత స్తుతింపదగినవాడు. అట్టి అగ్ని ఈ యజ్ఞ 
కార్యమునకు చేవతేలను రప్పించుగాక_ అని మం తీ భావము, 
సాయణులు ఇందలి పూర్వక బ్దమునకు అర్థము (బాయుమా 
“పూ శే భి పురాతనైః, భృంగ్వంగిరః (పభృతిభిర్‌ 


7] 


50 విశ్వకర్మ విశ్వరూపము 
బుమీభి రీడ్యః” అని |వాసినారు. అనగా ఆ పూర్వబుషులు 
“భృ్ళగ్వింగిరః (పభుతులు” అని భావము. ఆ విషయమున 
ఎనరికినీ అభ్యంతరము లేదు కాని : వారికన్ననూ, సానగాది 
(బవ్మాబుషులు పూర్వులను విషయమును వుజునరాదు. 
సానగాదు లైన పంచర్దు లు సృష్టిలోని పంచసంఖ్య భావమైన 
పంచభూతములను, పంచక ర్శములను, పంచాంశాదులను 
అనుసరించి విశ్వకర్మ నుండి కలిగినారని ఇతఃపూర్వపు (గ్రంథ 
మున చదివియున్నాము. సప్తబుషులు వారి తరువాతే 
సృష్టింపబడినట్లు ఇందలి పూర్వపద మే శాప్పుచున్నది. అది 
యునుగాక సాయణు'లే స్వయముగా “త ఆయజన్ల అను 
మం తమునకు భాహ్యము (వాయుచూ “పూరోోదా 
హృ తేన విశ్వకర్శణా | పథమముక్చాదికా యే సహ్టారఃణ” అని 
నారు (అనగా ఆ బుషులు) విశ్వకర్శశే మొదటగా పుట్టింప 
బడినారని తానే |వాసినారు. కనుక అదియే పరమ (ప్రమా 
ణము. కనుక సానగాదులే పూగగబిుషులనుట వేడాభి 
(పాయము. దీనికింకనూ ఇతర ఎ_ మూణములను భూతము. 
భగవద్దీత కూడ “వావార్ద య స్ప ప్పపూశ్వే చత్వారో 
మనవ స్తధా” అన్నది, ోపూశ్వేమవార్షయఃణి” అనగా 
ఈ పంచబుషులే. “సప్త చువార్థ యళ” అనగా స ప్రబుమలని 
అక్కడి భావము. “మవార్ష యః” శభానికి పూశ్వే, స్త 
అనువాటిని, (పత్యేక (ప త్యేకముగా విశేషణములను చేయ 
వలె, పూర్వులైన సానగ, సనాతనాది బుషులుగాని మను, 


పరచమబుషులు 51 
వుయాది (బవ్మాలుగాని పురాణబవాజ్ఞయమున సృవీక్ష ర్భలు 
గాను, సృష్టికి సంకేతములుగాను పేర్కొనబడినా కాన్ని 
నానావిధములై న కధలక్కు కల్పనలకు సాతులై నవారుగా 
వర్ణితులు శాలేదు, డానినిబట్టికాడ పీరు పూర్వులని రూఢి 
యగుచున్నది, 

“9 వీ ఇ 
ఇంతియేకాక సృష్టి హతువులై న తత్త్వములలో సము 
చితముగా సమన్వయంచునది పంచసంఖ్య యేకాని స్తసంఖ్య 
కాదు. స_ప్పసంఖ్యకునూ సమన్వయిం వెడి తత్త్వార్థము ఆభార 
స్వాథిస్థానాది రూప మైనది- సిమ్ముట చదువగలము, ఇంతకును 
పంచబుషులై నను, స ప్తబునులై నను, విళ్వకర్థు సంభూతులే 
గాని భిన్నులుకారని తెలియవలయును. పూ ర్వా ధు 
నాతన బుపి. పళంసను బు గ్వదము నాల్లెదు తానులలో 
చేసియున్నది. వాటిని బుగ్దర్శన (పథమ భాగమున చూపి 
నాను, ఐననూ ఒకదాని నిచ్చట ఉదాహారింతుము. 
“యమాయ మధుమత్తనుం రాజ్లే వాన్యం జుహోతన 
అదం నమ బుషిభ్యః పూర్వ జేభ్యః 
పూ న్వేభ్యః పధికృద్భ్యః. 
ఎ జుగ్వేదము 10-145. 
నీ బుత్విజులా రా! రాజగు యమునికి మిక్కిలి మధుర 
మైన హోమ దవ్యమును సమర్పింపుడు- మనకు నుఖమార్డ 
మును భూపునట్టివారునూ, స్ఫృవ్టీ జరిగిన తొలునాళ్ళలో 


52 "విశ్వకర్మ విశ్వరూపము 


ఉన్న వారును అగు బుషులకూ, నునకంకును పూ ర 
'లైన బుషులకునూ నమస్కారము. ఈ మంత్రమునకు 
భాష్యము (వాయుమాూ సాయణులు “పూర్వ జేభ్యః = 
సృష్టా్యదా వుత్పన్నే భ్యజ సృష్ట్యాది యందు పుట్టినవారు 
అనినారు. ఈ సందర్భమున సృష్టి కార్యమునశే ఎం త్రో 
(పథానభూతులై న పంచ సంకృతులను గూర్చికూడ తెలిసి 
కొనుట అత్యవసరము. 
పంచ సంకృతులు ఫ్‌ 
మనమింతవజకు చెప్పికొన్న ఈ విశేపా ముల నన్నిం 
టిని యజుర్భాహ్నణములోని మంత్ర మొకటి సతా్యానుభవ 
సమ్మతేముగా ఇట్లు సర్యగహించినది. దానిని పరిశీలించి వేద 
పురుషునియిక్క_ వృాదయ మెంత లో తైనదో, మానవోప 
శారకమైనదో విపులముగా |గహింపగలము. 
dare (ప్రధమ స్పంకృతి ర్విళ్వకర్శా, 

(ప్రథమో మతో, వరుణో౭_గ్ని 8, 
(పధమో బృహస్పతి శ్చికిత్వాన్‌ .” 

— యజుర్బా)వ్మాణ (పధమాష్టక (పపాఠకం, 


స 
స 


సమిోచీనమగు నిర్మాణము (సృష్ట్యాది కర్మము) కల 

లు 
వాడు “సంకృతి యనబడును, అనగా “శిల్బాచార్యుడిని 
భావము. అట్టి శిల్చాచారు లలో మొదటివాడు విళ్వకర్శ 
యట, విశ్వకర్మ 'విశ్వశిల్సి అను విషయమును విశ్వకర్మ 


పళిచబుమలు 53 


నూక్తాదులే వక్కాణించుచున్నవి. విశ్వకర్శ తరువాతి (పథమ 
శిల్చాచార్యులు- మిత్రుడు, వరుణుడు, అగ్ని- అట. ఇక 
ఐదవవాజే బృహస్పతి. 


ఇందలి విశ్వకర్శ సృష్ట్యాదికర్శల నొనర్చ్ఫు "చేవుడు- 
జగత్కారణళ క్తి యన్నమాట. అతడే. వరూపమున చరా 
చరముల హృదయములందు (పవేళించినవాడు (జీవుడు) 
కూడా అని “స ఆశిపా |దవిణ మిచ్చమౌానః (పథమచ్చదో 
వర ఆవివేళశి అనెడి విశ్వకర్మ సూక్త (పథమ మర్మత్రము 
చెప్పుచున్న దికదా. సహ సార నివాసి అయిన ఆ విశ్వ 
కర్మయే (భూమధ్యస్థ ఆజ్ఞాచక్రము నందలి కారణ శరీరచున 
(పతిబింబించి జీవుడై నాడని వేద సిద్ధాంతము.అట్టి జీవుడు శరీ 
రమున నిలుచుటకు హేతువు, మి|తావరుణులుగా వేరొ,_న 
బడిన పింగళా, ఇడా నాడులయందు సంచరించు (సొణములే. 
వీరు చేవామున, జీవుని నిలకడకు కారణభూతులుకాగా, ఆ 
జీవునికి ఆత్మజ్ఞానము కలిగి, వాడు ముక్తుడగుటకు “అగ్ని” 
సేతువు. ఈ అగ్ని సుషమువ్నాధిపతి యని మనమింతకు 
పూర్వమే చెప్పుకొనియున్నాము. కనుక “అణ్నేనయ నుపథా 
రాయ్‌ అన్నది వేదము. విశ్వకర్శ పదముచేత జీ వేళ్ళరులు, 
“మి కావరుణి పదములచేత |పాణాపానములు లేక పింగళా. 
ఇడా నాడులు సూచించబడినవి. సూచనయీ ఏమి, మాట 
లతో చెపస్పబడినక్షు లెక్క ఇకపోగా ఐదవవాడు బృహస్పతి 


స్‌4 విశ్వకర్మ విశ్వరూపము 


యున్నాడు, ఇతడు "దేవగురుడు. అంతేకాదు *వాచస్పతిం 
విశ్వకర్శాణ మూతయే'” అను వేద వాక్యమును బట్టి ఆతడు 
జగద్దురువు, (బహ్మవిద్యకు అద్యగురువు అయిన విశ్వ 
కర్శయే! విశ్వకర్శ మోతమునిచ్చు భగవంతుడని పురుష 
సూక్త మునందలి “ఉ తామృతత్వన్యేశానణ అనెడి వాక్యము 
కూడ చెప్పుచున్నది. ఆ వాక్యమునకు పురుషుడు (విశ్వ 
కర అమృత తమునకు గూడ (ప్రభువే అని భావము. ఈ 
అంశమును “త మేవం విద్వా నమృత ఇహభవతి ” ఆతనిని 
ఎటీంగినవాడు అమృతుడగును- అనెడి వాక్యము స్పష్టము 
చేసినది. పురువసూ కృ | పస్తుతుడు విళంకర్మ పరమాత్మయే 
అని పాఠకులు మా దర్శనముల నను రించి యెజింగియే 
యున్నారు. వీరైదుగురును సృష్టి మొదలుకొని జీవులు 
మోవమునందువరక్కు వారిని సర(విధముల తీర్చి ది చెడి 
“సంకృతులు” అనగా శిల్బాచారు_ వరలినారని ఈ 
మంతము పేర్కొన్నది. లోకయాత నిర్విన్నుముగా సాగు 
టకు కషి, శిల్పములు (కర్షకులు, శిల్పులు మూలము 
లైన్ల, జనులు ఆధ్యాత్మిక యాత్ర గమ్యమును చేరుటకు 
కూడా సై పై మం్మతేములో వేరొొ-నబడిన (1) విశ్వకర్మ (2) 
మి తుడు (8) వరుణుడు (4) అగ్ని (5) బృ హస్పతి (జగ 
ద్దురువ్రు అను పంచాచార్యులు మూలనులై ఉన్నారని 
స్పష్టమగుచున్నది కదా! 


వేదాధ్యయన (పారంభమున పఠించు శం నో 


ఆద 


పర6రచయిషలు 55 


మి తి అను మం| తేములో మి తావరుణులు (పస్తావింప 
బశుట్క ఆ వి తావరుణులను “పాణో నై మితః అపానో 
వరుణః” | పాణాపాన స్వరూపులు, సూర్యచం[డ నాడీ సంకేత 
ములు అని యజుర్వేదము వా కుచ్చుట, “వక్రం సద్విి పా” 
అను మంత్రము ఆ విషయమునే “ఇం దం, మితం, వరుణ, 
మగ్నిమావాు౪” అని ఇంద, మ్మిత, వరుణ, అగ్నులని 
(పవచించుట, విశ్వకర్శ సూక్తము “విశ్వకర్శావ్యూ జనిష్ట 
'జేవ ఆ దిద్ద ంధర్యో అభవద్ద్వితీయః, తృతీయః పితా జనితొ 
షధీనాం” అని చెప్పుట, యజుర్బా)వ్నాణము, వారిని “విశ్వ 
కర్ణ, మిత, వరుణ అగ్ని, బృహాస్పతుల” నెడి (పథమ 
శిల్చాచార్యులుగా వర్ణించుట వీచి తముగా లేదా! దీనినిబట్టి 
వేద మం|తార్గ చింతనము, సమన్వయను, దాని ఫలితమును 
కేల్చుట ఎంత కష్టమో, తపస్సాధ్యమైన పనియో శోచుట 
లేదా! వేదమంతము లీవిధముగా అటనట వి పకీర్ణములై 
యుండును. వాటిని సమకూర్చుకొని సమన్వయించుకొని 
ఆచరించి సిద్ధిని పొందవలసిన భారము విజ్ఞుల పై నున్నది. 


ఈ |పకరణమున మి తా వరుణాగ్నులు శరీరమున 
కలరని తెలిసికొన్నాము. ఈ మి తావరుణాగ్ను లేగాక వను 
వులు, రుదులు, ఆదిత్యులు కూడా శరీరమునందే కలరని 
రాబోవు (పకరణములలో స పమాణముగా నిరూపించుకొం 
దుము. అది అత్యపూర్వమైన రహస్య మై సాధకుల కనులను 
తెరపించి మోాకుమార్లమును మూసీ సత్యమైన గమ్యుము 


56 విశ్వకర్మ విశ్వరూపము 


నకు చేర్చగలదు. పంచబుషులను గూర్చిన ఈ సందర్భమున 
పుచసంకృతులను గూర్చికూడ తెలిసికొని వీండ్మ బహ్మాండ 
ములయందు బారి | పొధాన్యమును (గహించుటమొనది. 

సృష్ట్యాదియందు విశ్వకర్శ నుండి పంచమబుషు లే కాక, 
స్త బుషులు కూడ కలిగినారని విశ్వకర్మ సూక్త ములోని 
మంత్రమే చెప్పుచున్నది. ఇప్పుడా సప్త బుషులను గూర్చి 
"తెలిసికొందము. 


అ 


సపబుంఎషులు 


నే 


“'విశ్ల పరా మనసా యద్విహాయా ధాతా విధాతా 
పరమోత సందృక్‌, లేపా మిష్టాని సమిపా మదన్లి 
యత సప్పక్షీ న్నర వక మావాః” 

ఎఎ యజు, కాం. 4.6.2. 


దీనికి సాయణుల భాష్యము ఇట్లున్నది. “విశ్వవి 
యాణి. సృష్టి, స్ధితి సంబోరరూ పాణి యస్యా సౌ విశ్వకర్మా. 
తస్య చ తేమ కర్ణును సత్యత్వాదయ వవ సాధనం- సత్య 
సంకల్పత్వాత్‌ . య ద్యస్మా దయం మనస్పంకల్పమా(_తేణ 
విశ్వకర్మా తత్‌ ధాతా విధాతా విహాయా ఇతి చోచ్యతే. 
ఛాతా=ఉత్పాదక*, విధాతా=పోవమకం, విశేపేణ జహాతి. 
పరిత్యజతీతి, విపోయాఃజ సంవా -ేత్యర్థః, ఉత౩=అవీచ అత 


స బుషులు 57 


bes 


వ్‌వ పరమా =స శ్వేభ్యః ఉత్క్బృష్టః; సమ్యాక్పశ్యతీతి సం 
దృక్‌ =సగంజ్ఞ ఇత్యర్థ 8, య।త్ర=యన్నిన్‌, పశే_పరస్మిన్నీ 
శ్వ రే సన్‌ వక మానవాః, య వే మరీచ్య| త్రీముఖా 
స్సష్త బుషయః వివిధా దృళ్య నే. శ్రే స్వే సృమైః పాక్‌ 
పరస్మిన్‌ వకీ ఖభూతాఇతి వేదాంతపారగా అహాుః. స పర 
'మేళ్వరః తేపాం_ సప్తర్షి (పభృతీనామ్‌ ఇష్టాన్య వేతీ తా 
సీపా = స్వేచ్భామాతేణ సంపాదయతి. లేన చ లే మహ 
ర్ష యో మదన్తి. వృావ్య న్లి” 

దీని భావము : విశ్వమునకు సంబంధించిన సృష్టి; స్ధితి 
సంహారము. అనెడి కర్మలు ఎవనివలన జరుగునో ఆతడు 
విశ్వకర్మ యగు చున్నాడు, అతనికి ఆ సృష్టాాది కర్మల 
యందు సత్యసంకల్పాదు లే సాధనము. 

“యస్య జ్ఞానమయం తపః” అని ఉపనిషత్తు. మన 
స్సంకల్ప మా, తముచేతనే ఆ విశ్వకర్శ ధాత (త్వష్ట, లేక 
(బవ్మ) అనగా ఉత్పాదకుడును విధా తా :=పోమకుడునూ, 
(విష్ణువు లేక మయుడు) విహాయా విశేషముగా జగములను 
హరించువాడు. అనగా సంహారక ర్థ (ర్ముదుడు్రుయూ, అగు 
చున్నాడు. ఇంకనూ అతడిట్టి సృష్ట్యాది సమస్త కర్ళలనూ 
నడపుచుండుట చేత శే సర్యులకం'టెనూ | శేష్ణుడునూ, సర్వజ్ఞ 
డునూ కూడా అగుచున్నాడు. సృష్టికి పూర్వము అ విశ్వ 

8 


న విశ్వకర్మ విశ్వరూపము 


కర్మ పరమేశ్వరుని యందు మ చ్యాది స ప్పబుషులను వ్‌ 

భూతు లై నవారినిగా వేదాంతులు చెవ్వుచుందురు. ఆ విశ్వ 
కర్మ త "ము తెలియనప్పుడు ఈ స బుములు భిన్నులుగా 
తోచుచుందురు. ఆ విశ్వకర్శ పరమేశ్వరుడు, ఆ సస 
బుషులు మున్నగువారి మనో హ్థ్ల్మములను లీలామా।త్రముచే 
తీర్చుచుండును. అందు చే వారు వార్షము నందుచుందురు. 
'వేదమిట్లు చెప్పుట చేత స సప్త బుషులకు నుం విశ్వకర్శ (ప్రభున 
కునూ గల గాఢ సంబంధము సువ్య శ్రనుగుచున్న ది. ఈ 
మం త్రేమున విశ్వకర్మ “సృ ప్రీ, స్ధితి: లయములినెడి కర్మలకు 
"తానే (పభుడనుటవేత వాటికి (శే శాధికారులుగా ఎన్న 
బడిన _బహ్మాదిమూ రులు ఆయనలొనివానే అని స్పష్టమగు 
చున్నది కడా! ఇక్కడ (_్రహ్మాములు కలిగిన తరువోతకాని 
స ప్రష్టలు పుట్టుటకు వీలులేదు కాన, ఆ (వాది పంచకము, 
తేడా సానగాది బునీవంచకము మొట్టముదటివా రగు 
చున్నారు. కనుకనే “త ఆయ జన్లి అనెడి మంత్రము వారిని 
“బువయః పూశ్వే” అన్క వారు పూర్వ బుషులని స్పష్ట 
ముగా వేర్కొన్నది. ఈ సందర్భమున “బుహులు (జబహ్మా 
లగుదురా౪) అని సంచేవాము కలుగవచ్చును. వేదమే విశ్వ 
కర్మను బు యని" (బుమీక్షో తా యన్నది. అశ్లే రుదుని 
కూడా (ర దో మహర్షి రిక) అన్నిది దా ఇంతియేగా? ఈ 
సానగాది బుషులక్రు, మన్వాది (బహ్మలకు (బిహ్మది వ మూర్తు 
లకు అభేదమును తరువాత (పమాణములలో వునము చదువ 


స ప బు షు లు 59 
గలము. ఈ స్పప్తర్దులు విశ్వ ర నుండి పుట్టినారను విషయ 
మును అథర్వ వేదముకూడా ఇట్లు (పతిపాదించుచున్నది. 

“విశ్వకర్శ్నాణం కేస బుహీవ_న న మృచ్చన్తు, 
యే మాఘాయవ ఉదీచ్యాదికోజ.భిదాసా. 22 
_- ఇం. 19, సూఎ-16, మం్యతము- -7. 


ఈ మంత్రము, నందలి. సప్త ప్తబువివంత్రం” 'అను పదము 
నకు సాయణులు “న ప సంఖ్యాకా బువయః సృజ్య ల్వేన 
యస స సన్ని ఇతీ మతుప్‌” అనినారు. అనగా సప్తర్షులు 
సృృజింపదగినవారుగా ఎవనికి ఉన్నారో, ఆతడు సప్తబువి. 
వంతుడని భావము. ధనవంతుడు అన్నప్పుడు, ధనము కల 
వాడని అర్ధమైనట్లు, స ప్తబువీవంతుడనగా స ప్పబుములు 
సృజింపతగినవారుగా గల విశ్వకర్శ యని భావము. దీనినిబట్టి 
విశ్వకర్మ సానగాదు లై న పంచ బుషుల కేకాక, మరీచ్యాదు 
లైన స్ప్తబుషులకుకూడ తండిమయైనట్లు తెలియుచున్నది 
కదా! ఈ అథర్వ వేదమంతమునకు కీ. శే. వడ్డెపాటి నిరం 
జన శాస్ర్తీ కవిశేఖరుల తెలుగు పద్యమును చూతము. 


A “ఎవ్వరు త్తర దిశ నుండి యేగు బెంచి 
అఘచయంబుల వేము (దోతు రట్టి రిపులు 


స _ప్రబుషుల “ జించు (పసన్నవిశ్వ. 
కరు 'లేవోఒ. మె దతం గాం తుగాక! 


ఈ విషయమును గీతా పమాణములో కూడా సాయ 


60 విశ్వకర్మ విశ్వరూపము 
ణులు దిగువ అధర్వవేద మంత్ర ఛామ్యములోనే , స్పన్టీళరిం 
చిన ఘట్టమును భూతము. - 
విశ్వకర్మా మా స ప్పబుణాభి రుదీచ్యాదిశః పాతు 
తస్మిన్‌ |క్రమే తస్మిం (ఛయీ శాం పురం పై మి, 
స మా రతతు, స మా గోపాయతు, తస్మా 
ఆత్మానం పరిద బే స్వాహా.” 
షష అథర్వ. కం.19, సూ.17, మంతము-?, 
రాజుగారు ర్మాత్రియందు నిదింపబోవునప్పుడు అన్ని 
దిక్కుల నుండి ఆయనకు ఆ యా దేవతలు భ[డములు కలి 
గింపవలయునని ఈ మంత్రములు పఠింపబడును. అందు 
ఉత్తర దిక్కునుండి భ|దమును కోరునది ఈ మంత్రము. 
“విశ్వకర్శ స ప్తబుషులతోకూడి ఉత్తర దిక్కు నుండి 
కలుగు ఆపదల నుండి నన్ను కాపాడుగాక, ఆ విశ్వకర్శ 
నన్ను రశ్నీంచుగాక., నన్ను శత్రువుల బారిపడకుండా నుంచు 
గాక ఇచ్చట. రకణ గోపన క్రియలు సమాగార్థకము లే 
అయిననూ ఒకదానికి అహిత నివృత్తియూ్య ఇంకొకదానికి 
హీత పాప్రియూ, చెప్పికొని పునరు క్రి ని పరిపారింపవల 
యును. ఆ విళ్వకర్శకు రిక్షణార్థ మై నన్ను పమర్చించుకొను 
చున్నాను అని భావము. 


ఈ మంతమున సప్తబుషులతో కూడిన విశ్వకర్మ 
రశ్నీంచుటలోగల చెచిత్యమును సాయణు లిట్లు వివరించి 


సప్త బుషులు 61 


యున్నారు. “విశ్వకర్మా = విశ్వం-సర్వం కర్మ. కార్యం- 
సృజ్యం యస్మాద్భృవతి స విశ్వకర్మా = విశ్వజగలత్‌ కారణ 
భూతః పరమాత్మా” స ప్పబువీ.భీః=స్వమని ఎమైో సప్త సం 
ఖ్యావైః బుషీభిస్పహ, మాజ=మౌాం, ఉదీచ్యాజ=ఉ త్తీరస్యా 
దిశః పాతు. విశ్వకర్శణ “ వ్రబుమీ. సాహిత్యం స్వశార్య 
'త్వేన. ఉక్రంచ భగవతా . తాను. 


“మహర్షయ స్పప్త పూర్వే, చత్వారో మనవ స్తథా, 
మద్భావా మానసా జాతౌ, యేషాం లోక ఇమౌాః 
(ప్రజాః ఎ భగవద్దీత. 10-6. 
“తస్మిన్‌ = స ప్పబువి. సహి శే విశ్వకర్శణి [కమే 
ఇత్యాది పూర్వవద్‌ వ్యాఖ్యేయం.” 
విశ్వమంతటినీ సృజంచిన విళశ్వకర్శ యను - పేరుగల 
విశ్వజగ త్కారణ భూతుడగు పరమాత్మ తన మనస్స్ఫుచేత 
సృష్టింపబడిన స్తసంఖ్య గల బుషులతో గూడినవాడే 
ఉత్తరదిక్కునుండి కలుగు ఉప దవముల 'బారిపడకుండా నన్ను 
కాపాడుగాక. విశ్వకర్షకు స ప్త బుషులతో కూడిక వల 
చెప్పువలసీ వచ్చెననగా ఆయన కారణముగా కలిగిన కార్య 
భూతులేవారు కనుక. అని సమాధానము. ఇందుకు గీతలోని 
“మవహార్ష యః స ప్తపూన్వే” అనెడి శ్లోకమునుకూడా సాయ 
ణులు |పమాణముగా ఇచ్చినారు. వారు మద్భావులు=నన్నే 
భావించువారు. వూనసా జాతాః = నొ మనస్సుశచేత నే 


62 విశ్వకర్మ విశ్వరూపము 


పుట్టింపబడినవాకు. అనగా మానసపు తులన్నమాట, ఆ 
మనువులు, మవార్డులు అనువారినుండియే ఈ స్థావరజంగమ 
లతుణ 'పజాసృష్టి గకొనసోగినదన్న మాట, ఇకకడ “మవా 
రయ స్స ప్రపూశ్వే” అనుమా టకు అర్థమును ఇట్లు చెప్పుకొన 
వలయును. పూశ్వే మహార్షయః= మొదట పుట్టిన మువార్థులు 
వారు. “త ఆయ జన్ల ద్రవిణం” అన్న వేదమం శేము. వారు 
పూర్వులై న విశ్వకర్మ మానసభవులగు సానగసనాతనాది 
పంచర్జులైనందున వారిని గీత కూడా పూర్వళబ్దముతో నే 
వేర్కొన్నది. కాని ఈ భావమును వేదమంత పరిజ్ఞానము 
లేనివారు చెప్పజాలరు. ఇక అబువిమ్మట “స "హర్ష యః 
అని అన్వయించుకొనవలయును. చారు మి, వసిష్టాది 
స_ప్పబుషులు కాగలరు. పంచబుషులు, సప్తబుషుటు కూడా 
విశ్వకర్మ మనస్సంకల్పమా| త్రముచేత కలిగినవాశే అని విశ్వ 
కర్ణ సూక్తము మనకు గంట కొట్టినట్లు చెప్పుచున్నది. 
పురాణాది వాజ్బయము ఆ పంచ స ప్తబుమల పుట్టుకను ఇం 
కొక రీతిగా వాప్పినచో అది ప్రమాణ మెంతమా తమునూ 
కాదు. ఆ పంచ, సప్త బుమీగణములు పరమాత్ముయైన విశ్వ 
రనుండియే కలిగి లోకమునకు తారక మౌర్ష మును చూపిన 
వార్వు, చూపుచున్న వారుకూడను. ఈ సందర్భమున, భగవ 
ద్లీతను _ చెప్పినది విష్ణు అవ తారమెగు కృష్ణుడనీ మనమను 
కొనుచున్నాము. క్వకర్శ స సూ క్త మేమో వేదములలో 
నున్నట్టిది. వేదము యుక్ళ, గీతలయే + భావములు స 


నప బుషులు 63 


పోవుటచే “విష్ణుం _విశ్వకర్మ'లు అభేదరూ పులని గమనింపవల 
'యును, విష్ణువును సృజియించీనది విశ్వకర్మయే య యని మనము 
ఇంతకుముందు చది వేయున్నాము. కనుక విశ్వకర్మకు, బుప్కీ 
మూర్తి, (_బవ్మాలకు గల ం౦బంధము పితాపుుతుల సంబంధ 
మని స్పష్టమగుచున్నది. వీతాప్యుతులు అభేదరూ పులని 
“అళ్ళా వై ప్యుతనామాసి” అనెడి 'వేదచుర్యాతి యు చెప్పినది 
కడా! అనగా తానే పుతుడుగా. పుట్టునని "భావము. కనుక 
“విష్ణు-విశ్వకర్శలు భిన్న దేవతలని (భాంతిపడరాదు. మన 
పురాణ కధలనుబట్టి వారు భిన్నులని తోపవచ్చును. అయి 
ననూ చేదా ధారమునుబట్టి చూచినచో అవి "పమోణములు 
కావు. విష్ణు దేవుడును, విశ్వకర్శ భగచానుడున్యూ ఒక్క శే 
అను అంశము ఇట్టి (పమాణములపల్ల నే కాక విష్షు సహస 
నామములనుండియు (ధువమగుచున్నది. “విశ్వకర్మా, మనుః 
5 పా, స్థనిష్ట స్థవిరో, (ధువః” (క్లో_6.) ఈ పదములకు 
శ భొమ్యము- ' “విశ్వం కరణ Bian సః విశ్వ 
కరా, క్రియ శే ఇతి జగత్‌ కర్మ. విశ్వం కర్షయ న్యేతివా 
విచ్చితనిర్మాణళ క్రి మత్వా ద్విళ్వకర్శా (త్వష్టా సాదృ శ్యా 
వ న “నాన్యోతో ప్రి స్పిమనా”” ఇతి గ్రుతేః 
మంత్రో వొ, 'పజాపతిర్వా మనుః. నంపోర సమయీ సర్వ 
భూత తనూకరణ త్వాత్‌ త్వష్టా. త్వతుతే స్త స్తనూకర ణార్భ 

క్వాల్‌ త్‌ (ప్రత్యయః. 22 
దీనికి తెలుగు ౯ విశ్వమంతయూ ఎవని కర్మ 


64 విశ్వకర్మ విశ్వరూపము 


(సృష్టి యో, ఆతడు విశ్వకర్మ. లేదా, వేయబడునది కర. 
ఆ చేయబడఢునది జగత్తుకాన, అట్టి విశ్వరూప మైన కర 
ఎవరివలన జరిగనో ఆతడు విశ్వకర్మ: అనగా విచ్చి తనిర్మాణ 
శ క్తి కలవాడగుటచేతనూ, త్వష్టతో సాదృళ్యము క్‌లబా 
డగుటచేతనూ విశ్వకర్మకు త్వష్టతో సాదృళ్యము “విశ్వోకర్ణ 
ణస్పమవ ర్గతాధి, తస్య త్వష్టా విదధ| దూప మేతి” అనెడి 
పురువసూ క్ర వాక్యమువలన అని తెలియవలయును. మన 
నము చేయుటవలన మనువగుచున్నాడు. సృష్ట్యాది కర్మలను 
గూర్చి చింతించుట చేత మనువని సారాంశము. ఇందుకు 
(పమాణము “నానో ౬ఒతో స్తి మనా అను ఉపనిమద్వా 
శక్యము. పరమౌాత్మకంకెనూ "వేలుగా మననము చేయువాడు 
లేడని భావము. లేదా మంతస్వరూపుడనియూ, మనువనెడి 
(ప్రజాపతి అనియా అయినను చెప్పవచ్చును. త్వష్ట యనగా 
(పశయశకాలమున సర్వ భూతములను తనువులుగా- సూత్మ్ము 
రూపములు కలవానినిగా వేయువాడని భావము” ఇవి 
ఛాహమ్యుకారుని భావములు. “త్వతా తమూ కరణే” అనగా 
తనువులు లేనివానికి తనువులను సృజించువాడనికూడా చెప్పి 
కొనవచ్చును. సాయణాదుల భావము ఇదియే. ఈ శబ్దముల 
అర్ధములు మా దర్శనములందు పలుతావుల వివరించియే 
ఉన్నాము. సూర్వ్య్యునికిగల ద్వాదశ నామములలో ధాత, 
విష్ణువు, త్వష్ట అనికూడా కలవు. విశ్వకర్మ నామమును 
ఛామాయణములోని ఆదిత్య వాదయములో చదువగలము, 


స ఫ్‌ బుమలు 65 
కావున ధాత, సూర్యుడు, విష్ణువు, విశ్వకర్శ అనువారు 
అభేదరూపులే అని తెలియుచున్నది కడా! సాయణులు 
6c న్‌ అష 

ఆది త్యాత్మ కాయ విశ్వకర్శ ణే ఆదిత్యాత్మకాయ విష్ణ వే” 
అనుటనుకూడ గమనింపనచ్చును. 
వేద వాజుయములోను, అధ్యాత్మిక జగత్తునందునూ, 
పంచబుషులకు ఎటి సానమున, దో స పరులకును అటి సానమే 
మం ఈ a యె ట థి 
ఉన్నది. సప్పర్ధులు మం|తేదష్టలు అగుటయేశాక పురాణ 
_-వియె [న చు 
వాద్బయమున ఎంతో చరి తేకల వారుగా అగపడుచున్నారు. 
ఆ అంశములను ఏ పురాణమును తీసికొని చదివిననూ తెలియ 
గలదు. పురాణములు (వాసినవారు వారి నంశ మునకు వెందిన 
వారగుటయూ ఒక కారణమే. అది అంతయూ అఆధిభెతిక 
జగమునకు “చెందిన వర్ణనము. డానినటుంచి చూచినచో ఈ 
సప్తర్షులు ఆధార, స్వాధిష్ట, మణిపూర, అనావాత, విశుద్ద, 
ఆజా, సవ్నా సారములనెడి సప్తచ్మ క్ర్షములకు సంశేతములె 
లా వా a_ 
(గుర్తులై) పొడకట్టుచున్నారు. పరిచే ఊహి ౨పదగిన మట్ట క 
ముల మోద కుండలినీళ క్తి ని పయనింపచేయుట చేత (బహ్మర్షి 
యైన “వసిష్టుని స్థానమని” చెప్పదగిన సహ్మపారమున కేగి, 
a. © ఉట 
స్థితి_ 
అనగా సంసార నివృత్తి, పరమేళ్వర [పార్టీ లేదా పర 
మేశ్వర సామ్యము సిద్ధించుచున్నది. కనుక పీరు ఏ) భూ 


9] 


అచ్చట అఖండ (బవ్ముముతో లీనమై ఆనందించు 


66 పే షక ర్మ వి ఖా పము 
2) ర్భునః క్స్‌” “క్త రహా క క్టన ర తప 7) స్సత్య 
లోకములకు _ లనియు వాటిలోనే ఏరి వివారణవానియు 
భావింపవచ్చును. అందు శే బుద (పధమ మండలములోని 
22వ సూ కృమునందలి 16వ మంత్రము ఇట్లనుచున్న ది. 
, “అతో చేవా అవన్నునో, 
యతో విస్లు ర్విచ కమే, 
పృధివ్యా స్పషప్త ధామభి&” = బు, 1.22.16. 


శా॥ పరమేశ్వరుడునూ, వ్యాపనశీలుడునూ అగు 
విష్ణువు భూమినుండి స ప్పలోకములందు అనగా ఆధథారాది 
స ప్ప (ప్రదేశములలో విహరించుచున్నాడని ఎజింగిన మమ్ము 
సర్వ దేవతలూ కాపాడుదురుగాక, అనగా నాకు సర్వ దైవ 
శ కులు వశీభూతేములగుగాక అని భావము. ఆధారాదులు 
వరుసగా పృథివ్యాది భూతములకు స్థానములనియూ, ఆ 
భూతములచే పుట్టినవనియూూ తత్త్వ శాస్త్రవేత్తలు ఎజుం౦గు 
దురు. పంచభూత లోకములకు ఆవలనున్నవి తపస్పత్య లోక 
ములేశదా, అవియే అజ్ఞాసహ్మసారములు. కావున సప్త 


బూసుల చేత ఈ ఆధారాది స ప్త్థానములు చెప్పబడు చున్న వి. 

ఈ స ప్తబుహుల్కు పంచ బుషులవలె వరునగా వేడ 
ములో చెప్పబడినట్లు లేదు. పంచబుషులను వరుసగా చెప్పిన 
యజుర్వేదము నందే ఇష్టకోపధాన ఘట్టములలో “అయం 
పురో భువాది” నుంతములలో (పౌళ్య్యాది దిక్కూులయందు 


సప బుమలు 67 
అనాలో 


వసిష్టుడు, భరద్వాజుడు, విశ్వామి తుడు, జమదగ్ని అనెడి 
నబ్లురు బుషులూ వినబడుచున్నారు. ఐదవదగు డోర 
దిక్కున “విశ్వకర్మ” అనువదింపబడినాడు. ఆ మంత్రములను 
కూడ మాతీము. 


1) “అయం పుకోభువ స్త స్య (పాణో భౌవాయనోవస న్లః 


2) 


ల్సి 


గాయ్మ తం గాయ తా దుపాగ్‌ంశు రుఫాగ్‌ంకో 
త్రినృ త్తి) వృతో రధనర్శగ్‌ం రధ న్హరాద్యసిహ్థయివీ. 
(ప్రజాపతి గృ హీతయాత్వయా (పాణం గృృష్లామి 
(వజాభ్యః. 
అయం దన్నీణా విశ్వకర్మా తస్య మనో వైళ్యకర్శణం 
(ీహ్మా మానస శ్ర్రిష్టుప్‌ బ్రహ్మీ (తిష్టుభ ఐడ మైడా 
ద న్గర్యా వెగా=.. నర్యామా త్పంచదళః పంచద థా 
ద్భృవా దృృవాతో భరద్వాజ బుమీః |పజాపతిగృహీ 
తయా త్వయా మనో గ్భహ్లమి (పజాభ్యోః. ' 
అయం పళ్చా ద్విశ్వవ్యచా స్తస్య చతు వ్వైళ్వో 
వ్యచసం వర్షాణి చాముసాణి జగతీ వారీ జగతా 

EN వె ఫ్రీ 
బుతు. మమృ షు నూ చుక శు కా త్స ప్పదశా 
చైకరూపం వైరూపా ద్విశ్వామి త బువి.ః (ప్రజాపతి 
గృహాతేయా త్వయా చతుర్‌ గ్పహ్లామి (పజాభ్యాః. 


ఉ ఇద ముత్తరా త్సువ స్త స్య(శో[తగ్‌ం సౌవ్యగ్‌ం 


68 విశ్వకర్మ విశ్వరూపము 
కరఛ్చా త్ర్యనుష్టు పార డ్వ్యనుష్టుభ స్ప్వారగ్‌ 0 
సొంరాన్ననీమనిన వకవిగ్‌ంశ వకవింశా ె౧రాజం 
ఏ "థొ న టు 
"వె రాజూజమదగి-ల్‌ బువీః: , షపజాపతి గ తయా 
6. జ a & ఆ 
త్వయా|కో తం గ్భహ్హోమి (పజాభ్యః 
ఫ్ర) ఇయ ముపరిముతి స్తమ్యై వాజ్మాతీ పేమన్లో వాచా 
యనః పంక్షిరైమ స్తీ పం కై నిఢనవ న్నిధన నత 
అగయణ అగగయణా త్రి)౧వ త్రయ తగ్‌ 
(తీణవ్యతయ 'యీగ్‌ శా భ్యాగ్‌ 0 ఇాక్వరరై వశే 
ఇాక్వర రై పకాభ్యాం విశ్వకర్శ బుషి! 
(పజాపతి గృహీ తయా త్వయా వాచం గృష్టోవిం 
(పజాభ క! 
= తె క్తిరీయ కాండం.4 |పశ్న-లి, అను-_1. 
ఇందు వరుసగా. వసిష్టుడు, భార ద్వాజుడు, విశ్వా 
మిత్రుడు, జమదగ్ని అను నలుగురు బుషులు వపేరొ,_నబడిన 
పీమ్మట విశ్వకర్మ జుమీ  వేర్కొనబడుట గమనింపదగినది. 
ఈ సందర్భమున బుషుల నామములే మనకు అవసర మైనం 
దున ఈ మంత్రములకు అర్థములు (వాయలేదు. ఈ మంత 
ముల తరువాతనే “పాచీడిశా”మాది మంత్రములు 
(పారంభమగుచున్నవి. అవికూడా యజ్ఞ కుండమునకు ఇటిక 
లను వేర్పు మంతములే అని చదివియే యున్నాము, స్త 
బుమవమలు ఆయా మన్వ_న్తరముల యందు భిన్న భీన్న వ్యక్షు 


సఫమబుషులు 69 
నాలో 


లుగా ఉన్నట్లు పురాణములను బట్టి తెలియుచున్నది. పంచ 
బుషులు మాత్రము అట్లు మారుచున్నట్లు "వేదము కాని, 
పురాణములు కాని అనలేదు చారు పంచభూతములు, పంచ 
(కియలవలె స్థిరులని విశ్వకర్శ సూక్తము నందలి “బుహయః 
పూశన్వే జరితారో నభూనా” అనెడి వాక్యము చెప్పుచున్నది. 
దీని భావము ఆ పూర్వబిషులు జీర్ణులు కాక ఇాళ్వతులే 
అయియుందురని. ఎన్ని కల్పములు మారిననూ మన్న న్లర 
ములు చెల్లిననూ ఆశకా'ళొది పంచభూతములకు, సృష్టి, స్థితి 
లయ తిరోఛానాది పంచకర్శలకు మార్పు లేనట్లు ఈ 
పంచ బుషులకునూ మార్చుగాని, జీర్ణత్వముగాని లేదన్న 
నూట. (చూడు_ యజుర్వేదీయ విశ్ణకర్శ సూక్త సాయణ 
భావ ము) స ప్పయిషుల నామభేయములను మహాభారత 
శాం “రము ఇట్లు పేర్కొన్నది 

“ము చ్చి రంగిర్కాశ్చా| తిః, పుల స్వః, పులహః, (శ్రతుః 

వసిష్ట. ఇతి సప్పెతే మానసా నిర్మితా కళే. 69 


ఏ తే వేదవిదో ముఖ్యా, వేదాచార్యాశ్చ కల్పి తాః, 
(పవృత్తి ధర్మిణ శ్చైవ, (పాజాపత్యే చ కల్పితాల” 
70 —_54వ అధ్యాయం 
EH (బహ్మాండ పురాణము ఇట్లనుచున్న ది. 
“భ్భగ్యంగిరా, మరీచిశ్చ, పుల స్హ్యః, పులహః, (క్రతు, 
అతిశ్చైవ, వసిష్టళ్చ, సప్త స్వాయంభు వేఒంతే శ్రి 
ఎ 12.13.1083 


70 విశ్వకర్మ విశ్వరూపము 


భృగువు, అంగీరసుడు, మరీచి, పులస్త్యుడు, పుల 
హుును, (కతువు, అతి, వసీష్టుడు- అనువారు స్వాయంభువ 
మన్య న్గరమున స ప్త్రబుషులని భావము. 

మహాభారతము భృగువును చెప్పలేదు. మరీచిని 
మ్యాాతమే చేరొన్నది. (బహ్మ్టుండ పురాణమేమో 
భృగ్వంగిరులను ఒశేబువీగా పేర్కొన్నది. దీనినిబట్టి ఉభ 
యులూ ఒక్కొకుదుటిలోనివాశే అని ఎన్నవలబసియున్నది. 
-ఈ వడుగురిలో ఇష్టకోపధాన మం(తములలో వేర్కొనబడిన 
భరద్వాజ, జమదగ్ని, విశ్వామి తులు లేరు. ఒక్క వసిష్థుడు 
మాత్రమే కలడు. కనుక పంచ బుషులవల్తె సప్త బుషుల 
(క్రమము మనకు వేదమున అగపడుట లేదు. ఇందుకు కార 
ణము వారు (పతిమన్వ న్లరముననూ మారుచుండుట యే 
కారణము కావచ్చును, 

సాయణులు యజుర్వేదీయ సూక్యమునందలి “యత్ర 
స ప్తర్షీన్స్నర వకమాహః” అనెడి వాక మునకు భాష్యము 
(వాయుచూ “య త్రజయస్మిన్‌, పరే=పరస్మిన్నీళ్వ శే, సప్త 
రన్‌ వకమాహుః.” యదృ శే మ చ్య (తిముఖాః సప్లర్ష యో 
వివిధా దృ" శే. తే సర్వే సృష్టే _పాక్సరన్నిన్నేకీభూ తాః 
ఇతి వేదాంతవారగా ఆహుఃపో అని మరీచి, అతి (పభృతు 
లనే స ప్తర్టులుగా భావించినారు. 


ఇటీవలి |బహ్మాండ పురాణము స ప్తబుషులన్యూ నవ 


సప బుమలు 71 
జూద 


(బవ్మాలనూ (ప్రశంనించు న్లోకములను ఉన్నవి ఉన్నట్లుగా 
ఉంచి, సానగ సనాతనాది పంచబుషులకు సంబంధించిన 
న్లోకములను తొలగించుట, అ త్య 0త ఘార కార్యము, 
వాబ్బయ (దోవాము. సత్యమును చంపివేయుట కాదా! 


స ప్తబుషులు ఎవరైన అగుదురుగాక, మసకిచ్చట 
కావలసినది వారిచే నెటుంగదగిన త'క్వార్థము మాత్రమే. 
పంచణబునులు పంచభూతాత్మకమైన సృష్టికి (పతీక లై నట్లు, 

స ప్రబుషులుకూడా ఒకానొక కా త్ర్విశార్గమునకు అనగా 
ఆధారాది సహస్రారము వరకు కల స్త చ కములకు 
(వతీకలనుటయే ముఖ్యము. ఈ సందర్భమున బుగ్వేదహృద 
యమేమో అెలినికొనుటకూడా మంచివే. బుగ్వేదమున 
భృాగ్వంగిరోగణములు, ఇంకా పెక్కురు. బుషులున్నూ 
కన్సట్టుచునే యున్నారు పురాణ వాజ్మయమున అగపడని 
బుములుకూడా పెక్కురు బుగ్యాది వేదములందు కలరు. 
స ప్తబుములకు సూర్యునియొక్క- స ప్తకిరణముల నికూడా టక్‌ 
భావనను సాయణులు విశ్వశర్శ సూక్రార్ద వివరణ సందర్భ 
మున సూచించియున్నారని లోగడ చెప్పుకొనియే 
యున్నాము, దిగువ నుదాహరింవెడి బుగ్వేద నుం తము 
ఇట్టనుచున్నది, 


“సపానాం స ప్తబుషయః 


ద్యుమ్నా న్యేపాం 


72 విశ్వకర్మ విశ్వరూపము 
సపో అధి శియే ధిశే”” __ బు. రి_9ిరి5్‌ 


ఈ మంత్రమునకు భామ్యము (వాయుమాూా సాయ 
ణులు ఒక పురాతనమగు గాథను చెప్పినారు. అది ఇది 2. 


ఒకానొకప్పుడు అదితి ఇందునిశో సమానుడైన 
కుమారుని కనదలచినదట. అప్పుడిం చుడు ఆ కోరికను 
సహింపనేరక గర్భములోని పిండమును వడు ఖండములగు 
నట్లు చేనీనాడట. ఆ గర్భ మే వడుగులైన మరుత్తులు అయి 
నారట. అందు శే తైత్తిరీయ సంహిత “స ప్త గణానై మరుతః” 
(22.112) అన్నది. కనుక ఈ బుక్కునకు ఆయన 
ఇట్లర్ణ ము చెప్పినాడు. 

సప్తానాం=స ప్ప మరుత్తులకు, సప్పబుషయః = సప్త 
సఖ్య గల ఆయుధ విశేషములు (కలన్సు. వపాం గణానాం 
= ఈ మరు ద్రణములకు, స ప్పదుష్ణుమ్నాని=| పకాశించునట్టి 
కుండలాది భూవణములునూ (లేక అన్నదమ్మ్శులున్ఫూక'లవు. 
తరువాత, స ప్త ఈ వడు మరుద్దణములు, (శియః = సప 
విధములై న= కీలను (దీప్తులను), అధిధి కే = ధరించిరి. 

సప్తర్షి శబ్బమున కిచ్చట మరుద్షణముల ఆయుధము 
లని చెప్పుట విచారింపదగియున్నది. అట్లుగాక స ప్తలోక ము 
లక్కు స ప్పబుషులు (ప్రతీకలుగాని, అధిపతులుగాని అయి 
ఉన్నారనియూ, వారికి ఆధారాడి లోకములు దు మ్నృములై 
జనిలయములై యున్నవని (గాని) చెప్పినచో స ర్షి శబ్దము 


స ప్ప బుమలు 73 
సార్థకము కాగలదు. సప్త లోకములకు ఆధారాదుల నెడి 


కా త్తి కార్థమును ఎచ్చటనూ తడవకుండుట సాయణుల కర్మ 
కాండ పరాయణత్వమునే చాటుచున్న ది. 


శరీరమున సప్తర్షి ఛబ్దముచే సూచితములై న ఆధా 
రాది చ్మ కములు ఉన్నవి అనుటకును, ఆ చ్మకములకు స్త 
బుషులు సంశేతములనుటకునూ దిగువ నుదా హరిం వెడి తుక్ట 
యజుర్వేద మరం తీమును (పమాణమనుగా ఎంచవచ్చును. 


కధ 


బుషయః (పతిహి తాళ్ళరీ రే, 
రతు ని సద మ్మపమాదమ్‌, 
పః స్వపతో లోక మోయు, 
స్తత జూగ్భతో అస్వప్నవె , 
స్మృత సబే చ దేవా.” ___ శుక్ల యజుః. తిజీ55్‌, 
సప్తర్షి శబ్దముచేత పంచ జ్ఞానేం దియములను, (పాణ 
మును, అంతఃకరణమునూ లెక్కించి వీరే సప్త బుషులని 
కొందటు భావించి, వారు శరీరమునందు ఉన్నారని అర్థము 
చెప్పుచుందురు. అదికూడా సమంజసమే. అశ్లేకాక ఆధా 
రాది సహ సారము వరకూ గల స స్తక మలములుగా కూడా 
వారిని భావించినచో వారిమూలనున లేదా వారిద్వారా 
కుండలినియొక్క సవ్నాసార (ప్రవేశము చెప్పుకొని తతర 
లాభమును పడయవచ్చును. అప్పుడు పంచర్భులకు వలె, 
10 ] 


74 విశ్వకర్మ విశ్వరూపము 


సప్తరులకు కూడా తత్తార్ధమును సిద్దింప చేసికొన్నట్లు 
ప్‌ బధథి థి గా 
శాగలదు. భూర్చువస్సువరాది సప్త వ్యాహృతులుకూ డా 


జాట్‌ 
జ 


సప్తబుషులకు సంశేతము కావచ్చును. భావించినకొలది ఇట్టి 
అమూల్యార్థములు పంచర్షి, సప్తర్షి గణములకు గోచరింప 
గలవు. 

ఈ చర్యవలన పంచముషులు, సప్త బుషులు విళ్వకర్శ 
సంభూతు లే అనియు అందు పంచబుషుల్హు పంచ భూతము 
లకు, పంచేందియములకు, పంచ (ప్రాణములు మొదలగు 
వానికి సంశేతములై శరీరమున ఉన్నారనియు స. స్తబుషులు 
పంచేం దియ, (ప్రాణాంతేకరణ రూపులై, ఆభాగాది సప్త 
చక స్వరూపులై శరీరమునందే యున్నారనియు తెలిసికొన 
వలయును. ఇది (బహస్టండమంతయు విండాండమునం దే కల 


దని నిరూపించిన మా వేద దర్శనార్థములకు అనుకూల మైన 
విషయ మే. 


వసురు (దా ది త్య లు 


చేవతలనువారు ముప్పదిముగ్దురనియు, బారు భూమి 
మోద వదునొకండుగురు, అంతేరిషేమున పదునొకండుగురు, 
ద్యులోకమున పదునొకండుగురు ఉందురనియు, బుగ్వేద 
మర్మ త్రముకటి చెప్పుచున్నది. అది విశ్వేదేవ సూక్తము 


నసురు[దాది త్యులు 75 
లోని మంత్రము. 
“య్‌ చేవాసో టి వ్యేకాదశస్థ్ర, 
ప్ఫధివాొ మధ్యే కాదళ స్థ, 
అప్పు అతో మహినై కాదళ స్థ, 
తే దేవాసో యజ్ఞ మిమం జషమధ్వం.” 1-189-11. 
తా! ఇది విశ్వేదేవతలను ఉద్ధేశించి చెప్పినదిగానే 
ఉన్నది. ఓ దేవతలారా! మాలో వ పదునొకండు, 
దు్యులోకమునందు ఉన్నారో, మరొక పదునొకం[డు భూమి 
మోద ఉన్నారో, ఇంకొక పదునొకం[ఢు అంతరికు 
మున ఉన్నారో, అట్టి మోరందరూ_ అనగా ముప్పదిముగ్గురు 
కూడా ఈ యజ్ఞ కార్యమునకు విచ్చేసి వావిర్భాగములను 
న్వీకరింపుడు. వీరి వివరములను ఈ సూ కృమున చెప్పలేదు. 


ఈ ముప్పదిముగ్గును చేనతీల వివరములను గూర్చి 
శతపథ (బాహ్మణము నందలి అష్టాధ్యాయి కాండము 
యొక్క వస్టాధ్యాయములోని తృతీయ _వావ్మాణము ఇట్లు 

క ల్యేవదేవా యాజ్ఞ వల్క్యేతి. తయత్ర్రిగ్‌ ౦ళ 

దితోోమితి లి. కతమే తే (త్రయ శ్ర్రింళదితి. అపా 

వసవ, వకాదళ కుదా, ద్యాదశాది త్యా స్త వక 

(త్రింశ దింద కైన (పజాపతిళ్చ ఇతి. 4. గతమే 

వసవ ఇతి, l. అగ్నిళ్ళ, PR పృథివీచ, ల్‌ వాయుళ్ళ, 


76 విశ్వకర్మ విశ్వరూపము 


4 అ న్తరికుంచ, ర్‌, ఆదిత్యశ్చ, ఠి చ్యాళ్చ, 7) 

చం డమాళ్చ, 8) నత కాణినై తే వసవ వే 

హీదగ్‌ొం సర్వం వాసయ నే. కేయ దిదగ్‌ం సర్వం 

వాసయనే తస్మా ద్వసవ అఇతి-5ం 

శా॥ 1y అగ్ని, ey సృథివి, ల్స్‌ వాయున, 4) అన్న 
రితము, ర్స్‌ ఆదిత్యుడు, 6) దుగ్గలోకము, 7) చందుడు, 
రి) నకు తములు= అనునవి అష్టననువులు, ఇవి సర్వమును 
నసింపచేయుచున్నందున వసువు లనుచున్నారు. 

“కతమే రుదా ఇతి! దశేమే పురుషే [పాణాః, 

ఆ తైకాదళ, స్తే యదాస్యాన్నర్హ్యా చ్చరీరాదు 

తా మ న్య్యభరోదయ చ్తి తద్య్య దోదయ న్ని, 

తస్మా దు దాఇతిం 6.” 

కా] జీవులయందలి దళ్ళపాణములు (దశేందియ 
ములు) అత్మ కలసి వకాదళ రు దులగుచున్నారు. ఈ 
(పాణాత్నలు శరీరమునుండి లేచిపోయి. బంధువులను వడ్చిం 
తురు కావున ఏీరిని రుదులని పిలుచుచున్నారు. “రోదయ 
స్తీతీ రు చాఖ” అని భావము (వ్యుత్పత్తి). 

“కతమ ఆదిత్యా ఇతి? ద్వాదశ మాసాః సంవత్సర పైత 
ఆదిత్యాః. వీకే హీదగం సర్వ నాడదదానా యని, 
తస్మాదాదిత్యా ఇతి 7.” 
శా! పదిలెండు నెలలే ఆదిత్యులు. ఇవీ సర్వుల 


వసురుద్రాదిర్యులు 77 


ఆయుస్సును తీసికొనుపోవుచున్నవిగాన “ఆదిత్యులని' చెప్ప 
“కత్రమ ఇం|దఃి కతమః (పజాపతిరితి? స్తనయిత్ను 

శేవేందః, యజ్ఞః (వజాపతిరితి- కతవమః స్పనయిత్ను 

రితి + అశనిరితి. కతమోా యజ్ఞ ఇతి ? పశవ ఐతీ.”_8. 


కా॥ బం] దుడనగా సన యిత్నువు- అనగా మేఘము. 
(వజాపతి అనగా యజ్ఞము. అనగా పశువుల న్న మాట. 


“కతమే శే (తయోదేవా ఇతి? బ్రమ వవ |తయోా 
లోకాః. వమహీమే సన్వేదేవా ఇతి. కతపాత డా 
జేవావితి? అన్నంచైన (పాణ శ్చేతి. కతమో అధ్యర్థ 
ఇతి. యూఒయం పవత ఇతి. కతవు వహోబేవ ఇతి? 
(పాణ ఇతి.” ఎకో, 


తా! ఆ మువ్వురు "దేవత "లెవ్వరు! సర్వ "దేవతలూ 
వేటియందున్నారో ఆ ముల్లోకములే. (మణిపూర, అనా 
హత, అజ్ఞాచ్మకములని అంతరర్థము). ఇద్దజు "బేవత లెవరు 1 
అన్నము, |పాణము. అధ్యర్థమన గా నేది! వాయురూపమున 
చరించునట్టిది. ఒక్క చేవత ఎవరు ? (పాణమే! చివరకు 
(పాణమనునది పరమోతృష్ట మైనదిగా తేలినది. ముప్పది 
ముగ్గురెన "దేవతలకు సంబంధించి శతపథ _బౌవ్మాణము 
ఇెప్పీన రీతి మనకెన్నో ఆధ్యాత్మిక రవాస్యములను చాటు 
చున్నది, అందు భువనములను (అన్నింటినీ) వసింపజేయు 


78 విశ్వకర్మ విశ్వరూపము 


వారు 'వనువ్రలనుటి పరమ సత ము, అ వనువులను బారు 
పుశాశాదులయందు. వర్ణింపబ న వ్య క్తి నూ త్ర లే కారు, 
వారు, వాటి అధిదెవిక రూపములై నను కావచ్చును. వనువ్లుల 
ముఖ్య సరూ పమును- పంచ స్రూతేములు, సూర్యచం దులు, 
నక్క[తేములు అని మొత్తము ఎనిమిదిగా ళతపథము "చెప్పి 
నది. పంచభూతేములు సృష్టికి మూలభాతములని సమస్త 
సృష్టి శాస్ర్రములునూ చెప్పుచునేయున్నవి. ఇక సూర్య 
చం దులు పగటిని, ర్వా తిని సృష్టిం చెడి దివాకర, నిశాకరులు. 
వీరు లేనిచో తుణాదియుక యుగాంత మైన కాలమే లేక 
వోవచ్చును. ఈ కాలస్వరూపమును గూర్చి మన దర్శనము 
లలో మనమింతవరకు చదివియేయున్నాము. ఈ కాలమును 
శత్రపధము నతు త్రములని చెప్పినది. అళ్విన్యాది నమ త్రములు 
మేహాది రాసులయందు తిరుగుటచేతనే మూాసాదు లేర్సడు 
చున్నవని జ్యోతిళ్ళా స్త్ర మనుచున్నది కదా! కనుక కాలము 
నకు నతు త్రములు సూచకములనదగును, శతేపధము చెప్పిన 
అంతరికుమును జలమని (గ్రహింపవలయును. అంతరిక్షము 
నుండియే, మేఘముల మూలమున జలము, మనకు లభించు 
చున్నందున అక్తైంచుటలో దోవము లేదు. పోగా ఇక 
ఆకాశమును ద్యులోక శబ్బ్వముచే (గహీంపవలయును, ఈ 
ఎనిమి దింటి చేత నే జగ ద్వ్యవహార మంతయు జరుగుచున్నది. 
వీటిని పరమశివుని (భగవంతుని) యొక్క “అన్షమూర్లు 
లనుగా” ఎన్నినారు. శివువియొక్కు అవ్ఫమూ ర్తులలో a 


వసురు[దాదీత్యులు 79 


భూతవ్వులు, సూర్యచం[ దులు, జీవుడు. అనువారు కలరు* 
అష్ట వనువులలో జీవుని ద్యులోకముగా భావించినచో అష్ట 
మూర్తులు ఈశ్వరస్వరూపు లే అగుదురు. జగత్తుల సృష్టి ఈ 
ఉపాదాన కారణముల చేత నే అగుచున్నదన్న మాట. 

ఇక వకాదళ రుుదులను దశవాయువులుగాను, లేక 
ద శే దియములుగాను యెన్ని, పదునొకండవది “ఆతు” 
యనియు ళతపధమన్నది కదా! ఈ పదునొకండుగురు శరీ 
రము నందు ఉన్న నేకాని స్థూలశ రీరము (పాణవంత వై మన 
జాలదు. (ప్రాణములతో పొటు జీవుడునూ లేచిపోగా శరీరము 
మృతమగు దున్నది. అప్పుడు దానిని (_పేమించువారు ఏజ్బె 
దరు, ఇట్లు శరీర బంధువులను వడ్చించునట్టి వైన దళ వాయువు 
లక్కు జీవునకు, రుదులనెడి వేరు తగియున్నది. ఆ రుదులు 
వ కాదళ సంఖ్యవారు. 


పందెండు నెలలకు పన్నిద్దటు ఆదిత్యులున్నారు. 
వీరు సంవత్సర స్వరూపమైన కాలచ్మకమును (తిప్పుదూ 
జీవులయొక్క- ఆయుసన్సును ఆ కమించుచున్నందున ఆ దిత్ఫు 
లని వ్యవవారింపబడుచున్నారు. ఇప్పటికి వ 1! 
అయినారు. ఇక మిగిలినవారు ఇంద, (పజాపతులు. వారిలో 
ఇం దుడు మేఘుడే. ఆతనినుండియేకడా వర్ష ము పడునది. 
వర్షము లేనిచో జీవులకు జీవనమే _ దుర్తభమగుచున్నది. 
కనుకనే ఇం|దునికింత [పాధాన్యము నిచ్చి చాదాపు 250 


80 విశ్వకర్మ విశ్వరూపము 


సూ క్తములలో బుగ్వేద మాతనిని వర్ణించినది. పోగా ఐక 
మిగిలినవాడు | పజాపతి. అతనిని శతపధము “యజ్ఞ మే 
అన్నది కదా! యజ్ఞ గునగా జీవులు తమ అభ్యుదయ మాకు 
ముల కొజకు చేసెడు కరమే అన్నమాట. ఆ కర్మము 
లేని'చే జగత్తున వ్యవహార మే సాగదుకదా! 


ఈ సందర్భమున “పజాపతి అనగా భగవంతుడైన 
“విశ్వకర్మ” యని శతపథమే. ఇంఖొకచోట చెప్పి న ది_ 
చూడుడు, 


“| పజాపతి ర్విశ్వక న్నేతి. (పజాపతిరై ( విశ్వకర్మా. 
సహీదగ్‌0 సర్వమకరోత్‌ , మనోగంధర్వ స్త బుక్సామా 
న్యప్పరస ఇతి. మనోవా గంధర్వ బుక్సామైంప్పరో భి ర్శిధు 
నేన సహోచ్చ| కా మేస్ట యో నామేతుక్రక్సా నూనివా 
చషయ. బుక్సా మైర్యా శాసత ఇతి. నో సి తం వో 

ళు ఉ_బా 4 థి 
_స్వితి. సన ఇదం |బవ్మాతు త్రం పాత్వితి. తస్య్యోకో బంధుః”. 
— 11.5.2. సాచితి కాండే వష్టాభ్యాయస్య తృతీయం 
_బాహ్మణం, 


ఇది “ప్రజాపతి ర్విశ్వకర్శా మనో గంధర్వ స్తన్య 
బుక్సామావ్యప్పరసో వహ్నయః” అనెశి యజుర్వేద మంత్ర 
మునకు శేతపథము చేసిన వ్యాఖ్యానమని ఫాఠకులు (గ్రహింప 
వలయును. ఈ మర్మ తమున శతపథ _ూాహ్మణము| పజాపతి 
మొన విశ్వకర్శ- అనగా విశ్వకర్శ, (పజ'పతియె ఈ సము 


bes 


వసురు[ద్రాదీళ్యులు 81 


మునూ సృష్టించినాడన్ని ఆ జగ త్కారణునియొక్క జగ 
త రృృత్వమును విస్పష్టముగా నే వేర్కొన్నందున (ప్రజాపతి 
అనగా “విశ్వకర్మ్శయే” అని చెప్పికొనుటలో  వేదవిరుద్ధత 
వమియు లేదు. ఇది యంతయు బుగ్వేద దశవు ముండలము 
నందలి విశ్వకర్శ సూ కృములలోని భావమే కాని దానికి 
భిన్న మైన దెంతమా। తమును కాదు. (ప్రజాపతి శబ్దమునకు 
“జగత్‌ సృష్టికర్త” యని చెప్పికానుట, విశ్వకర్మ వసుర్ముదా 
దిత్యులను సృష్టించినాడ నెడి యజు న్వేద స వమకాండ 
లు వలి 
మంతమునకు కూడ అనుగుణముగానే యున్నది. 


కనుక వనుర దాదిత్యులనువారు (పతి శరీరము 
నందును ఉన్నారని శతెలియుచున్నదికదా. వేదవేత్త ఈ 
అంశము నెజింగి తన శ రీరస్టులెన "దేవతలను సదుపయాగము 
చేసికొని కృ కార్థుడగునని (గహింపనలసియున్న ది, ఇట్టి “వసు 
రు దాదిత్యులు జగ త్కారణుజై న విశ్వకర్శ సంతానమే 
అని యజు ర్వేద మం తనునుబట్టి ఇప్పుడు 'ెలిసికొందును:-_ 

“ఆపో వా ఇద మే సలీల మానీ శ్రన్మిన్‌ (ప్రజా 
పతిర్వాయు ర్భూత్య్వాచ రృత్స ఇనూ మపళ్య, తాం వరాహో 
భూత్యావార, త్తాం విశ్వకర్మా భూత్వా వ్యమార్సీత్‌, పా 
(పధత, సా పృగివ్య భవత్‌, తత్సృథివై ౪ పృథిపీత్వం. 
తసా ౦ వ శామ్యుత్పజాతి స్పటదేవా నస్ఫ జత. వసూస్‌, 


82 విశ్వకర్మ వీక్ష్య రూపము 


ర్కుచా, నాదిత్యాస్‌.” — యజుః. కాం-'/, (పప-1-అను 
వాక్‌ము.ర. 


దీని భావమిది ౩ కంటికి అగపడు ఈ జగమంతయు 
మొదట (సృష్టికి పూర్వము) శేవలను జలరూపనుగానే 
యున్నది. లట్టి సీళ్ళయందు నివసింపవీలు లేనందున, “(పేజా 
పతి వాయురూపుడై ఆ నీటియందు | పవేశించి అంతటనూ 
తీరుగాడజెను. ఆయనకు ఆ నీళ్ళలో భూమి కనపడినది. ఆ 
భూమిని (పజాపతీ వరావారూపమును ధరించి నీటిజైకి 
తెచ్చెను. అటుపిమ్మట ఆ (ప్రజాపతి వరాహరూపమును ఏడి 
విశ్వకర్శ రూపమును తాల్సి భూమిమిదనున్న జలముల నెల్ల 
తుడిచివేనీ దానిని విస్తరింప జేసినాడు. అనగా “భూ సృష్టి 
జరిగినదన్నమూట. అప్పుడు భూమి సర్యాషధులకు, (పాణ 
లకు నివాసమైన ఇప్పటి పృథధివిగా విరివి చెందినది. ఇట్లు 
(పథనము (విస్తృతి) చెందినది కావుననే దానికి “పృధివి” 
నామము చెల్లుచున్నది. అప్పుడా విశ్వకర్శ (ప్రజాపతి ఆ 
భూమిపై విశమించి “వనువులు, రుదులు, ఆదిత్యులు” 
అనెడి చేవగణములను సృష్టించినాడు. 
ఈ సందర్భమున, *_పజాపతి, పరమేవ్వీ విశ్వకర్మ" 
పదములు సమానార్థకములని భావ్యుకారుడైన సాయణుని 
వాక్యము ప్తి 


cc జ 


(పజాపతి ర్విశళ్వకర్మా పర మేన్టీ, కే తే (తయో వే 


వసు రుదాదీత్యులు 83 
కమ్యైవ మూర్తి ఛేడాః” అని. ఇంకను “పజాపతి క్విశ్ళ 
కర్మ” అనెడి (శుతికూడ వారి అభేదమును వాటుచునే 
యున్నది. 

విశ్వకర్థ భూమిని నీటినుండి పెకి తెచ్చినాడను విష 
యమును అథర్వ వేదము నందలి పృథిపీ సూ కృములోని దిగువ 
మర్మ తీముకూడా వవరించుచునే యున్నది. 


కళకు 
యా మనై (చ్చ ద్ధవిపా విశ్వకర్మా 
అనరర వే రజసి (సవిష్టామ్‌ 
yl (ac) (A) 
భుజిష్యుం పాతం నిహితం గుహా 
7 
యదావి రోలే అభవ న్నాతృ మద్భృ్యః. 
— అథర్వ. 22-1-60. 

తా! నీటియందు మునిగిపోయిన యీ భూమిని విశ్వ 
కర్శ అందు మునిగి, వెదికి పైకి శెచ్చెనో, తెచ్చి దానిని జీవ 
భోగ్యముగా చేసెనో, ఆ భూమి మమ్ము రశీంచుగాక. 
అనగా మాకు భోగ్యమగు గాక అని భావము. నిళ్వకర్శ భూ 
సృష్టి చేసినాడని ఇందలి సారాంశము. ఈ అంశమునే 
“అద్భ్యః పృథివీ” అన్న ఉపనిషద్వాక్యమును చెప్పుచున్నది. 

జలమగ్న మైన భూమిని నీటిను 'డి నిళ్వకర్శ ఉద్ధరించి 
నాడని యజు ర్వేదమును, అధర్వ "వేదములోని ఈ మంత 
మును చెప్పుచుండగా మన పురాణములు విస్థుమూార్థి వరా 
హోవతార మెత్తి నీటినుండి “భామి”ని పైకి తెచ్చినాడని వర్ణ్మిం 


84 విశ్వకర్మ విశ్వరూపము 


చుట ఎంత వేద విరుద్ధత యో ఆలోచింపుశు. కనుక వ్‌ళ్వ 
కర్ణ మహిమను విష్ణువుకు ఆపాదించినారనుటకు ఈ వేద 
మం్యతములే నిదర్శనము. కనుక వసురు(దాదిత్యుల సృజించి 
నది జగత్కారణుడె న “విశ్వకర్మ యే” అని దీనినిబట్టి స్పష్ట 
a 

మగుచున్న ది.ఆతడు సవ్మా సాధిక కరములను చేయు విశ్వకర్శ 
కనుకనే భామిని సృవ్దీంచినాడు. వసురు దాదిత్యులను గూడ 
స్పృష్మ్‌ంచినాడనుట ఎటుగదగిన రవాస్యము. విశ్వకర్శ 
అల ప్త 
చా్య్యావాప్పధువులను సృష్టించినాడను విషయమును విశ్వకర్శ 
సూక్షములలో విస్పష్టముగా కాంచవచ్చును. 


ఈ సందర్భమున వసువులు, వి శ్వేజేవతలు, ఆదిళ్యులు 


ఆనా నెవరో ద్రైహ్మోండ పురాణము ననుసరించి తెలిస 
కొందనము, 


కోక (కతు రత, శవ, స్పత్వః, కాలః, కామూ, 

౧ రూ రణ | వ్‌ 
ముని స్తథా ఫురూరవ్య వ్యార్ర్రవళ్ళ, రోచమా నళ 
తే దశ,” దైహ్లాండ పురాణం. 9.కి_ కి_90. 


1) కతువ్ర్కు 2) దమడు, కి) (వుడు, 4) సత్యుడు 
క్స్‌ వాలుకు, క) కాముడు, గ) ముని 8) పురూరవుడు, 9) 
ఆక్షఫపుకు, 10) రోచమానుడు_. అను ఈ పదుగురు విశ్వే 
జేవగలు, 

వి శ్వేజేవతలు, వనురు 


(దాదిత్యులు ఎనిమిది చేవ 
సగణశముబలోని 


వారని (బహ్మాండ పురాణమే అనుచున్న ది. 


నసురు[ద్రాదీత్యులు 85 
న్లో, “ఆదిత్యా, వసవో, రుదా, సాధ్యా, విశ్వే, 
చురుద్దణాః, భృాగవోజంగిరస శ్చైవ, తేఒష్టై 
దేవగణాః సృ తాః” 
జా (బహ్మ్ళుండ పురాణం, 1-2-858-2. 
1 ఆదిత్యులు, జొ వసువులు, శ్రి ర్ముదులు శ్ర 
సాధ్యులు, ర్స్‌ విశ్వే దేవతలు, 6) మరుత్తులు 7) భృగు 
నులు, 8) అంగిరసులు. వీలే అహ్ఫదేవ గణములు, వీరిలో 
వసువు లేవో 


వో] “థరో, (థువళ్ళ్చ, సోమళ్చ, సావ్మితోఒభానిలోఒ. 
నలః, (పత్య్యూపషశ్ళ ౩ (పభాసళ్ళ్చ, వసవో2-ప్టై 
(కీ ర్థీతాః”? 
ఆ వ్యాసభారతాను శాసనికం 150_16_17. 


1 ధరుడు, 2) ధృవుడు, శ) సోముడు, శ) సావి 
(తుడు, ) అనిలుడు, 6 అనలుడు, 7) (పత్య్యూషుడు, ర 
(పభానుడు. అనువాలేవో అష్ట వసువులు. ఈ అష్ట వను 
వులు భౌతిక పదార్థములని శతపధ (బావ్నాణమనగా, ఫ్‌క్రు 
'దేవగణాంతర్మ్భూతులని పురాణాదులు చెప్పినవి. అయినను 
రండును సమంజసములే. పంచ భూతాదులు (పకృతిలోని 
పదార్థములు. అవి అష్టవనువుల అఆధిభొతిక రూపములు, 
పురాణములు చెప్పిన ఈ ఎనమండుగురు మూర్తులు అధి 
ెపిక స్వరూపములని మనము సమన్వయిం చుకొనవచ్చును. 


86 విశ్వకర్మ చిశ్యరూ పము 


“అకై కపా, దహిర్చుధ్నస్థం _స్హ్వష్టా, రుచో, హర స్తథా 
శంభుశ్చ, (త్యంబక శ్చైవ ఈశానశ్నాపరాజతః, 
ఖ్యాతా స్ట్రేభవనశ్చ్చేతి భుజా వకాదళస్నృ తాః. 
ఇపుడు వకాదళ రుుదులను మాతీము :. 1) అజుడు, 
2) వకపాదుడు, శ) అహిర్చుధ్న్యుడు, ఉత్వష్ట్రు 5) 
రుదుడు, 6) వరుడు, 7) శంభుడు, 8) |త్రంబకుడు, 9) 
అపరాజితుడు, 10) ఈశానుడు, 11) | తీభువనుడు. షీరితో 
త్వష్ట అనువాడు కాదళ రుదులలోను, ద్వాదశాదిత్యుల 
లోను, ఉండుట గవనింపదగియున్నది. ఇది విశ్వకర్శ 
తత్త్వము యొక్క. శివకేశవాభేద భావమునకు నిదర్శనము. 
_్రహ్మ, విష్ణు, రుదులు ఆయన బిడ్డలే కదా! త్యేంబక 
శబ్దము వీశాదశ మ్మదులలో ఒకనికి _ చెల్లుటయేకాక, 
“తయాణాం బ్రహ్మ, విష్ణు, ర దాణామంబకం- పితరమ్‌” 
అను వసిష్ట చాక రామును బట్టి | తినూర్తులకు తం డియెన 
విశ్వకర్శకుగూడ, (పసిద్ధమైయుండుట గమనింపదగియున్న ది. 

ఇక కాశ్యప శిల్పము వకాదళ రుదులను ఇట్లు 
చేరొ-న్నది క 


1 2 8 4 ఫ్‌ 
క్లో “మహాదేవ, శి వో, రుచ, శృంకరో, నీలలోహితః, 
6 | 8 9 10 


ఈశానో, విజయ సృ నా 'జేవచేవో, భవోద్భవః, 


నను ర్హు[(ద్రాదీళ్యులు 87 


11 
కపాలీ శ, స్త్వితిజ్లేయా, రుదా ఏకాదశ సృ ఆః.” 
1) మహా దేవుడు, కశివుడు, త్రీ ర దుడు, ఓ) శంక 
రుడు, 5) నీలలోహితుడు, 6) ఈశానుడు, 7) విజయుడు, 
8) త్వష్ట, 9) చేవచదేవుడు, 0) భవో చే వుడు, 11) కపాలీ 
చుడు, అక ద్వాద శాదిత్యులను చూతము. 
శ్లో “భగశ్చ్చైవా ర్యమాంకశ శ్చ మి తోవరుణ వవచ, 
థఛాతావైవ విధాతాచ, వివస్వాంళ్ళ్చ మహాద్యుతిః 
త్వష్టా, పూసా, తథైవేం దో ద్యాదళో విష్ణు 
రుచ్య తే.” 
ము బృహబేవత, ర్‌వ అధ్యాయం, 147వ నోకము. 
1) భగుడు, 2) అర్యముడు, లి) అంశుశ్కు శ్ర) 
మ్నితుడు, ర్స్‌ వరుణుడు, 6) ధాత, 7) విధాత, 8) వివ 
స్వంతుడు, 9) త్వష్ట, 10) పూవు, 1) ఇ౦(దుడు, 13) 
విష్ణువు. ధా ౫శా దిత్య్యులలో మి|తావరుణ, నివస్యంతులు, 
ఛాత్చవిధా లు, ఇం దాదుల్లు ఉన్నారు కాన వారుకూడా 
విశ్వకర్మ తనయులే. ఆయనతో అఫేడరూపులే. ఈ విషయ 
మును విళ్వకర్శ సూక్త మే ఇట్లు చెప్పుచున్నది. 
“ధాతా విధాతా పరమోతీ సంధృక్‌” అని, 
ఈ ద్యాదశాదిత్యులలో చసేరొనబడిన శ్వష్ట, విశ్వ 
కర తనయుడని పురుషసూ కృము నంధలి “విళ్వకర్శాణ 


84 విశ్వకర్మ విశ్వరూపము 


చుట ఎంత వేద విరుద్దత యో ఆలోచింపుడు. కనుక విశ్వ 
కర్మ మహిమను విష్ణువుకు ఆపాదించినారనుటకు ఈ వేద 
మం[తములే నిదర్శనము. కనుక వసురు దాదిత్యుల సృజించి 
నది జగళ్కారణుడై న “విళ్వకర్శయే' అని దీనినిబట్టి స్పష్ట 
మగుచున్నది. ఆతడు సవా సాధిక కర్ణములను చేయు విళ్వకర్శ 
కనుకనే భూమిని సృష్ట్రీంచినాడు. వసురు[ డాదిత్యులను గూడ 
సృష్టించినాడనుట ఎటుగదగిన రహస్యము. విశ్వకర్శ 
దాావాప్ఫభువులను సృష్టించినాడను విషయమును విశ్వకర్శ 
సూకృములలో విస్పష్టముగా కాంచవచ్చును. 

ఈ సందర్భమున వసువులు, విశ్వేదేవతలు, ఆదిత్యులు 
అనగా నెవరో (బహ్మ్ముండ పురాణము ననుసరించి తెలిసి 
కొందము. 

న్లో॥ (కతు, రు EAED సత్యః, కాలః కామా, 
ముని స్తథా, పురూరవ, శ్వా ర్షవళ్చ, రోచమానళ్ళ 
తే దళ.” |బహ్మాండ పురాణం. 2-లి..కి-90. 


1) (కతువు, 2) డతడు, 8) (లవుడు, 4) సత్యుడు, 
5) కాలుడు, 6) కాముడు, 7) ముని 8) పురూరవుడు, 9) 
అర్జ్రవుడు, 10) రోచమానుడు. అను ఈ పదుగురు విశ్వే 
"జేవతలు. 


వి శ్వే దేవతలు, వసురు, చాదిత్యులు ఎనిమిదీ చేవ 
గణములలోనివారని (బహ్మ్టుండ పురాణమే అనుచున్నది, 


వసురు డ్రాదీత్యులు 89 


చేను ద్వాదశాదిత్యులలో విష్ణుమూర్తిని. జ్యోతిర్హో 
శములలో సూర్వుడను. ఈ “విను. సూర్యులు” విశ్వకర్శ 
స్వరూపము లే కదా. పిమ్మట “రు దాణాం శంకర శ్చాస్ని 
విల్తేశో యమరకుసామ్‌, నసూనాం పావకశ్చాస్నిః మేరు శిఖ 
రిణామువాం.” __ 11.28. 


వకాదళ ర్నుదులలో శంకరుడను, అష్ట వసువులలో 
పావకుడను, యతులలో కుబేరుడను, కొండలలో మేరు 
పర్వతమును నేనే కదా! కనుక ర దులలో సర్వ శేస్టుడగు 
శంకరుడు తేన స్వరూపమే అని శేలినది. శంకరుడనగా సుఖ 
మును (ఆనందమును కలిగించువాడని భావము. ఈవిధముగా 
గీతకూడా 'విష్ణు.రు[దులు” విశ్వకర్శ స్వరూఫులే అని చెప్పి 
నది, గీత వేదార్థమునే అనువదించునుకదా! 


వను, రు దాదిత్యులకు (టహ్ముండమునందును, వేద 
ములలోను బ్రింతే (పాధాన్యము ఉన్నందువల్ల నే ట్రహ్మా 
క్యమునందిన మహాత్ములు వారిని తమకు అభేదరూపులు 
గాను, తామే వారయినట్లుగాను అనుభూతి. పొందు 
చున్నారు. ఇందుకు బుగ్వేదములో అంభ్భృణ మహర్షి 
కూతురై న వాగ్లోేవి చెప్పిన సూక్త ములోని “అవాంరు బేభి 
ర్వనుభిః” అనెడి మర్మతమును దృష్టాంతముగా తీనీకొన 
వచ్చును. (మాడు. కితివ పుట). 

12 ] 


90 విశ్వకర్మ విశ్వరూపము 


ఈ సందర్భమున వనురు డాదిత్యులు, (బవ్మ్నా, విష్ణు; 
రు[దాదులు, ఇంకా సర్వ బేవతలు “విశ్వకర్శ' నుండియే ప్ర 
నారను విషయమును విళ్వకర్నోపనివత్తు మనకు స్పష్ట 


é3 

జ 
షము 
చేయగలదు. 


oo 


వనురు దాదిత్యులు అనువారు వీతృ, పితామహా, 
(పపితావాహ స్వరూపులని కూడ (ాద్ధకల్పమును బట్టి 
"తెలియుచున్నది. భూమిమిాదకల వనువులు తన్నుగన్న తల్లి 
దండుల వంటివారు. అంతలితుమునందు గల రుదులు తన 
తాతలవంటివారు. అనగా “వీతామహులన్నమాట. ఆ పైన 
సువర్ణోకమునగల ఆదిత్యులు |పపితామహుల వంటివారు. 
అనగా “ముకాతలన్ని'మాట. ఈవిధముగా దేవ, విత 
తత్త్వములన్నియు “విశ్వకర్మ పర మేళ్వరు ని” నుండి కలిగినవే 
అని చెప్పుట మన వేద హృదయము. 


[తిభువనముల సృష్టికర్త | 
“య దేదన్తా అదదృగ్‌ ౦ హ_న్గపూర్వ 
ఆదిద్యావా పృథివీ అపధేతామ్‌.” ___వి. సూ. 9. 
ఆ విశ్వకర్శ డా్య్థవా పృధువులను విస్తరించి వ్యూపీం 
చెను, ఈవిధముగా విశ్వకర్మ వేసిన భూదివముల సృష్ట విశ్వ 
కర్ణ సూకృములలో బహువిధముల వర్ణింపబడినది. ఈ భూ 


దివములు, మొదటిదైన అధార చ్మకమునకును, చివరిమైన 
సహ్మసారమునకను సూచకములని పాఠకులు మబజువరాదు. 


వసు రుద్రాదీత్యులు 91 


సప్పలోకములకు ఆధారాది సప్పచ్మక్ర్షములు సంకేతములని 
పాఠకులు పూర్వ గంథములో చడివియేయున్నారు. 

“పృ ధివ్య న్తరితమం చ్వ్యార్డి కో౭._వా న్హరదిశాః” అని తెత్తి 
రీయోపనివత్తు పృధిపీ, అ న్లరిక, దు్యలోకములను పేర్కొ 
న్నది. వాటి సృష్టినిగూర్చి శతపథ _బావ్మాణమిట్లు పలుకు 
చున్నది క్‌ 

“| పజాపతిర్యా ఇదమ్మగ ఆనీచేక వవ” సోఒకామ 
యతస్యాం (పజాయీయేతి, సోజ| శామ్య త్పతవోఒతప్యత. 
1) (తయోలోకా అసృజ న్ల. పృధివ్య న్తరిత.ం డ్యాః. స 
ఇమాం (స్ర్రీన్‌ లోకా నభిత తాప, శతేభ్య స్త వేభ్యః (త్రీణి 
జో తీంమ్థ్ధజాయన్తాగ్ని, రో్య౭.యం పవలే, సూర్యః స 
ఇమాని (తీణిజబ్యోతీంప్యభిత తాప, తేభ్య స్త వేభ్యః. 8) 
(తయో వేదా అజాయన్తాగ్నే బ్బుగ్వేదో, వాయోార జు 
వేదః, సూర్యా 'త్పామవేదః. స ఇమాన్‌ (తీన్‌ వేదా నభిత 
తాప. కేభ్య స్త ప్రేభ్యః 4) (త్రీణి శు కాణస్థజయ న్త-ఖారితి 
బుగ్వేదా, ద్భువ ఇతి యజుర్వేదా త్వ రితి సామవేదా త్త 
దృ్వే చేనై వ హోత ముకుర్వత, యజు ర్వేదే నాథ్య గం, 
సామవే దేనోద్దీథం. య దేవ (తమయ్యె విద్యాయై శుకం లేన 
(బహ్మ్నత్వ వుధో చ్చ కామ. భష అష్టాధ్యాయి 

"కాండం-5్‌వ అభా్యాయము-6వ _బావ్మాణం. 


'తా॥ సృష్టాస్టది యందుగల “పజాపతి” (విశ్వకర్శ) 


92 విశ్వకర్మ విశ్వరూపము 
సృష్టిని చేయదలచి పృధివ్య సరిత ద్యులోకములను, వాటీ 
నుండి అగ్ని, వాయు, సూరు్యులను, వారినుండి బుగ్యజు 
స్పామములను, వాటినుండి భూర్భువ స్వర్షములను (వాటి 
నుండి అకార, ఉకార, మకా రాత్మక (పణమున్సు సృృజం 
ఇను. బుగ్వేదమునకు హోోతను, యజుస్సునకు అధ్వర్యుని, 
సామమునకు ఉద్దాతను ఫాఠకులను చేసెను. అనగా వరుసగా 
మూడు వేదములనుండి “హో తము, అధ్వర్యవము, ఉద్రీధము' 
అనునవి కలిగి (బవ్మాత్వము, 'వేదత్వము సిద్ద మైనవన్నమాట. 
ఇది అంతయు “| పజాపతి ర్విశ్వక రా” అని చెప్పుబడిన విశ్వ 
కగ్భ్భయొక్క సృష్టియే. 

చసురు దాదిత్యులకుగాని, (బవ్మా విష్ణు, రు దాదు 
లకుగాని జనకుడును, శ క్రి పదాతయు వీ శ క్ర ర్మ పర 
మౌాత్మయే అను నంశమును కృష్ణ యజుర్వేద మం(తమును 
బట్టి గూడ తెలిసికొందము :- 

“మీనదేవా జ్యోతిపోర్హ్యా ఉదాయకా, 

యీనాది త్యా, యేనవసవో, యేనరు! దాః, 

యేనాంగిరసో, మహిమాన మానశు,, 

శేనైతు యజమౌనః స్వస్తి స్వరాయ 

వా వవ 'లోకాయు” 

ఎఎ కాండనము.ర్‌, (పళ్న-7 అను_ర్‌. 


శా॥ (బ్రహ్మ, విష్ణు, రు దాది చేవతలు వ అనంత 


వసురు (దా దీ తు లు 93 
శ క్రి చేత శేజోమయులై జో సలోకములందు ఉన్నారో, న్‌ 
శక్తిచేత ర్నుదులు, వసువులు, ఆదిత్యులు, అంగిరక పభ్ళతి 
మహద్టలు మహిమలు కలవా నెనారో ఆ మహాళ క్రిచేత ఈ 
యజమానుడు శుభములనంది ఉత్తమ లోకములను పొందు 
గాక! ఇట్లనుట చేత వ విశ్వశర్శ నామకళ క్రి, వారలను 
కన్నదో, ఆశక్తి వారికంకు అధిక మైనదని తోచుచున్నది 
కదా! ఇక్కడి అంగిరసులు అనుమాటశోత, పంచర్షి సపర్థి 
గణములను కూడా (గ్రహింపవలయును. 


అంగిరసులు _ భృగువులు = అథర్వణంలం 


భృగువులను, అంగిరనులను, అధర్వణులను దశమ 

మండలము నందలి 14వ సూ కృములోని 6వ మం(తము ఇట్లు 
“అంగిరసో నః పితనో నవగ్యా 

అధర్వాణో భృగవః సోమా సః 

చేపాం వయం నువుతో యానా 

మపి భే సౌమనసే స్యామ” — బు, 10.146, 

ఈ సూ క్ష మునకు (దప్ప “సరణు్యు (సంజ్ఞు-వివస్వం 
తులి కుమారుడైన యముడు. 


(gd 


94 విశ్వకర్మ విశ్వ రూపము 

తా! అంగిరనులు, అధర్వణులు, భృగువులు అను 
వారు మనకు పితరులును, (తిని కలిగించువారును సోమ 
పానమునకు తగివవారును ఆగుచున్నారు. యజ్ఞార్లులగు అట్టి 
వారియొక్క. మంచి మనస్సులో మనము నివసింతుము గాక. 
అనగా వారు మనలను మబువకుందురుగాక యని భావము. 
వారి మంచి మనస్సులోనున్న శు భ ము, లేక శుభవాంఛ 
మనకు చేకూరుగాక! అని సారాంశము. ఈ 14వ సూక్త 
మున పితృ దేనతల (పళంస కలదు. అందు అంగిరనులను 
క్రి 4&4, 5 సంఖర్టిల మంత్రములు కూడా వేర్కొన్నవి. 
ఇస్వుడు అధర్వణులను చూతము 


ముండకోపనివత్తులోని మొదటి మంతము ఇట్లను 
క్క wf Fa జ్య అర 

చున్నది. (బహ్మీ దేవానాం (ప్రథమః సంబభూన విశ్వస్య 
కరా భువనస్యగోప్తా. స (బహ్మవిద్యాం సర్వవిదా (పతిస్టా 
మథర్వాయ జ్యేష్థపు కాయ (పాహ 1. అధర్వణ యాం 
(పవచేత (బహ్మా అధర్యాతాం పుకోవావాంగి శే (బవ్ము 
విదా మ్‌. స భారబ్యాజాయ సత్యవహాయ (పావా, భారద్యా 
జో. .౮సే పరావరామ్‌.” 2. 

తా! బహ” చేవతలలో మొదటివాడై ఉండెను. 
ఆయన విశ్వమునకు క ర్హయు, భోకములకు రకుకుడును. ఆ 
దహ్మదేవుశు సర్వవిద్యలకు మూలమైన | బహ్మవిద్యను 
తన పెద్దకుమారుడై న “అధర్వునికి' ఉపదేశించెను. ఆ అధర్వ 


వసురు[దాదిత్యులు 95 


ణుడు ఆ (బహ్మవిద్యను “అంగిరునికి ఉపదేశించెను. ఆత 
డేమో భరద్వాజ వంశీయుడైన “సత్యవహుానికి ఉపదేశిం 
చెను. ఆ సత్యవవాుడు “అంగిరసునికి” దానిని ఉపదేశించెను 
దీనినిబట్టి సృష్టికర్త కుమారుడు “అధర్వుడని' “తెలియు 
చున్నది. ఆ అధర్వుని కుమారు లే “ఆధర్వణులు”, కనుక 
అధర్వణులనువారు “విశ్వకర్మ సంతానమే” అన్నమాట. ఈ 
ఉపనిషత్తు మొదటి (బవ్మ్నావిద్యాచార్యుని “వా” అని 
చెప్పినది. బృవాదారణ్యకోపనివత్తు ఇెవ్పిన మొదటి (బవ్మా 
విద్యాచార్యుడు “స్వయంభు (బవ్మ్నా. స్వయంభు (బ్రహ్మ 
అనగా “విశ్వకర్శయే”. ఇందుకు మూల స్ప్హంభ పురాణము 
ప్రమాణము. అందలి మొదటి క్లోకములివి ౩ 
“న భూమి ర్న జలం వైవ, న తేజో నచ వాయవః 

నచ _డ్రహ్మో, న నిమ్షుళ్చ, న రుదో, నచ తారకాః 

సర్వళూన్యే విశ్వకర్మా స్వయంభూ రభవ త్తడా.” 

ఈ నోకమున విశ్వకర్శ “స్వయంభువుగా” చెప్పబడి 
నాడు. (బహ్మా-విశ్వకర్శలకు వేదములలో అభేదమే కావున 
స్వయంభు (బహ్న్మ అనగా “విళ్వకర్శ యే” అని తెలియ 
వలెను. ఆ స్వయంభు _్రహ్మ ముండకోపనిషత్తులో 
డ్రహ్మగా వేర్కొనబడినాడు. బృహడారణ్యకోపనిపత్తు 
స్వయంభు (బవ్మా తరువాత, సానగ సనాతనులతోపాటు 
అథర్వణునికూడ (బవ్మావిదో పదేశికునిగా వేర్కొన్నది. 
కనుక ముండక, బృహదారణ్య ములు వేర్కొన్న అధర్వ 


96 విశ్వకర్మ వి రూపము 
ణుడు విశ్వకర్మ సంతానములోనివాడనుటలో ఆచ్నేపము బేదం, 


ఈ అథర్వణుని వేరనే అథర్వణ వేదము బయలుదేరి 
నది. అతడు “ోవిశ్వకర శ్ర” సం ప్రదాయమువాడు కనుకనే, 
అథర్వ వేదమును వాచస్పతి సూక్త ముతో |పారంభించినాడు. 
వాచస్పతి అనగా “విశ్వకర్శయే” అన్ని *వాచస్పతిం విశ్వ 
కర్ణణ మూతయే” అనెడి బుగ్వేదీయ విశ్వకర్మ సూక్త 
మంత్రము చెప్పుచున్నది. కనుక “విశ్వకర్మ మయం జగత్‌ ” 
అనెడి మా మాట స 'త్వేతరము కాదు. 


వేదములందు భృగువులు, అంగిరనులు, అధర్వణులు, 
అతి, వసిష్ట భరచ్వాజులు, (పముఖ బుషీగణములోని వారు. 
వారిలో అంగిరసులను గూర్చి బుగ్వోదము .ఉవ, మండలము 
నందలి 15వ మల్యతము ఇట్లనుచున్న ది. 

“అధామాతు రుహసః సప్త వపా 

జాయేమహీ (పథమా వేధసో న్యూన్‌, 

దివ సుతా అంగిరసో భవేమా।దిం 

బుజేమ ధనినం సం శుచంతః” బు. 42-15. 

దీనికి సాయణుల భామ్యుము 3 వామ బేవో అనై రః 
షడ్ఫిరంగిరో భిస్సహ [బూ కే _ మాతు బువస స్పకాశాల్‌ 
సప్త విపాః (ప్రాజ్ఞ వయం న్థః (పథమాః=| శేష్థావయం; 
చేధసో అగ్నేః పరిచారికాన్‌ సూన్‌, 'వేధసో విధాత్యాన్‌ 
రశ్మన్వా జాయీమహీ- వయం జనయావమః. దివో ద్యోత 


అంగిరసులు-భృగువులు-ఆధర్వయిలు 97 


మాన స్యాదిత్యస్య పకా వయం అంగిరసో భొవేమ. భూతి 
మంతేః సామ. శుచనో దీప్యమానావయం ధనిన ముదక 
వంత మ। దిన్‌ మేఘం బుజేము” 


తా! వావుబేవుడీ మాటలను తక్కిన ఆర్లురు అంగి 
రసులతోను అనుచున్నాడు. తల్లియైన ఉవస్సు నుండి 
(పొజ్జులమును, (శేష్టులమును మరియు విధాతలము వేదా 
కిరణములము అయిన వునము జన్మించితిమి. (పకాళించు 
చున్నట్టి ఆదిత్యుని పుత్రుల మైన మనము అంగిరనుల మగు 
దుము. భూతినుంతుల మగుదును. నీటితో నిండిన మేథు 
మును వానలు కురియుట కై (మనము) భేదింతుము. ఇక్కడ 
“స ప్తవిిపాః” అనుటచేత అంగిరనులు వడుగురు అని 
తెలియుచున్నది. వారు సూర్యకిరణ స్వరూపులని కూడ 
భానము. ఈ వళ్తురినీ ఆధారాది సప్త చృకములకు (ప్రతీక 
లుగా సైతము ఎన్న వమ్సను. మహాభారతములోని ఆనుశాస 
నిక పర్వము అంగిరసులు ఎనమండుగురని చెప్పుచున్నది. 

“అస్టాచాంగిరసః ఫ్యుతా ఆగ్నేయా స్తే ప్యుదా 

పృాతాః, బృవాస్పతి, రుచఇ్యళ్ళ్చ, పయస్య, 

శాంతిశేవచ, ఘోరో, విరూప, స్సంవర్త, న్ఫుధన్వా 

ఇాష్టమఃస్టృతః 2 

— భార తానుకాసనికం (రిక) అధ్యాయము. 
183 


98 విశ్వకర్మ విశ్వరూపము 


శతా॥ అంగిరనునిక॥ి 1) బృవాస్ప తి, 2) ఉచధ్యుడు, 
కి) పయస్యుడు, ఓ) శాంతి 5) ఘోరుడు, ర) విరూపుడు, 
7) సంవర్తుడు, 8) సుధన్వుడు అను ఎనమండుగురు కొడు 
కులు కలరు. వీరందరును “అన్ని” నుండియే పుట్టినవారని 
“అగ్నేయాః” అనెడి మాట చెప్పుచున్నది. వీరు ఆగ్నేయు 
లెట్లో ఇప్పుడు తెలిసికొందము. 


అంగిరులు అగ్నిపుతులనెడి విషయము బు న్వేద 
] పథమ మండలము నందలి కి1వ సూళ్నములోని మొదటి 
మం|త్రముకూడ చెప్పుచున్న ది. 
త్త మన్నే [(పధమో అంగిరా బుమీ. 
నేనో -చీవానా మభవః శివః సఖా, 
తవ [వతే కవయో వఏిద్దనాపసోఒ 
జాయంతే మరుతో (థాజదృష్ట్రయః.” 
— బు 1.81.1. 


తా] “ఓ అన్నీ, నీను అంగిరనులను కన్నతం డివి 
కనుక, ముట్ట మొదటి అంగిరో బుపివి. అన్తే స్వయముగా 
చేవుడవై తక్కిన బేవతలకు శుభములను నారు మిత్రుడ 
వై నావు. న్‌ కర్మయందు 'మేధావులును, కర్శజ్ఞానము కల 
వారును, (వకాళించు ఆయుధములతో కూడినవారును అగు 
మరుత్తులు జన్మించినారు.” ఇశ్తే రెండవ మం తములోకూడ 
అగ్ని, (శేష్టుడైన “అంగిరనుడని' పొగడబడినాడు, 


అంగిరసులు-భృగుపులు- అథర్వణులు 99 


“త్వ మగ్నే _పధమో అంగిర స్తమః, కవిన్దేవానాం 
పరిభూవనసి వతం” అని. ఈవిధముగా ఈ సూక్తము అగ్ని 
యొక్క సర్వాత్శక త(మును చెప్పుచున్నది. ఇచ్చట నాల్లవ 
మండలము, రెండవ సూ కృములోని పగునై దవ మంత్రము 
“అంగిరనులు,దివము (సూర్యుని) పుత్రులని చెప్పుచుండగా 
(పథమ మెండలములోని ముప్పదడిఒకటవ సూక్తము “అగ్నిః 
అంగిరసుల తం డియని నాప్పినది కదా! ఇది ఒకదానికొకటి 
విరుద్ధము కాదా అనుకొనపని లేదు. అగ్ని కినీ. సూర్యునకును, 
అభేదము పాటింపబడినది. ఇద్దరును అగ్నిస్వరూ పులే కదా: 
సూర్యుడు విశ్వకర్మ తనయులలో ఐదవవాడును, విశ్వజ్ఞ 
(వా స్వరూ పుడును కనుక అంగిరనులు “విశ్వకర్శ వం 
శోము” వానే అని తేలుచున్నది. ఇక పదవ మండలములోని 


అరువది రెండవ సూక్తము వమనుచున్నదో చూతము. 
“యమ్‌ అగ్నేః పరిజజ్ఞి రే, విరూపాసో దివస్సరి, 
నవగ్యో ను దళగ్యో అంగిర సమ స్పచాటేవేషు 
మంహాతే.” ___ యి. 10.62.6. 
తా|| వివిధ రూపములుగల అంగిరనులు ద్యులోక 
సంబంధమగు “అగ్ని” నుండి పుట్టినారని మం|తముయొక 
1, 2 పాదము లనుచున్న వి. కాగా అగ్నికి విళశ్వకర్శకు గల 


సంబంధమును నిరూపించినగాని మన (పయత్నీము పూర్ణ ము 
కాదు, విశ్వకర్శ కునూరుడు “త్వష్టయని పురుష సూకో ము 


చెప్పుచున్న దికదా! ఆ త్వస్టయొక్క-_ కుమూరు జే “అగ్ని 


100 విశ్వకర్మ విశ్వరూపము 
అని వేద (పమాణము. 
“మహి త్వాష్ట్రి మూరయంతీ రజుర్యం 
లయలు జ 

స్త భూయమౌానం వహతో వవాంత్తి 

వ్యంగేభి రిదు తానః సధస్ట్ర 

వకా మివ రోదనీ ఆవివేశ,” ___ బ్లు. క_7.ఉ. 

భామ్యం:. “ఊర్షయ స్టీ_ రబలం బలినం కుర్భంతోర్థ, 
వవాతో_-వహనపరా నదో్య్య, మహి-మహోంతం,. త్వాష్ట్రం- 
త్వష్టుః నుత మజుర్యం-జరయితు మనర్షం, స్తభూయమా 
నం-లోకానాం స్తంభనం ధారణ మిచ్చంత మ గ్ని ౦ 
వహంతి-ధారయ ని సధస్టే=.పాం సమిీవే అంగేభి రవయవైె 
ర్లి ద్యుతానో_ దీప్యమానాస్సన్‌ _ అగ్నీ. రోదసీ ద్యావా 
పృథివ్యా వివేశ_వివిధం పవిష్టవాన్‌.”' 

తా॥ త్వష్టయొక్క- కుమారుడును, మహానుభానుశును 
అగు అగ్నిని దుర్చలుని బలవంతుని చేసెడి నదులు ముసలి 
తేసము లేనివానినిగా. చేయుచున్నవి.. అనగా నీటిచేత విద్యు 
(దూపమైన అగ్ని వృద్ధి పొందుచున్నదని భావము. నీటివద్ద 
అవయవముల చే (పకాళించు న్‌ యగ్ని భూమ్య్యాకాళములం 
చెల్లెడల అనేక రీతుల (పకాళించుచున్నాడు, అనగా 
భూమిపై కాస్టాగ్నిగాన్వు నీళ్ళయందును అంతరిక్షమునను_ 
వీద్యు. దూపముగాను, శరీరమున జఠరాగ్నిగాను వ్యాపించు 
చున్నాడని భావము. అగ్ని “త్వష్ట పుుతుడు కావున, అతని 


ఆరిగిరసులు- భృగువులు-ఆధర్వబులు 101 
నుండి కలిగిన అంగిరనులుకూడ “తష్ట దేవుని వంశ ముచాే 
అగుచున్నారు. అంగిరః పుతుడే అయిన సుధన్వాచారు 
డును, ఆయన కుమారులైన బుభువులునూ “త్వష్ట వం 
యులే” అని తెలియవలెను, అంతియీకాదు. మంటలనుండి 
పుట్టిన ఛభృగ్వాదులును “త్వష్ట” అంశమువా రే. ఇంకొక మం 
(తము అగ్నిని సామాళత్తు “త్వష్టయా? అని అనుచున్నది. 

“త్వ మగ్నే త్వష్టా విధే సుపీర్యం.” — బు 8-1-5 
ఓ అగ్నీ! నీవు త్వష్టవె గొప్ప వీర్యమును (ఫలమును) 
ఇచ్చుచున్నావు. అగ్ని “'తష్టపు, తుజే? కనుక, “ఆత్మా నె 
పుతనామాసి” అనెడి 'వేదవాక్యమును బట్టియు, పితా 
పుతుల అభేదమును బట్టియు, అగ్ని త్వష్ట స్వరూపు పుడే 
అగుచున్నాడు. కనుకనే 
“ఇహత్వప్టార మృగియం 
విశ్వరూప ముపహ్వయే 
అస్మాకమనస్తు శేవలః” _ బు. 1కేలీ.10. 


భామ్యము :- “త్వష్టారం = త్వష్ట నామక మగ్ని 
మిహకర్శణ్యుపవ్వూ యే” అనుట పొసగినది. (పథముడును, 
విళ్వరూ పుడును అగు త్వష్ట రూపాగ్నిని ఈ యజ్ఞ మును 
రశీంచుట కొణకు పీలుచుచున్నాము. అతడొక్కడే మమ్ము 
రశీంచుగాక! 


ఈ విధముగా అగ్ని “త్వష్షి వ్యుతుడనియు, చారిరు 


102 విశ్వకర్మ విశ్వరూపము 
వురు అభేదరూపులనియు కూడ వేదమున (పమాణములుం 
డుబచేతను, “త్వష్ట విశ్వకర్శ కుమారుడే కనుకను, ఆ త్వష్ట 
కుమారుడైన అగ్ని, అగ్నికి పుట్టిన *“అంగిరసులు” విశ 
కర్మకు పౌత్ర (పప్మాతులు కాగలరు. ఉపనిషత్తులను బట్టి 
చూచినను అగ్ని “*విశ్వకర్శీయుడని” స్పష్టము కాగలదు. 
తె లిరియో పనిషతు ఇట్లన్నది. 
(a!) న! య 

స్‌ ఆత్మన ఆకాశ స్పంభూతేః. ఆకాశాద్యాయుః. 
వారా రగ్నిః. అగ్నేరాహపః. అద్భ్యః పృధివి.” ఈ మం 
(త్రము ఆత్మనుండి ఆశకాశాది (క్రమమున అగ్నిపుకైనని పంచ 
భూతముల ఉత్పత్తిని వర్మించుచున్నది. ఉపనివత్తులు ఆత్మ 
పరమాత్శ, సత్తు, చిత్తు, ఆనందము అని వర్ష్మించిన వస్తువు 
“విశ్వకర్మ స్వరాప జగత్యారణమేి” శాని భిన్నముశాదు, 
ఎట్లో చూతము. బు్వేదమునందలి నాసదీయ సూ కోము జగ 
త్కారణమును “నాసదానీన్నో సదానీత్‌ ” అని “సత్‌” 
' అనికాన్మి “అసత్‌” అని కాని చెప్ప వీలుకాని అనిర్వచనీయ 
మన్నది.ఆ జగత్కారణమునే, అది. విళశ్వములను సృజించినది 
కావున సూక్తము “విశ్వకర్మ” అని వర్ణించినది. పిమ్మట 
పురువసూకృము ఆ విళ్వక ర్హును పురువ శబ్దముతో పేర్కొ 
న్నది. యజురారణ్యక పురుష సూకమేమో ఆ పురుషుడు 
ఎవరో కాదు “వా మోద్విళ్వకర్శ యె” అని “విళ్వకర్మణ స్సమ 
వర కా తస్య త్వష్టా విదధ దూపమేతి” అని నిస్పంచేవా 
ముగా స్పవ్టకరించినది. ఈ “విశ్వకర్శ' అనెడి జగ తారణ 


ఆంగిరసులు-భృగువులు-ఆధర్యణులు 103 


మునే ఉపనిషత్తులు (బవ్మాము, పర బహ్మము, ఆత్మ, పర 
మాత్ళ, సచ్చిదానందము, ఇత్యాది పదములతో చేరొఎని 
సృన్టీవిధానమును వర్ష్మించినవి. కనుక 'వేదములనుబట్టి మాచి 
నను, వేదాంతములను (ఉపనిషత్తులను బట్టి చూచినను, 
“విశ్వకర్శ-పరనూత్మలకు” అఫేదమేకాని భేదము కన్పడదు. 
సాయణులు తన భామ్యమున అటనట ఈ విషయములను 
స్పష్టము చేయుచునే యుండును. కనుక “విశ్వకర్శ' అనగా 
లోకములోని “ఏ శిల్పిమాగతుడో' యని కాని, “వ చేవ 
శిల్సియో” అనికాని పొారకులు భాంతిపడరాదు. ఎంతటి 
సవిమర్శముగానో వేదోపనిషత్తులను అర్థము చేసికొ నెడి బుద్ధి 
పాటవము మనకు అవసరము. ఇక అంగిరసుల విషయము 
_బాహ్మాణాది (గ్రంథములలో ఎట్లున్న దో చూతము. 

భఛృగువుల, అంగిరుల జన్నమును గూర్చి ఐతరేయ 
(చావ్మాణము తృతీయ పంచికలోని శికివ ఖండము “తస్య 
య దేతసః (పథమ ముదదీప్యత, తదసా వాదిత్యోఒభవద్య 
ద్ల్వైితీయ మాసీ త్తద్భ్భృగురభవత్తం నరుణో న్యగృహ్షీత, 
తన్నా త్స భృగు ర్యారుణి, రథ య తృతీయ మదీప్యత, 
త్త ఆదిత్యా అభొవన్‌. యేజఒంగారా ఆసం స్పేఒంగిరసోఒ 
భవన్‌. యదం గారాః పునరవశానా ఉదదీప్య న్త త దృవ 
స్పతి రభావత్‌ .” 

"'త్రా॥ (ప్రజాపతి, తేన పు తిని కామించి భోగింపణా, 
ఆ శేతస్సు |క్రిందపడీనదనియు, దానిని మరుత్తులు అగ్ని 


104 విశ్వకర్మ విశ్వరూపము 


లోనికి నెట్టగా, మొదటి భాగమునుండి అశాశమున వెలుగు 
నట్టి “ఆదిత్యుడు” (సూర్యుడు), రెండవ ఛాగమునుండి “భృగు 
వును మూడవ భాగమునుండి *“బేనతలును, అంగారముల 
మాద (నిషులమోడ పడినదానినుండి “అంగిరులును, అవ 
శాంతము'లై న నిష్పులనుండి “బ్బృవాస్పతియును' జన్నించినారని 
చెప్పు చున్నది, “బృ హాగేవత” అనెడి (గంథమేమో దిగువ 
రీతిగా పలుకుచున్న ది. 
న్లో! తి సాంవత్సరికం సృత్రేం, |పజాకామః | పజాపతిః, 
ఆ వారత్సహిత స్వాధై ౪ ర్విత్వ్య్యై న్లేవె స్స్పహేతిచ 
97 
తత్ర వాగ్గీమణీయాయాం, అజగామ శరీరిణీ, 
తాం దృష్ట్వా యుగప త్త త్ర, కస్యాథ వరుణస్యచ, 98 
శుక్రం చస్కంద తదాగయు రణ్నా |పొంస్య 
ద చ్చయా, కతోర్చిభో్య భృగు జే అంగాశే 
వ రా బువీ.8. 99 
స జూపతిం నుత“ హా దృస్థా వాగభ్యో బావత._ 
ఆభ్యాం బుపీ_స్ట్ట మోపీ, భవేద్యతేవ మే సుతః. 
(పజాపతి స్త ధేత్యు కః, (పత్యభావత భారతీం, 
బువీర। తి స్త తోజద్టే సూర్యానల సమా ద్యుతిః. 101 
యో౭ంగా నేభ్య బువీట్‌ జళ్హే, తస్య పుత్రో 
బ్బ హస్ప తిః, బృహస్ప తే రర ద్వాజో, విదదీతి య 
ఉచ్య తే.” 102. 


అంగిరసులు-భృగుపులు-అధర్వణులు 105 


తా॥ (పజాసృష్టిని కోరిన (పజాపతి సాధ్యులను, విశ్వే 
దేవతలను కలుపుకొని మూడు నంవత్సరముల యజ్ఞ మును 
చేనీనాడు. అక్కడకు వాగ్దేవి శరీరమును జాల్చి వచ్చినది. 
ఆమెను కాంచిన వాయువునకు, వరుణునికి రేతఃపతన మైనది. 
ఆ శేతన్సు గాలిచేత అగ్నిలో పడినది. ఆ హోమకుండాగ్ని 
మంటల నుండి గ్‌భ్భాగు మహర్షి ళ్‌? జన్మించినాడు. అంగార 
ముల (నిప్పుల) నుండి “అంగిరో బుషి” పుట్టినాడు. అప్పుడు 
వాశ్లేవి ఆ ఇద్దరు సుతులను, గాంచి, (పజాపతీతో నాకు 
మూడవ కుమారుడుకూడ కావలెనని అన్నది. (ప్రజాపతి 
“తధాస్తు” అనినాడు. అంతట సూర్యాస్నలతో సమాన 
శేజస్సుగల “అతి అనెడి మూడవ కుమారుడు కలిగినాడట. 
నిష్పూల నుండి పుట్టిన అంగిరుని నుండియే “బ్బవాస్పతి” కలిగి 
నాడు. ఆ బృవాస్పతికి “భర డ్వాజూ డుదయించినాడు. 
ఇయ్యాది బృహదేవకా (గ్రంథము చెప్పిన భృగ్వంగిరో ఒడి 
మునుల ఉత్పత్తి (పకారము, ఇందు చెప్పబడిన వరుణుడు 
ఎవ్వడోకూడ "తెలిసికొనుట ముఖ్యము. ఇతడు బుగ్వేదమున 
కొన్ని సూక్తములలో వర్ణింపబడిన "దేవుడని మన మెటుంగ 
వలయును. మతా వరుణులు ద్వాదశా దిత్యులలోనివారు. ఆ 
ద్వాదశాదిత్యులను కన్నది “విశ్వకర్మ” యని లోగడ (ప్రక 
రణములో మనము చదివియే ఉన్నాము, ఐక బృవాచ్దేవత 
ఈ వరుణుని గూర్చి ఇట్లు చెప్పుచున్నది. 

14 


ఇర 


106 విశ్వకర్మ విశ్వరూపము 
“ పాజాపతోో మరీచిర్హి మాలీచః కళ్యపో మునిః, 
తస్య దేవ్యోఒభవన్‌ జాయా దావమోయణ్య 
(ప్రుయోదళ, , త తైకాత్వదితి నేవీ, వ్‌ 
త్పుతాన్‌, భగ వ్ర వార్యమాం, శశ, మి తో, 
వరుణ వవ చ భాఠతా చైవ, విధాతా చ నివసాగం 
శ్చ మహాద్యుతిః. త్వష్టా. పూమా, తై వేందో, 
ద్వాదకో విమ్లు రుచ్య కే, ద్వంద్వం తస్య్యాస్తు తేజ నీ 
మి త్రశ్చ నరుణళ్చపహా.” — 148. 
తా॥ |పజాపతికి (విశ్వకర్శకు) “మరీచియను” కుమా 
రుడు కలడు, ఈ మరీచి సస్త బుషులలో ఒకడని మనము 
“యత్రేస ప్తర్షీన్‌ పరవక నూపహుః” అని విశ్వకర్శ సూక్త 
ములో చదివియే యున్నాము. అనగా స ప్తబుషులు విశ్వ 
కర్మ తనయు”లని పూర్వగంధమునుబట్టి మన మెజిగిన వీవు 
యమే. ఆ మరీచికి “కశ్యపుడు? ఉదయించినాడు. ఆ కళ్యపు 
నికి దత ప్యుతికలై న “అదితి” మున్నగువారు. పదముగ్దురు 
భార్యలు కలరు. వారిలో “అదితి” అను ఆమెకు ఏ) భగుడు, 
2) అర్యముడు, లీ) అంళుడు, 4) మి తుడు, ఫ్‌) వరుణుడు 
6) ఛాతీ, 7) విధాత, 8) వివవస్వంతుడు, 9) త్వష్ట, 10) 
పూవు, మే ఇం దుడు, 12) విమ్ణువు- అనెడి పన్నిద్దటు 
కుమారులు కలిగినారు. వీరిలో విత్రు డును, వరుణుడును 


కవలవిల్లలుగా పుట్టినారు, ఈ మి తావపణుల కే ఊర్వళి 
యందు “వసిష్టడును”, “అగన్త్యుడును" జన్మించినారన బృహ 


ఆఅంగిరసులు-భృగువు లు-అథర్వాణులు 107 
“ద్దేవత చెప్పుచున్నది. 
“ద్వంద్వం తస్యాస్తు తజ్జజ్దే , మ్మితేశ్చ, వరుణశ్చహం- 
148 
తయో రాదిత్యయో స్ప శే, దృష్ట్వాప్పరస 
మూర౧కీమ్‌ ేతశ్చస్కంద తతు్కుం భే, న్యపతే 
చ్వాస వశే. 149. 
తేనైవ తు ముహూ ర్లేన వీర్యవన్తా తపస్వినా, 
అగ స్త్వ్యశ్చం వనిప్పళ్చ తత్రర్షీ సంబభూవతుః. 150. 
బహుధా పతితే శు శే కలేశే=థ జలే, స్థలే, 
స్థలే వసిష్ట స్తు ముని, స్పంభూత బువ్‌.సత్సమః. 151. 
కుం బేత్వగ స్త్వ స్పంభూతో, జలే మత్ఫ్యో మహో 
ద్యుతి.” — 5వ అధ్యాయము. 
ళా! కవలుగా జన్మించిన మి|తావరుణులు బక 
యజ్ఞ సందర్భమున ఊర్వశిని గాంచి మోహోవిష్టుల్దె వీర్య 
(ay oo లు 4 
స్థృలనము నొందినారు. ఆ శేతస్సు చెదరి స్థల, జల, కుంభ 
ములయందు పడినది. అప్పుడు కుంభమునుండి అగస్త్యుడును, 
సలమునుండి వసిషుడును, జలము నుండి మత్స్యమును (చేప) 
థ్‌ థి 
జన్నించుటమొనది. ఈ అంకము బృవాచేవతతో పొటు మన 
పురాణాది వాజ్బయముకూడ చెప్పుచునే యున్నది. వసిష్ట 
మహార్షి యొక్క ఈ జన్మపకారమును బుగ్వేదముకూడ 
“ఉతాసి మైతావరుణో” అను మం్మతమున (క్రికివ పుట 


108 విశ్వకర్మ విశ్వరూవము 


చూడము దాని తాత్సర్యమిది వ 
సిన పుత్రులు ఈ మం| తముచేత తండి యగు 
వసిష్టుని స్తుతించుచున్నారు. కర్ట్‌ వసిష్య మహర్షీ! నీవు మ్మ తా 
వరుణులమయొక్క_ పుతుడవై తివి. ఈ వసిష్టుడు మాకం 
పు తుడగు గాక!” అని సంకల్పించుకొన్న మి_కావరుణులకు 
ఊర్వశీ దర్శనముచేత శేతన్సు జారిపడినది. ఆ వీర్యమునుండి 
నీవ్ర పుట్టెనావని భావము. విశ్వే దేవతలు చెైవసం బంధ మైన 
వేదములతో నిన్ను వుష్కురమునం దధివసింప చేసిరి.” విం (తొ 
వరుణుల నుతుడు కనుకనే వసిమ్టునికి “మై, తావరుణి” అని 
వేరు కలిగినది. తరువాతి మంత్రము వసివ్య (పథావమును 
ఇట్లు చెప్పూచున్నది- 
స (పకేత ఉభయస్య (విద్వాన్‌ 

త్సవహాా సదాన ఉత చా సదాన్క 

యమేన తతం పరిధిం వయిమ్య 

న్నప్పరసః పరిజక్షే వసిష్టః.”  ___ బు. 7.88.12. 


శాl మహోజ్ఞునియైన ఆ “వసిష్టుడు” భూ స్వర లోకము 
లను లెస్సగా నెణింగినవాడై సవ్మాసదానములు చేనినవాటే 
కాక, సర్వదానములు చేసినవాడుకూడ ఆయెను. ఈ వసి 
ష్టుడు సర్వమును నియమించు కారణరూపుజై న యముని చేత 
సంసార | పవావామున అప్పరసమైన “ఊర్వశి” నుండి జన్మించి 
నాడు. ఈ మంత్రము వసిక్లుడు, ఊర్వశీగర్భ సంభూతు 


అంగిరసులు-భృగువులు-అథర్వణులు US 


డగసట విధివిహితమని చెప్పుచున్నది. దీని తరువాతి 
మం| తము. 


కస్ట (లేవ జాతా విమీతా న మోభిః 

కుంభ శేతః సిషిచతుః సమాగం, 

తతో వా మాన ఉదియాయ మధ్యా 

త్తతో జాత మృవీ మాహు ర్యసిష్థమ్‌.” 78818. 

తా! యజ్ఞ దీతీతులై న మ్మితావరుణులు (ఊర్వశీ 
దర్శనమోహులై ) ఒకేసారి కుంభమునందు, శేతో విసర్ణ 
నము నొనర్చినారు. అప్పుడా కుంభమునుండి శమో|పమాణు 
లోన అగస్తుక్ణడునుు వసిష్టుడును పుట్టినారు. ఈ బుజ్బం 
(ాములకు తగినట్లుగానే బృవా దేవతా (గంధము వసిష్థా 
గుల జన్మ పకారములను వివరించినది. అనేక బుషుల 
జన్మ పకారములు ఈ విధముగా నున్నందువలనచే “బుషుల 
జన్శువృ తంతములను తడవరాదని”  మనచవారనుచుందురు. 
భ్య్చాగ్వంగిరుల జన్మ సందర్భమున వాగేవిని గాంచిన వాయు 
వరుణులకు రేతస్థ్ర లనమగుటయు, ఆ శేతస్సు మంటలలోపడి 
ఆ మంటలనుండి భృగునులును, నిప్పులనుండి (అంగారముల 
నుడి) అంగిరులును, జన్నించుటయు, అశు మి|తావరుణుల 
వంటి మహానుభావులకు ఊర్వశీ దర్శనమువేత శకము జారి 
పడుటయు మన దృష్టికి వింతగానే తోపవచ్చును. సామా 
న్యుల దృష్టికి “ర్హివి కట్టుకథలా” అనిపించుటలో ఆశ్చర్యము 


110 విశ్వకర్మ విశ్వరూపము 


లేదు. అందుకే 12వ మంత్రమున “యమేన తతం పరిధిం 
వయిష్యున్న ప్పరసః పరిజజ్లే వసిష్థః,” 

భగవంతుని సృష్టి విధానమునుబట్టి సంసారమున వసీ 
ఘడు, అప్పరసకు పుతుడైనాడని చెప్పబడినది. 

ఇట్టి దే మతీయొక కథ- బృహస్పతికి 'దీర్ణతేముడును”, 
ఆయనకు క్షీ వంతుడును పుట్టినారన్నది మనకు వింతగానే 
తోచుచుండును. ఆ కధ మహాఫారతము నందును చదువ 
గలము. బృహ ద్దేవత ఆ కధ నిట్లు చెప్పినది. “ఉచధ్యుడు, 
బృహస్పతి అని ఇద్దరు సోదర బుములు కలరు. వారిలో 
ఉచధ్యునకు “మమత యను భార్య కలదు.ఆమె గర్భవతియై 
యుండగా 'బృహాస్పతి' ఆమెతో సంభోగించినాడు. శుక్రము 
పడబోవు సమయమున _ ఇతఃపూర్వమే గర్భమ- లోనున్న 
శిశువు శుక్ర సంకరము చేయవలడని “బృహస్పతిని నివారిం 
వెను. అందుకు బృహస్పతి ఆగ్రహించి ఆ శిశువును “జాత్యం 
ధుడవవుదువుగాక” యని శపించెను. అశ్లే, పుట్టిన విమ్మోట 
ఆతడు |గుడ్లవాడై దీర్భతేముడుగా పిలువబడెను. ఆ కుజ్జడు 
"దేవతలను స్తోత్రము చేసి తదన్నుగహముచేత తన (గుడ్డితన 
మాను పోగొట్టుకొనుటయేశకాక, తపళ్ళొక్తి చే మహరర్షియై 
పెక్కు. వేద సూక్త ములను (వానీనాడు. [ మండల 
మున 149 నుండి 164 వజకు గల 25 సూక్తములు ఇతడు 
(వాసీనవే. ఇతడు “మమతకు” పుట్టినందున. “మామ తేయు 
డనియు” వీలువబడెను. ఈ దీర్భ తముని వల్లనే అంగరాజ 


విక్వకర్మ సూ క్త తత్త్వార్హము 111 


దాసియగు 'ఉఠిజి అనునావె యందు “క్షశీ వంతుడు” 
మొదలైన పలువురు పుతులు జన్మించినారు. కథ్నీపదాదులు 
గూడ వేదమంత నిర్మాత లే, ఈ కధ అంతయు బృహదేవత 
నాల్లవ అధ్యాయమున 11వ నోకము నుండి 85 వజుకు వర్తింప 
౧ ga ac) 
బడి యున్నది. ఇక తక్కిన దేవతలు, విశ్వము, ఎట్లు కలిగి 
నవో “విశ్వకర్శ సూక్తముల” ద్వారా తెలిసికొందము. 


విశ్వకర్మ సా క్త తత్త్యార్హవయు 


క్భన్ల యజు స్వేదము నాబ్లవ కాండములోని అఆజవ 
(పపారకమున ద్వితీయానువాకమునందుగల (రెండు సూక్త 
ముల) మం తములలోని “విశ్వకర్శ భగవానుని” స్వరూప 
స్వభావ మహిమలను గూర్చి ఇప్పుడు తెలిసికొందము. ఈ 
“విశ్వకర్శ సూక్త ములు” బు స్వేద దశమ మండలములో 
81, 82 సూ కృములుగా ఉన్నవి. అందు 14 మం|తేములు 
మాత్రమే కలవు. 'తెత్తిరీయ సంహితలో 16 మంతములును, 
17వ దిగా “సముదాయ వయునాయ” అనునదియు కలను. 
ఈ 17 మంత్రములకు గల త త్త్వార్ధమును సం్రగహముగా 
పరిశీలింతము. 


“య ఇమా విశ్వా భువనాని జువ్యా 
దృవి.ర్హో తా నిషసాద పితా న” -_ వసూ. 1. 


112 విశ్వకర్మ విశ్వరూపము 

టీక ౩. “యాదీ విశ్వకర్మ పర మేళ్వరుడు, ఇవా 
విశ్వాభువనాని= ఈ సమ స్త లోకములను, జువ్యాత్‌ =| ప్రళయ 
కాలమున తనయందు అపహాతివలఠె చేసికొని లీనము చేసి 
కొనునో, అట్లు తనలో ఇముడ్చుకొని, బుష్‌ =సర్వదస్ట్రయు 
అనగా సర్వజ్ఞుడునూ, హోతా = సంసారహోమక _ర్రయు 
(జగములను తనలో హోమము చేసికొన్న వాడు) అయి, నః 
= మనకు, వితా=జనకుడై , నివసాద=ఉండెనో, (ప్రళయ 
కాలమున సర్గలోక ములను సువారించి, మనకును సంహార 
కుడై, మరల సృజించువాడై, సర్వము నెణీంగిన బుమీమొ 
ఉండెనో” అని భావము. 

వివరణ వ. “హోత” అనుటచేత సంహారకుడై న 
ర్ముదునియొక్క స్యరాపమును, “పితా” అనుటచేత మరల 
సృష్ట్‌ చేసెడు కర్త లేక తండి అనియు, “బుషి” అనుట 
వలన సర్వ జీవుల యొక్క. పుణ్యపాప కర్శల నెజింగి వారికి పున 
రకల నొసంగడి “సర్వజ్ఞడనియు వ్య క్తమగుచున్నది. సృష్ట, 
తి, లయములని (శమము ఉండగా ఈ సూకారంభమున 
లయముత్రో జగత్తులు పేర్కొనబడినవి. ఇట్లు వేర్కొన 
బడుటచేత సృష్టి యనుదానికి ఆది లేదనియు, అది చక్రము 
వలె |పారంభము లేక్క కొనసాగుయండుననియు తెలియ 
వలెను, ఈ రహస్యమును ఇతర సృష్టి చరి తలయందు 
కశాంచము. “య తోవా ఇమాని భూతాని జాయ నో అన్న 
శే త్రీకీయాపనివత్తు కూడా జగద్యర్ల నమును సృష్టితో నే 


a 


విశ్వకర్మ సూక్త తత్త్వార్హము 113 

(పారంభించనది. దానినే భాగవతము “ఎవ్వనిచే జనించు 
జగము అని అనుసరించినది. ఈ విశ్వకర్శ సూక్తమనుస 
రించిన (జోన “లయముతో” జగద్వర్శ నము చేయుట అనునది 
పత్యేక మైనది సంసారమును “అనాది” అనియు, “సాంతము” 
అనియు, మనవారు చెప్పుచుందురు. ఇక సంసార హేతువైన 
భగవ "తుడు లేడా (బహ్ము పదార్థము అనాది అనంతము 
అయినట్టేది. కనుక “లయముతో” (పారంభించుటవేత సంసా 
రమునకు ఆది లేదనియు, భగవత్సామా త్కారము పొంది 
నచో సంసారము నివర్హించును గాన, జీవులు ము క్తులగుదు 
రనియు వేదాంత సిద్దాంతము, ముక్తులు కానివారు సంసార 
చ, కమునబడి వోతుము చిక్కువరకు తిరుగు చుండవలనీన బే, 
ఈ రహస్యమునే మనము సంసారము కాని, (బవ్మాముకాని, 
అనాదులే అనియు, ఆ రెంటిలో సంసారము అంతము కలది 
'కాగ్యా (బహ్ముము అనంత మైనదనియు చెప్పుకొనుచున్నాను. 

“స ఆశిపా (దవిణ మిచ్చమానః 

పరమచ్చదో౭_వర ఆవివేశ,” = వి. సూ. 1. 

టీక ఫం సః= అట్టి విశ్వకర్శ పరమేశ్వరుడు, ఆశిపా = 

తీరిగి సృన్టింపవ లెననెడి సంకొల్పము చేత, (దవిణం ఇచ్చమానః 
=ధనమని చెప్పతగిన జగత్తుల యొక్క భోగమును కోరిన 
వాడై, పరమచ్భృదః =స్వకీయ మైన పారమార్థిక రూపమును, 

15 ] 


114 విశ్వకర్మ విశ్వరూపము 


ఆవరించినవాడై , అవే శేష్టము కానటువంటి, నళ్వర మైన 
శరీరమున ఆవివేశ = (ప్రవేశించెను. అనగా జగత్తులను 
సృష్టింప నించిన “విశ్వకర్మ” వ జగములలోని పీండాండము 
లను సృవ్టించెనో వాటిమధ్యముననే తాను జీవరూపులై 
పవేశించెనన్న మాట. 

వివరణ 3. జీవుల యొక్క పూర్వజన్నల పుణ్యపాప 
ఫలములు వారిచేత అనుభవింపచేయబడుటకు పునఃసృష్టి 
అనునది, సర్వజ్ఞాడగు భగవంతునిచేత చేయబడుచున్నదని 
ఇక్కడ (గ్రహింపవలయును. జీవుల కర్ణ పలానుభవము 
కోసమే పర మేళ్వరునికి సంకల్పముకాని, స్వయముగా అతడు 
తానై సృష్టిని కోర లేదు. అట్లు కోరినచో “ఆతడు” (పకృతి 
లోని సామాన్య (పాణులవంటివాడే కావలసి నచ్చ్చెడిది. 
ఈశ్వరునకు అట్టి అహంకార నుమకారములు ఎంతమాతే 
మును లేను. ఎవరు చేసిన కర్శపులములను వారిచే అనుభవింప 
చేయుటయే ఆయన సృష్టియొక్క_ రహస్యముం- తత్త్వము. ఈ 
మం్యతమున వ చేవుశు లయము చేసెనో ఆతడె మరల జీవ 
రూపుడై ఉపాధుల యందు (పవేశించినాడనుట చేత అడై (త 
సిద్ధాంతము స్పష్టమగుచున్న ది““ఆతడే ఈతడు,” అన్న ప్పుడు 
“ఆతదేమో” భగవంతుడు *ఈతడేవోి జీవుశు. జీవునికి 
ఉపాధి (శరీర) సంయోగము వల న అహంకార మమ 
కారము లేర్చడఢుచున్నవి. భగవంతునికి ఉపాధి ఉన్ననూ, 
లేకున్నను అహంకార మమకారములు ఉండవు. ఆతడు 


విశ్వకర్మ సూక్త తత్తా 


క్త త్ర్వార్హము 115 
నిమ్క-_లుడు, నిస్పంగుడును! జీవుడు కూడ ఆ చేవుని ఉపా 
సించి తేన ఉపాధి సంబంధమును తొలగించుకొన్నవో ఆ 
జీవుడు సామోత్తు దేవుడే అగుచున్నాడు. ఇదియే జీవాత్మ 
పరమాత్మలకు గల భేదము. కనుక ఇట్టి అద్వైత సిద్ధాంత 
నును “విశ్వకర్శ సూక్త ము మొదటి మంతములోనే చెప్పి 
నది. ఈ శత్త్వమునే తరువాత ఉపనిషత్తులు”, “శా నములు” 
అనుసరించినవి. కనుక అడై గతము “విళ్వకర్శ సూ కము” 
లో నేశిన్నదని ఎల్లరూ (గహింపవలయును, 
“విశ్వకర్మా మనసా యద్విహాయా 

ఛాత విధాత పర మోత సందృక్‌ , 

శేపా విపాని సమిపా మదన్లి 

యత్ర స్త్‌ పర వక మాహుః.” _ వి. సూ_9. 

టీక ;. యత్‌ = ఎందువలన, విశ్వ కారణుడై న విశ్వ 
కర్ణ. మనసా =తీన సత్యసంకల్పము చేత నే విహాయా జవి కేవ. 
ముగా తాను సృష్టించినవాటిని సంవారించువాడును, ధాతా 
= పుట్టించువాడును, విధాకా = పోషీంచువాడును అయి 
నాతో, అందువలన చే. విశ్వకర్మా=సమ స్తమైన సృష్టి స్థితి, 
లయాదులై న కర్మలను చేయు “విశ్వకర్మ” అనెడి మాటచేత 
చెప్పదగిన యోగ్యత కలవాడై నాడు. ఇచ్చట వార్కి హర్క, 
(బహ్మేం దాది తే స్తన్నులక్ష రకు “విళ్యకర్య” శబ్దము సమస్త 
క ర్నార్టములనూ చెప్పునట్టి దై, జగతా.ర౯ణా వస్తువునకు సరి 
మైన నామ భేయమగుచున్నదని త త్త్వజ్ఞల భావము. ఉతే= 


116 విశ్వకర్మ విశ్వరూపము 


ఇంకను, ఆ విశ్వకర్శ, పరము = తాను సృష్టించిన, అందరి 
కంశును, అన్నింటికంయైను, ( కేసఘ్టుడును, సందృక్‌ = 
అన్నింటినీ దర్శించునట్టి సర్వ (దష్టయు, సర్వజ్ఞుడును అయి 
నాకు. య, త్రేపశే=వీ సర్వ శేష్టు పరమ పురుషునియందు, 
సస్పర్షిన్‌ =మరీచి మొదలై న స ప్రబుషులను, ఏకం ఆహాః౬ 
ఒక్కశు అనిత త్త వే తలు చెప్పుదురో అనగా “ఆయని 
నాన్సీ అ) 
నుండియే సప్త బుమలు కలిగినారని చెప్పెదరో అట్టి “విశ్వ 
కర్ణ |పభువు”, తేపాం=ఆ సప్త బుషులయొక్క, ఇష్పాని== 
కోరికలను, ఇసా = తన సంకల్ప మాతముచేతనే తీర్చు 
WS 
చున్నాడు. తమ కోరికలు తీరిన ఆ బుషులు అందుచేత, 
సమ్మాదంతి = ఎక్కువగా సంతసించుచున్నారు. ఇక్కడ ఈ 
దిగువ రవాస్యము గమనింపదగియు న్నది. 
వివరణ :. సృష్ట్యాది సర్వకర్ణలకు, 'దేవవునుప్యూది 
సర్వజీవులకు బీజభూతుడై నవాడు (విత్తనము వంటివాడు) 
“విశ్వకర్శ” పర మేళ్వరు జే, వీజమునుండి కొమ్మలు, రెమ్మలు, 
ఆకులు, పూలు, పండ్లతో కూడిన వృక్షము వి స్పరించినట్లు 
సమ స్త జగద్బీజమైన “విశ్వకర్మ” నుండియే చేవ, మనుష్య, 
తిర్యగాదులు గాని, పంచ, సప్త జుషులుకాని జన్మించు 
చున్నారని ఈ మంత్రము నుడువుమన్నది. ఈ రహాస్యమునే 
భగవద్దీతే “బీజం మాం సర్వభూతానామ్‌ విద్ధి పార్ట సనాత 
నమ్‌” (7.10) అని చెప్పినది. ఈ బీజము సనాత నమనుట శేత 
అది భూత, భవిష్యద్వ ర్హమానముల నెడు (తీకాలముల యం 


విశ్వకర్మ సూ క్త తత్త్వార్షము 117 
దును సిద్ధమైయుండు వస్తువని తెలియవలెను! సప్త బుషు 
లను సృష్టించినవాడు “విశ్వకర్మయే” అని మనము అథర్వ 
"వేదన మం తమునకూడ చదివియున్నాము, ఈ సప్త బుషు 
లను పిండాండపకుమున తాత్త్విక దృష్టితో చూచినచో 
ఆధార, స్వాధిష్ట, మణిపూర, అనావాత, విశుద్ధ, ఆజ్ఞా, సవా 
(సారములని చెప్పుకొనవలసియున్న ది. ఈ “స్ట చ కములు” 
పరాత్సరుడై న “విశ్వకర్మ” నుండి పుట్టిన వే. సప్త సంఖ్య 
యొక్క సృష్టిని గూర్చి ముండకోపనిషత్తు ఇట్లన్నది. 

“సప్త పాణాః (పభవన్ని తస్మాత్‌ 

సప్తార్చిమ!, సమిధ, స్స హోమా?ః, 

సప్త ఇమేలోకా యేషు చరన్ని (ప్రాణాః 

గుహోశయా నిహితాస్స ప్త సప్త” — 2.8. 

ఇందు సప్ప | పాణములనగా పంచ జ్ఞానేం్యదియములు, 
(పాణము, అంతఃకరణము. గాయ త్యాదులు ఛందస్సులు. 
ససప్తార్చిన్సులు- అగ్నియొక్క- కాళీ, కరాళీ మొదలైన స్త 
జిప్వూలు (నాలుకలు, సూర్యుని సప్త కిరణములు కూడను, 
తత్త్వ సాధకులు ఈ సప్త (పాణముల చేత చేయతగిన సాధన 
ఎంతయో కలదు. అళ్లు సప్పచ కముల మోాదుగా కుండలినీ 
శక్తిని సవాసారమునకు చేర్చి ముక్తిపొందెశు విధానమును 
కుండలినీ యాగము చెప్పాచునేయున్నది. “భేనుర్వాక్‌” 
వేదవాక్కు. కామ ధేనువు వంటిదని చెప్పిన మంత భావమును 


118 విశ్వకర్మ విశ్వరూపము 


మనము ఇన్ని అర్థములు భావించిననే కాని సార్థకము కాదు, 

ఈ రెండవ మంత్రము లో “విశ్వకర్మ” విహాయా_ 
సంవార్త (అనగా శివుడు), భాత (అనగా బ్రహ్మ, విధాతా 
(అనగా పోవమకు లైన విష్ణువు) అయినాడని ఛచెప్పినందువలస 
ఆయన (త్రిమూర్తి స్వరూ పుడని [శుతియ చెప్పిన స్తైనది. 


a 


అళ్షు “పరమి శబ్ద మును వాడినందువలన “విశ్వకర్శ” బహ 
దుల కం"కు (ోష్థుడనియు, వారికి “తండి” యనియు కూడా 
స్పష్టమగుచున్నది. “సందృక్‌ ” శబ్దమేమో ఆయన యొక్క 
“సర్వజ్ఞ త్తషమును” చాటుచున్నది. ఆయన సప్తబువులను కని 
వారికోరికలను తీర్చినందున తేన బిక్టలను, జీవులను, ఉద్ధరించు 
టకు ఆయన నడుము కట్టుకొని యుండునని తేలుచున్నది. 
మం్యతముయొక్క_ సంపూర్ణారమును అవగాహన చేసి 
కొన్నచో ఆ చేవుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి, సర్వేశ్వరుడు 
అనియు; సమస్తమును ఆయన స్వరాపమే అనియు 'లేట తెల్ల 
మగుచున్నది. ఇట్టి దేవుని వేదముద్వారా తెలిసికొని 
అర్చించి సంసారబంధముల నుండి ముక్తుడు కానలసినదని 
జీవకోటికి ఈ మంత్రము సూచించుచున్నది. ఈవిధముగా 
ఆలోచించిననొలదీ ఎన్నెన్నో భావములు “విశ్వకర్మ సూక్త 
మంతేముల” నుండి పాఠకులకు తెలియగలవు. అట్టివాటి 
నన్నింటినీ |వాసినచో (గంధము పెరిగిపోవునను భయముచే 
కొన్నింటిని మాత్రమే వాసి తే _నవాటిని ఊహీంచుకొన 
వలసినదని పాఠకులకు, సాధకులకు, త త్త్వేచింతకలకు వడలు 


విశ్వకర్మ సూ క్త తత్త్వార్దము 119 
చున్నాము. చేద మం తములలో ఇంతటి గంభీర విశేసార్థ 
ములు ఉండునని మా తము ఎవరునాూ మబువరాదు. అవి 
ఛభావించువారి భావనాళ క్తి నిబట్టి తోచుచుండును. అట్లు 


కానిచో “వేదవాక్కు. శామఢేను” వనెడి మాట వ్యర్థము 
కావలసీ వచ్చును. 


“యోనః పితా జనితా యూ విధాతా, 

'యాన స్సతో అభ్యాస జ్ఞ జజూన, 

యో దేవానాం నామధా వక వవ, 

తంసం (పశ్నం భువనా య _న్త్వృన్యాల — వ, సూకీ 

టీక ౩ యః=వ విశ్వకర్శ, న&ామనకు, పితా=పాలకు 
డును, కేవలము పాలకుడేకాదు, జనితాజమనలను పుట్టిం 
చిన దేవ్రుడునూ, అంతియే కాదు, యః =వ విశ్వకర్శ, 
విధాళా=సమ స్త జగత్తులకును ఉ త్పాదకుడును అయి ఉం 
'డెనో)ో యః=చ విశ్వకర్శ, నః=మనకు కావలసిన అనుభవ 
యోగ్య వస్తు సమూూహామ్లులను, సతః =సత్తునుండి, జజాన= 
కలిగించినాడో, అనగా తననుండి కలిగిన పృథివీ జల్క ఓవ 
ధులనుండి సృష్టించినాడో, ఇంకనూ యః ౭ ఏ విశ్వకర్మ, 
వకః ఏవ ఒక్కటే అయ్యును, జేవానాం=ఇంద, అగ్ని, 
మిత్ర; యను, వరుణాది చేవతలయొక్క, నామభాః-నామ 
రూపములను ధరించు చున్నా డో, ఆ “విశ్వకర్మ” ఒక్క... దే. 
(ువ్మూ, విష్ణు, ర్ముద, ఇం దాది దేవతల నామరూపములను 


120 విశ్వకర్మ విశ్యరూపము 


తాల్చి ఆయా కార్యములను చేయుచున్నాడని భావము. 
తమ్‌ = అట్టి విశ్వకర్మను, అన్యాభువనా=ఆయనశచే సృజింప 
బడి ఆయనకు భీన్నా భిన్న ము.'లై న లోకములుసం[ పళ్న౦= 
ఆయనను (పళ్నించుచున్నట్లుగా, య న్లి=, పళయ కాలమున 
ఆయనలో లీనమగుచున్నవి. అనగా ఆ “విశ్వకర్షి తత్త్వము” 
నంచే వకీభ వించుచున్నవన్నమాట. (వళియ కాలమున 
“భువనములు వవి? విశ్వకర్శ ఎవరు ? అని అడుగుటకు వీలు 
"లేకుండా అగుచున్నదని సారాంశము. అప్పటిది *వకమేవా 
ద్వితీయమ్‌” అనెడి స్థితి అన్నమాట. దీనినే ఇంకొక మం 
(తేము “నాపదానీజ్‌ నోసడానీత్‌” అని వర్ణించినది. 
వివరణ ౩ ఈ మం తేమున విశ్వకర్శ “పిత్రి అనియు, 
“జనిత' అనియు, 'విధాతి అనియు వర్మింపబడినాడు. ఈ 
మాటలు రెండవ మంత్రేమున కూడా శీకవో లేదు. ఒకసారికి 
శెండుసార్లుగా విషయమును బోధించుట. అది ముమ్మాటికీ 
సత్యమని చెప్పుటశే. మనమనుభోవించవలనిన ప్రపంచము 
లోని వన్తువులన్నియు ఆ భగవుతుడు ఒసంగీనవే అని 
మంత్రేములోని రెండవ పాదము చెన్పినది. కనుక భగవంతు 
డెచ్చిన వస్తువులను మనము సద్వినియోగము చేసికొనవలెనే 
కాని న్య ము చేయరాదని (గహీంపవలసియున్న ది. మూడవ 
పాదము మస్త చేవతల రూపములు, నామములు ఆ “విళ్వ 
కర్ణ” నుండియే ఆయన “మాపొంతరములుగాచే'- (పవంర్థి=చు 
చున్నవని చెప్పినది. ఇదే విషయమును మోళతుసూక్షము 


విశ్వకర్మ సూక్త తత్త్వార్థము 121 


నందలి “ఇం దం, మతం, వరుణ, మగ్ని మాహుః,.. వళం 
సద్విి పా బహభధావద న్లి” అనెడి మంత్రము కూడా వక్యా 
ణించినది. ఒకే ఒక జగత్కారణ సద్వస్తువును (విశ్వకర్మను) 
మేధావులు బహునామ రూపములతో ఇందు డనియు, 
మి తుడనియు చెప్పుచుందురు. అని డాని భావము. ఈ 
పరమా దై (త భావమును మన వేద దర్శనములు అడుగడుగు 
నను వాకొనుచునే యున్నవి. కనుక మెోాకుసూక్ష మంత్ర 
భావమును ఈ మూడవ మం త్రీముయొక్కొ- ఉత్త రార్థమును 
ఒక్క కు యని పాఠకు "లెటుంగవలసియున్న ది. బుగ్వేదము 
లోని పెక్కు సూక్తములలోను, మంతములలోను ఇట్టి 
సాద్భృశ సములు, సమానార్థములు ఉండుట  గమనింపదగిన 
విషయము. 

“యా దేవానాం నామధా వక వవ” అను మంత్రము 
యొక్క భావమునే పురువసూ క్షములోని “పురుష వవే 
దగ్‌ 0 సర్వం యద్భూతం, యచ్చభవ్యం” అన్న వాక్యము 
చెప్పినది. అనగా ఇదివరకు పుట్టిన విశ్వముగాని, ఇంక 
ముందు పుట్టబోవు జగత్తు గాని “విశ్వకర్మ స్వరూపు” డగు 
పురుషుడే కాని వేటుకాదని అర్థము. చేవ మనుప్యాదు 
లతో గూడిన చరాచరాళ్శక విశ్వమంతయు “విశ్వకర్మ” 
(పురువ స్వరూపమే కాని భిన్నము కాదని సారాంశము. 
(టక కర్ణ- పురుష సూ కములు” రెండును బీంబ (పతివింబ 


] 


122 విశ్వకర్మ విశ్వరూపము 


ములవలె ఇట్లు కొనసాగుచండును, అచ్చు సూర్య.-చం| దాది 
సర్వచదేవతలు, "వేదములు దిక్కులు చేళకాలములు సర్వ 
మును “విశ్వకర్మ” (పురుష) నుండి కలిగి తత్స్వరూపములే 
అయి (పకాళించుచున్నవని ఉభయ సూ కృముల భావము. 
“త ఆయ జన్ల |దవిణం సమస్మా 

బుషయః పూశ్వే జరితారో న భూనా, 

అసూరా సూరా రజిసోపిమా నే 

యే భూతాని సమ కృణ్వన్ని మాని.” ___ వి సూ.4. 

టీక: యే=విశ్యకర్శచే సృష్టింపబడిన మొట్ట మొదటి 
వ్‌ సృష్టికర్తలు, ఇమాని భూతాని. ఈ (ప్రాణులను సమ 
కృణ్వన్‌ =సృజించినారో, శే పూ = ఆ పూర్వులైన 
సృష్టికర్త రలు అనగా మనుయాది పంచ (బవ్మాలు, లేదా 
(బమ్మా విష్ణు, రుచాది పంచమూర్తుల్తు సానగాది పంచ 
బుషులు (ఈ ముగ్గురికీ అశేదమని తెలియవలెను, అ సె 
=తమవే సృజింపబడిన ఈ జగత్తు కొబుకె, _దనిణండ థన 
మని చెప్పదగిన, భోగ్యవస్తు సమూహమును సమాయజంత 
జసృష్టీంచిరి లేక సంసిద్ధము చేసినారని భావము. ఆ ఆదిమ 
(బహ్మల విశేషములను మర్మితము ఇట్లు చెప్పుచున్నది : 
బుమయః = అతీం్య దియ జ్ఞానము గల (సర్వజ్ఞలై న), తే-ఆ 
బుషులు లేక (బహ్ములు. భూనాజతీమ మహిమచేత ఎప్పుడు 
పూడ, జరి తారఃన = జీర్ణులు కారు వారు జరామరణాద్యవస్థ్ర లు 
లేని శాళ్చతులన్నమాట. ఎన్ని సృష్టుల్కు (_పళయములు 


విశ్వకర్మ సూక్త తత్త్వార్థము 123 


కలిగినను వారు శాశ్వతులై (పతి కల్పమునందున్ను పంచ 
భూతములు సృష్టిని నెర వేర్చినట్లు, వారు (పాణులకు కావల 
సిన వాటినన్నింటిసీ సమకూర్తురని భావము. ఇక ఆ భూతము 
'లెట్టివో వివరింపబడుచున్న ఏ_ అసూర్తా=| పొణములు క్షలిగి 
నట్టివియు, రజసోఏమా నే సూర్తాః = రంజనాత్శకములై న 
తమ తను కర్మలచే (సీ శేసింపబడినవియును, 

వివరణ 2 ఈ నాల్లవ బుక్కు_నందు విశ్వకర్మ యొక్క. 
సదో్యజూ తాది పంచముఖములనుండి కలిగినారని చెప్పబడు 
చున్న మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞుల యొక్కయు 
లేదా (అహా, విష్ణు, రుద, ఇంద, సూర్యుల మొక్కయు, 
తేజా సానగ, సనాతన, అవాబూన, (పత్న, సుపర్ణ బుసుల 
యొక్కయు సృష్ట కార్యములు జీవులకు ఎట్లు ఉపయోగపడు 
చున్నవో గంభీరముగా వర్మింపబడుట ఎజుగదగిన ఏ శేషము. 
అందుకే వారు “ోవిళ్నకర్శ” యొక్క  పంచముఖములవంటి 
వారనియు, పంచ క్రియలకు (ప్రతీశలు, కర్తలు అనియు, 
వేదాంత సం పదాయ (గంధములై న స్కాంద, (బహ్మ్లుండ, 
మూలస్తంభాది పురాణములు వర్షించినవి. వా రెప్పుడును 
జీర్ణులు కారనియు, సర్వజ్ఞుల నియు, మహీ మకల వారనియు 
పీర్కొనబడినది. ఇక విశ్వకర్శచే సృజింపబడిన లౌకిక జీవులు 
(ప్రాణములతో కూడినివారై తాము తాము చేసికొన్న రంజ 
నాత్శక కర్మలను అనుభవింప సంనీద్ధు లై యున్నారనుట చేత 
నారు డైవాన్ను గవామునకు పా (తు లు కావలసియున్నా 


124 విశ్వకర్మ విశ్వరూవము 


రనియు, తమ కర్మల ఫలములను అనుభవింపవలసియున్నొ 
రనియు సూచింపబడినది. 


ఈ మం తమునందు “పూశ్వే బుషమయః” అన్నందు 
వలన ఈ పంచ బుషులు (పాచీనులు, (పధములు అని 
తెలియుచున్నది. ఏరు ఐదుగురు అను విషయమును, సాన 
గాదులను విషయమును, తైత్తిరీయ సంహితలోని “| పాచీ 
దిశామాది” మంతములలో ఇంతకుముందు చదివి యే 
యున్నాము. భృాగువు అంగిరుడు, వసిస్షుడు వెొందలగు వారు, 
వ్‌్రక్లి చిమ్మట కలిగిన స ప్పబుహులు, పంచేబుహులు వంచ 
సంఖ్యకు గుర్తులు కాగా సప్త బుషులు సప్త సంఖ్యకు సంే 
తములగుచున్నారు. పంచభూతముల పుట్టుకకు పిమ్మట కాని, 
“పాణి సృష్టి అనునది లోకమున జరిగియుండదు కడా.కనుక 
పంచభూత సం శకేతములగు పంచబ్బుమ లే పూర్వులనుట వేద 
హృదయము. 


“న తం విదాధ య ఇదం జజానొన్య 
ద్యుప్మాక ముంతరం భవాతి, 
నీహా కేణ (పావృతా జల్బ్యా 


అభాసు తప ఉక్ట శాస శర న్తి*” = వి.సూ_ర్‌. 


టీశ వ; యః=వ విశ్వకర్మ; ఇదం= ఈ కనపడు జగ 
త్తును, జజాన =సృష్టిం చెనో, తేం = ఆ విశ్వకర్శను, శీ 
మానవ్రలార! న విదాధ=మోారు ఎరుగకున్నారు. యుప్మూ 


విశ్వకర్మ సూ క్త తత్త్యార్హము 125 


కంజమిాక్తు, లృన్యత్‌ =మిా శరీ-రేం దియ మనోబుద్ధ్యాదుల 
కంశే భిన్నమైన ఆత్మతత్త్యమొకశే, అంతరం=లోపలిదై- 
( తెలీయదగీనటైై భవాతీ=ఉన్నది. దానినే మిారెరుంగ లేక 
ఉన్నారని భావము. ఈ విశ్వక ర్శ త" మే సూకారంభ 
మున “సన ఆశిషా (దవిణ మిచ్చమానః నుచ్చదోవర ఆవి 
వేళ” అని విండ _్రహ్మాండములను సృష్టించి వాటిలోపల 
(వవేశించెనని చెప్పబడినది._అట్టిడానిని ఎజుంగ లేకపోవుటకు 
కారణమును తరువాతి మంత భాగము చెప్పుచున్నది. 
జీవులు, నీహా రేణమంచువం టి అజ్ఞానముచే, (పొవృళతాః = 
కప్పబడినవాదై ట్ధ జల్భ్యాచ = నేను చేవుడను,మునుజుడను, అను 
కొనుచు, బతుకు తెరువువై అబద్ధములాడుచు, అసుతృపః 
= తమ (పాణ సంరకతుణ మే (శెవ్చమని తలంచి (పవర్డిం 
చుకేకాక, ఉక్భశాసః చర న్లి=స్వర్లాది పరలోక (భాంతిచే 
యజ్ఞాదులను చేయుచు పరలోకమునకు రాకపోకలు జరు 
పుచ్చు, పర మేళ్వర తత్త్వమును ఎజుంగ లేకున్నా రని ఇందలి 
సారాంశము. 

వివరణ ఏ ఇక్కడ అజ్ఞానమును నీహారము (మంచు) 
తో పోల్చినందున అది జ్ఞానమనెడి ఎండచేత నళించునని 
సూచన. ఈ విషయమును మదీయ “మ్మిత సాహ్మసి ఇట్లు 
చెప్పినది. 

“మంచు వంటి మాయ మనుజుల పై గప్పి, 
లెలియనీయదయ్యె దివ్య పథము; 


126 విశ్వకర్మ విశ్వరూపము 


ఎండవంటి "తెలివి 'పాచ్చ నద్ది నశించు; 
విశ్వహిత చరిత, వినర మిత.” 


ఈ అజ్ఞానమును నాసదీయ సూకము తవుస్పని 
చేర్కొన్నది (తమ అనీ త్రమసా గూఢ మే). యజ్ఞ 
ములు చేసెడివారి స్వర్షాది పరలోక నుఖములు అశాళ్వతము 
లని గీతయు, ఉపనివత్తులును చెప్పుచున్నవి. పరమేశ్వర 
జ్ఞూనము, అనుభవమును అళాళ్యతములు కావు. అవి శాశ్వత 
మోకు (పదములు. ఈ విషయమునే పురువ సూక్తము 
“తమేవం విద్వా నమృత ఇహ భవతి.” ఆ భగవంతు నెజిం 
గొనవాడు అమృతుడగునని చెప్పినది. ఈ మం[త్రమున (శతి, 
(సాణులు భగవంతు నెబుంగక మోఠుమునకు దూరులై 
(పపంచ సుఖములలో పడి చావుపుట్టుకల నందుచున్నారని 
వారిని గూర్చి జూలిపడిశది. అట్టి జూలితోనే ఇాళ్వతుడై న 
-ఈళ్వరు నెబుంగవలసినదని హెచ్చరికకూడా ఇందులో గర్భి 
తమై యున్నది. 

“పరో దివా పర వనా పృధివ్యా 

పరో డేవేభి రసురై రువ యత్‌, 

కం సి ద్రర్భం (పుధమం దధ ఆపో 

యత్ర దేవా సృమగచ్చన్త విశ్వే” _ వి. సూ, 

టీక 2 వ విశ్వకర్మ తత్వము, గుహా=వృాదయమనెడి 
గువా యందు కలదో (సదా జనానాం వృదయే సన్ని 


ల 


విశ్వకర్మ సూ క్త తత్తార్వము 127 


విష్టశ అది, దివా = స్వర్హ మునకంకు, పరఃజ( కేవ్టమైనది. 
దూరముగా నున్నట్టిది. వ్‌నా పృధివ్యా పరః=-ఈ భూలోక 
మున కంశేు పర మైనది. చేవేఖిః, అనునైః పరః _ దేవతల 
కంచును, అనురుల కంకైను పరమైనది. అన గా వీటి 
అన్ని ౦టికంశును భిన్న మైనదని భావము. కాగా వారికి 
కూడ అందరానిడని సారాంశము. కంటికగపడు సమ స్తమున 
కన్నను విపరీత మన వైతన్య స్వభావము కలదని తెలియ 
వలెను, య్మత=వ గర్భమునందు, విశ్వే దేవాః=సమ స్త మైన 
దైవళ కులూ, సమగ చృంతే =ఇమిడి ఉన్నవో, అట్టి కంస్వి 
ద్ద ర్భం= ఒకానొక గర్భమును (కారణరూప జగద్బీజమున్సు, 
(పధమన్‌= మొదట, అఆపః=ఉదళములు, దే =ధరించినవి. 

వివరణ ౩ మొదట ఉవదకములు కాల్చిన ఆ గర్భము 
నందు సమస్త దేవ మనుమ్య తిర్యగ్షడాది రూప జగత్తు విల 
నిల్లినదని భావము. దీనినిబట్టి ఉదకములలోనే సమస్త జగ 
ద్చీజములు ఉన్నవని తేలుచున్నది. దీనిచేత సృష్టిలో ఉద 
కములకు గల (వొ ధాన్యము "చేట తెల్లము. జగ త్కారణ 
(బహ్మము (విశ్వకర్శ) సర్వజగత్తులకు విలతణమనియు, 
అక్షైనను ఆత్మరూపమే అనియు సాధకులు (గహింపవలసి 
యున్నది. అట్టి గర్భమును గూర్చి “కంస్విత్‌ ౫ అన్నందున 
అది మనోబుద్ధులకు అందని అనిర్వచనీయ మాయాళ క్తి 
అని తెలియుచున్నది. కంటికగపడు సూల మైన జగ త్త త్తే మే 


128 విశ్వకర్మ విశ్వరూపము 


అంతుపట్టనప్పుడు సూమ్మమైన బీజరహస్య మెట్లు తెలియ 
గలదు! 
“తమి ద్గర్భం (పథమం దధ ఆపో 
య్య దేవా స్పృమగచ్చ న్ల న విశ్వే, 
అజస్య నాభా న ధ్యేక మర్చీతం 
యనస్మీ న్నిదం విశ్వం భువన మధి| శితమ్‌,”” 
__ వి సూ_?, 
టీక : యత్ర విశ్వే = గలనా కడ ములను వొట్టలో 
నుంచుకొన్న వీ విశ్వమునందు (వ విశ్వకర్శ యందు), 
"దేవా! సమగచ్చ న్గ= = దేవతలు కూడియున్నారో, తమిల్‌ = 
ఆ గర్భుమునే, ఆపః ఉదకములు, (పధమమ్‌= మొట్ట మొదట, 
ద్శభే= తాల్చినవి. అజస్య =జన్ముము లేని, విశ్వకర్మ మొక్కా? 
నాభొ=నాభీసానమందు (నడుమ) అనగా భగవత్స్యరూస 
తత్త్వమును ౦=టకానొక, బీజము (జగత్కారణము) 
అథి(అర్పితం =డంచబడినది. యస్మిన్‌ =వ భీజమున్క ఇదం 
విశ్యం, భుననమ్‌.= ఈ సమస్త భువనము, అధి శితమ్‌ = ఆ(ళ 
యింపబడియున్న దో- అట్టి బీజమన్న మాట. 
వివరణ ఏ ఈ మర్శతోమున చెప్పబడిన గర్భమనునడే 
బీజమన్నమాట. ఆ బీజము ఆతృత శ్వ్వమునం దంతటా నిం 


డ్‌యే యున్నది. అది వాజ్మనన్సుల కొందనిది. అందుకనియే 
దానిని అని చనీయము అన్నారు. అయినను అది తాత్త్వి 


విశ్వకర్మ సూర తత్త్యార్థము 129 
కులకు అనోచరమే కాదు. కొం ద టు ధీరులు (కళ్చిద్దీరణ) 
దానిని తెలిసికొని జగ దవహాస్య విజ్ఞానులు కాగలరు, 


“అజస్య, నాభాౌ” అనునవి రెండూ విడి విడి పదములు. 
ఆ శ-టిసీ కలిపి సమాసము చేసినచో, “అజనాభము” అని 
రూపమేర్పడును. మన దేశమునకు మొదటి వేరు “అజనాభి 
చేశమనియే. ఈ సంగతిని భాగవతము “అట ము న్నజనా 
భం బను వేరం బరగు బేశంబు భరతుండు పాలించు కతన 
భారతంబునా బరగో” అని. దీనినిబట్టి మనది “అజునికి”_ 
సృష్టిక ర అయిన “విశ్వకర్మకు” నాభివంటిచైన దేశమని 
ఛావము. కాగ సృష్టియొక్క- ఆరంభము ఇక్కడనే జరిగిన 
దని కూడా భావింపవచ్చును. బు గ్వేద మంత్రము నందలి 
“అజ, నాభి” పదములు కలసి “అజనాభముగా” రూపొం 
దుట గమనింపతీగిన రహస్యము. ఈ విమయ మే విహుమూూ ర్తి 
నాభికమలమునుండి _బవ్మా పుట్టి, సృష్టిచేనినాడని పురాణా 
దులలో |వాయబడినది. ఈరీతిగా వేద భావములు పురా 
ణాదులలో పలురీతులుగ మార్చబడి వర్ణి ంపబడినట్లు తేలు 

చున్నది. ఇంతకూ వేదములలోని విశ్వకర్షియు, 

మూలలోని విష్ణుమూ ర్హియు, వర్షనలనుబట్టి ఒక్క నే 


పురాణ 

అని 
తెలియుచున్నది. ఇక తరువాతి మంత్రము విశ్వకర్మావ 
'తారములను గూర్చి ఇట్లు వివరించుచున్న ది. 


“విశ్వకర్మా హ్యాజనిష్థ దేవ ఆది 
17 


130 విశ్వకర్మ విశ్వరూపము 


ద్రంధరో్యో అభవ ద్ద్వైతీయః, 

తృతీయః వీతా జనితెవదీనా 

మపాం గర్భం వ్యదధా త్పురు తా.” _- వి.సూ.రి. 

టీక విశ్వక ర్మా=విశ్వకర్శ, 'బేవః= దేవుడై (అనగా 
త్వష్టృ చేవుడై లేక (బవ్మామ్రై అజనిష్ట _ఉండెను. సాయ 
ణులీ సందర్భమున “దేవి” శబ్దమునకు సత్యలోకనివాసియైన 
(బైహ్మూ దేవుడు ఆ “విళ్వకర్శ నాభినుండి కలి7నని (నానీ 
నారు.ఈ భావమే, విహ్థుమూా రీ నాభి కమలము నుండి బ్రహ్మ 
పుట్టినాడనెడి పురాణకథకు మూలమైనది. ఆదిత్‌ _పిమ్మట, 
ద్వితీయః = రెండవవాడై న, గంధర్వః = గంధర్వుడు, అభవత్‌ 
=అయినాడు. విమ్మట, వీతా =పోవకుడును, ఓవధీనామ్‌= 
ఓపధులకు, జని తా = ఉత్పాదకుడై న సోముడు, తృీతీయః= 
మూడవ వాడుగా అభవత్‌ =అయినాడు, పిమ్మట, అపాం 
గర్భం =నీటిలోని వీజమునుండి వెలువడు (బ్రహ్మాండమును, 
పురు. తా=అ నేక రీతులుగా, వ్యదధథాత్‌ =సృష్టిం చెను. 


వివవణ 2 ఈ మం|తమున మొదట “విశ్యకర్శ” "జేవు 
డగు “బవ అయినాడనియు, ఆ “విశ్వకర్మ యే” రెండవ 
వాడుగా “గంధర్వు జైనా” డనియు చెప్పుచున్నది. పి మ్శు ట 
మూడవ వాడు ఓవధీశుడై న “సోముడని' (చం| దుడని చెప్పి 
నందున అన్న మునకు, తద్వారా (పాణులకు మూలకారణ 
మైన ఓవధుల్కు వాటి పాలకుడు... తెలియబడుచున్నారు. 


విశ్వకర్మ సూ క్ట తత్త్వార్ణయు 131 


గంధర్వ శబ్దమునకు సూర్యుడను నర్భమును యజుర్వేదము 
"చెప్పినది. సు సూరో్యగంధర్వః తస్య కరణాన్యప్పరసణ అని, 

క దీనినిబట్టి గంధర్వ శబ్దము చేత సూర్యుని (గహింప 
వలయును. “విశ్వా కర్ణ” తాను (బహ్మ అయిన పిమ్మట 
లోకమును వెలిగించెడి సూర్య-చం దులుగా తానే 
నాడని భావము. అనగా “యైహ్మాను- సూర్యచం దూ లను 
సృష్టీంచినాడని తేలుచున్నది. ఈ మంత్రమునకు సంబంధిం 
చిన తత్త్వార్థ విశేషములు యజుర్వేద దర్శనమున పాఠకులు 
చూడగలరని ఇచ్చట విరమింపబడుచున్నది. అయినను 


అయి 


కొలదిషపాటిగా వివరింతుము.'విశ్వకర్శ చేవుడైనా” డనగా జీవు 
ఢై నాడనియు, పిమ్మట “సూర్య-చందులై నా డనగా పింగళా, 
ఇడా, నాడుల రూపమైనాడనియు చెప్పికొన్నచో పిండాండ 
పక్షమున తొ త్త్వికార్థము పూ ర్హియగును. ఆ విశ్వకర్శయే 
ఉపాధులయందు జీవరూపమున (పవేళించినాడని మొదటి 
మంత్రములో చదివినాము కదా. కనుక (బ్రహ్మాండ పఠుమున, 
విండాండ పఠుమున ఈ విధముగా అర్థము చెప్పుకొని తత్త్వ 
సిద్ధిని వొందుట తగియుండును. 
“దకుషః పితా మనసా హి ధీరో 

మృత మునే అజన న్నన్నమానే, 

యచడే దన్తా అదదృం హన్త పూర్వ 

అది ద్యావా పృథివీ అ|పధేతామ్‌.” — వి. సూ9. 


132 విశ్వకర్మ విశ్వరూపము 


టక చతువః=న్నే తాదులైన (పాణ సముదా 
యమునకు అని సాయణులు అర్థము (వాసినారు. దానితో 
పాటు మూడవ కంటికి స్థానమైన అజ్ఞాచ కాదులకు తండి 
యని చెక్చికొనుట అవసరము. యోగపతేమున ఇది (పయో 
జనకారి. వలయన, సహ్య వారము తరువాతివి అజ్ఞాది చక్ర 
ములే కదా! పితా= ఉత్పాదకుడును (సృష్టికర్త ధీరః=ధీరు 
డును అగు విశ్వకర్మ, మనసాహీ = నిర్శల మైన తన మనస్సు 
చేతనే, మృతం=ీ'నేయి' వలె (సాణులకు అనుభపింపత గిన, 
వనే ఈ దావా పృథువులను (భూమిని, ఆకాళమును 
నన్నమా నే= ఒకదానికొకటి అనుకూలపడుఃట్లు, అజనత్‌ = 
సృష్టించెను. ఆకాళము వర్షించిననే కాని భూమీపండదు. 
భూమి పండిననేకాని భూతతృ పి కలిగి యజ్ఞాది కర్మలు 
సాగవు. ఖా | పజలు యజ్ఞ ములుచేసి "దేవతలను ఆరాధింప 
వలసి యున్నారు. దేవత బేమో (పజలను అను గహింపవలసి 
యున్నారు. ఇదియే భూమా్య కాళ ములకు స్వర్ష మరక 
లోకములకు గల, పరస్పర ఉపకార భావము. యబేల్‌ = 
ఎప్పుడై శ పూశ్వే=- మొడటి వైనవియు, అంతాః=స పాణ 
ములై పనిచేయునవియు అగు, చమురాది (ప్రాణములు (అధా 
రాది చక్రములు, అదద్భం హంత = స్టిరతరములై నవో, 
ఆదిత్‌ =అప్పూడే, డ్యావాష్ఫథివీ=ద్యానాభూములు, అధే 
తామ్‌ వి స్పరింపబడినవి. ద్యావా పృధువులకు స్వర్గ మర్త్య 
లోకనులనెడి (పసిద్ధి కలిగి అవి అన్నింటిచే పరిపూర్ణ ము 


విశ్వకర్మ సూ క్త తత్త్వార్హము 133 
లైనవన్నమాట. 
వివరణ ఏ; ఈ మం(త్రమున (బ్రహ్మోండమునందు జరిగిన 
ఆకాశాది జీవపర్యంతే మైన సృష్టియు, స్థూల, సూక్షు కార 
ణములతోను సప్త చకములతోను కూడిన సృష్టీయు, 
నిగూఢముగా వర్ణింపబడినది. ఇట్లు ద్యావా పృధువుల సృష్ట్రీ 
జరిగి భగవంతుడు విశ్వరూపధరుడై న పిమ్మట, ఆ విశ్వక రే 
శ్వరుని విశ్వరూ పము తరువాతి మంత్రమున ఇట్లు డవర్థ్మింప 
బడుచున్నది. 
“విశ్వత శ్చయు రుత విశ్వతో ముఖో 
విశ్వతో వాస్త ఉత విశ్వతః పాత్‌, 
సం చావాుుభా్యాం నమతి సంపత తే 
రావా పృధివి జనయ నేవ వశ!” వి. సూ-10. 
టీక ఆ విశ్వకర్శ, విశ్వతః చకత్వుః = అంతటను 
కన్నులు కలవాడు. పరమేశ్వరుడు ఎల్ల పాణులకు ఆక 
తావే కనుక అందరికన్ను లు ఆయనవే అయి ఆయన విశ్వత 
శ్పతువైనాడు అన్నమాట. ఇంతేకాదు, ఉత = ఇంకను 
ఆయన, విశ్వతః, ముఖః, హస్తః = అంతటను మోములు 
చేతులు కలవాడును, విశ్వతఃపాత్‌ =అంతటను పాదములు 
కలవాడును ఇంత వల ? ఆయన ఆంతేటను అన్ని అవయవ 
ములు, ఇం దియములు కలిగిన విశ్వరూ పు డైనాడని సాధ 
కులు భావించి విశ్వమును “విళ్వకర్శ” గా సావమాత్కరింప 


134 విశ్వకర్మ విశ్వరూపము 


వేసికొని ఆరాధించి అమృతులు కావలయునని వేదమాత, 
ఈ మంత్రము ద్యారా జనులను అనుశాసించుచున్న ది. ఇట్టి 
వాడే నస్క సఃబేవః = ఆ దేవుడొక్కడే, ద్యావా పృధివీ డా 
ఆకాశమును, భామిని జనయన్‌ = పుట్టించుచున్న బాడై , 
బాహుభ్యామ్‌= చేతులవంటి నైన ధర్మాభర్మముల చేత అనగా 
జీవుల ధర్మాధర్మ రూప కర్మలను, నిమి త్తే కారణముగా చేసీ 
కొని సంనమతి = లోకము నందలి జీవుల నందజినీ స్వాధీన 
మొనర్చుకొను చున్నాడు. వారి వారి క ర్యానుసారము వారిని 
సృష్టించి సంసార చక్రమున తిప్పుచున్నాడని భావము. 
అక్షుః పత తైః = నశించు స్వభావము గల ఉపాదాన కార 
ణములై న పంచ భూతముల చేతకూడ జగత్తును లోబపరచు 
కొని తాన్లు నిమిత్తకారణుడై ఉన్నాడనియు భావము, 


వివరణ ౩ ఈ మం తీమున “దేవః ఏకి అని చెప్ప 
బడుట చేతను, “యో దేవానాం నామభా వక వవ” అనుట 
చేతను “విశ్వకర్శ” ఒక్కు_డే సర్వేశ్వర త్వాది లవణములు 
గల చేవాది దేవుడని సువ కృమగుచున్నది. (బవ్మా-విష్ణు- 
రు బేంచాదులు “విశ్వకర్మ ” అంశలని తెలియుచున్నది. వేద 
సూ కృములేవియు “విశ్వకర్ణ” ను వర్శించినంత గొప్పగాను, 
వివరముగాను, ఆధ్యాత్మికముగాను, వ చేవునిగార్చి కూడ 
వర్షించినట్లు కనబడదు. “సవ్మాస, శీర్ణా పురుషః అనిడ్‌ 
పుగుమసూకృముగాని, “సవ్మాస శీర్షం 'చేవం,. విశ్వోమం 
విశ్వశంభువమ్‌” అనెడి మంత్రపఫపుష్పముగాని ఈ విశ్వకర్థు 


విశ్వకర్మ సూ క్త తత్త్వార్హము 135 


సూ కృములలోని మంత్రములను ఆధారము చేసికొనియ్‌ 
వెలువడినవని పరిశీలించి సులభముగానే (గహింపవచ్చును. 
“కిం సి దానీ దధిస్థాన మారంభణం 
కతమత్‌ స్విత్‌ కి మూవీత్‌ , 
యది భూమిం జనయ౯ విశ్వకర్మా 
విద్యా హూార్ట్లో న్శహీనా విశచతా 8.” 
— పి, నూ_11l. 
టీక వ యది = ఆ పర మేళ్య్వరుడొక్క-డే అన్యసహో 
యత లేకుండా, ద్యావా పృధువులను సృష్టించిన చో, ఆయ 
నకు అధిపానం = నివాస గృవాము- లేదా ఆధార స్థలము, కిం 
స్విత్‌. ఆ త్‌ =వదియైనది 2 అశ్షే, ఆరంభణం = ఉపొదాన 
కారణ పదార్థము, కతమల్‌ స్విత్‌ క్రిమానీత్‌ =ఏది ? ఎట్టిది 
అయినది? అని అడుగవచ్చును. కాని సర్వళ క్రి శాలి అయిన 
ఆతనికి ఆధార, ఉపాదానాది కారణములతో పనిలేదని 
దిగువ వాక్యము అనుచున్నది. విశ్వచమాః సర్వ దష్ట, సర్వ 
జ్ఞాడు అగు, విశ్వకర్మ = “ఆ విశ్వక రి, మహినా = తన 
మహీమ చేతనే, భూమి=భూలోగమును, జనయన్‌ = కనిన 
వాడై _సృష్టీంచినవాడై : ద్యాన్‌ = స్పర్ష లోకమును, వి 
బెర్జోత్‌ =వి శేషము గా సృష్టించి, వా ప అనగా 
వాటన్నింటియందును పరిపూర్ణుడై నిం యున్నాడని సారాం 
శ్‌ము. 
వివరణ వ ఇక్కడ నిమితో పాదాన, సవాశారి, కార 


136 విశ్వకర్మ విశ్వరూపము 


ణములన్నియు ఆయనయే అనియు తనకంకె భిన్న మైన 


జ 


చేదియు సృష్టికార్యములో వాడబడ లేదనియు అసల ట్టి 


లి 


పదార్థ మేదియు అప్పుడుకానిి ఇష్పుడుకాని లేదనియు, ఇక 
ముం బెప్పుడై నను ఉండదనియు కూడ పాఠకులు గవునింప 
వలయును. ఈ రసాస్యమునే పురువ సూక్తములోని_ 
“పురువ వ వేదగ్‌ 0 సర్వం, యద్భ్భూతం, యచ్చ భవ్యమ్‌” 
ఆయనళంకె భిన్న మైనది ఇదివరకు లేకపోవుటయేకాదు, రక్ష 
ముందుకూడ ఉండదనియు. సర్వమూ “ఆత డె” (విశ్వ 
కర్మయే) అనియు చెప్పుచున్నది. ఇక్కడ *వహిమి అనగా 
ఆయన యొక్క శకి అని తా త్సర్య ము, ఆ శక్తినే 
మనము “గాయ తినగా “పకృతిని”గా “జగన్మాతను” గా 
ఆరాధించుచున్నాము. ఆ శక్తిని గూర్చి శ్వేతాళ్వతరోప 
రోపనివత్తు ఇట్లు చెప్పినది. 
న తస కార్యం కరణం చ విద్యతే 

నత మ శ్వా భ్యధికళ్చ దృశ్య శే, 

పరాస్య శక్తి ర్వివి గ్రైవ శూయ తే 

స్వాభావి! జ్ఞాన బల క్రియా చ” — 68. 

తా! “అతనికి” (విశ్వకర్శకు) శరీరముగాని వ ఇతర 
సాఫనములుగాని లేను. అతనితో సముడు కాని, అధికుడు 
కాని లేడు. అతనిక్తి స్వాభావికమైన పరళ క్షి (మాయ) వివిథ 
రీతులు కలదై జ్ఞానబల| క్రియలతో ఒప్పు ముండును. ఇట్టి 


విశ్వకర్మ సూ క తత్త్యార్థము ం 


మహిమ లేదా శక్తియే జగత్కీ )డకు మరాలభూతము. శక్తి 
కిన్‌ శ కి గలవానికినీ భేదము లేదని ఇక్కడ పాఠకులు భావింప 
వలసియున్నది. పీరినే “గాయ తీ. విళ్వకర్శ”ల నియు, “నివ 
శ కులనియు” కూడ అనుచుందురు .“సర్వం ఖల్విదం (బహ్మా” 
అనెడి ఉపనిష ద్వాక్యము ఈ 11వ మం|తేము ఆధారముగా 
వెలసినట్టి దే. మదీయ బుగ్వేద దిగ్గర్శనము రెండవ భాగము 
ఈ తత్త్వమునే వివరించుచున్నది. 11వ మం తేము యమొుక్క 
అర్ధమునే 12వ మంత్రము కూడ కొంచెముపాటి భేదముతో 
వివించుచున్నది. వేదమాత పునరుక్తి అని దూడ దు. 
పాఠకులకు జగ త్త త్తమును వివరించుటకు ఎన్ని సార్లో, ఎన్ని 
రీకులుగానో ఆ వేదమాత (పయత్నించుచుండును. ఆమెకు 

త్‌న బిక్టలయందు ల దయ అట్టిది! 

“కిం సి దనం క ఉస వృత, ఆనీ 
న్యా ద్యావా పృథివీ నిష్టతముః, 
షణో మనసా వృచ్చతే దు 
తద్య దధ్య తిష్టు ద్భువనాని థారయన్‌. 
_- ని నూ_12, 
టీక ఏ; హే మనీషిణః = ఓ పండితులారా! మారు, 
మనసా = మా మనస్సుతో పర్యాలోచించి, ఆ విశ్వకర్మ, 
యతః = 'బేనినుండి, ద్యావాపృధివీ = ఆకాశమును భూమిసి, 
నిష్టత యుః = (శిల్పముచే) సృజించెనో, అట్టి, వనం= అడవి, కిం 
18 


138 విశ్వకర్మ విశ్వరూపము 

స్విల్‌ =వది? సఃక కాఅట్టి వృక్షము, ఉ ఆనీల్‌ =వచై ఉం 
డును? భువనా = లోకములను. పాణులను, ధారయన్‌ = 
సృష్టించుచు, యత్‌ =చేనిని, అధ్యతిష్టత్‌ = అధినసించినాఢు, 
అనగా ఏ తావున ఉండి వేటితో ఈ సృష్టినంతటినీ చేసెనో, 


అవి ఏవి ? అని, పృచ్చ కేదు = అడుగదలచినచో, అడుగుడు 
అని భావము. 


వివరణ ఏ దీనికి సమాధానముగానే 11వ మంతే 

“విక్వచమాః. విశ్వకర్మా మ హీనా ద్యాం వి 
బారత్‌? సర్వ|బష్ట (అన్నిటినీ చూచువాడు), సర్వజ్ఞుడు, 
సర్వశ క్కి అయిన “ోవిశ్వళర్శ” తన మహిమచేతనే తానే 
అను పదార్థముతో నే దానవా భూములను, అందలి సర్వమును 
సృష్టించినాడని చెప్పబడినది. వ సాధనముల అపేతులేని పర 
'మేళ్వరునికి సృష్టీ విషయమున తనకంటె భిన్న మైనది ఏదియు 
అక్కర లేదని సారాంశము. 


మున, 


11, 12 మంత్రముల సారాంశ మును మితేసాహ్మ సి 
ఇట్లు షేర్కొన్నది. 
“కనులు లేక చూచు, విను కర్ణ ములు లేక, 
అవయవములు లేక్ష అన్ని పనులు, 
జేయు నీళ్వరుండు- చితమాతని స్థితి! 
విశ్వహిత చర్మిత వినర మిత్ర.” lh 


“సాధనములు లేక సాధింప కార్యంబు, 


విశ్వకర్మ సూక్త తత్త్యార్హము 139 


"లెవనీ కగునొ వాడె ఈశ్వరుండు-_ 
చోద్య మతని మహీను మూడ నాలోచింప 
విశ్వహిత చర్మిత వినర మిత్ర.” -——_ 415 


సాధనములచేత పనులను సాధించువాడు సామా 

డు. సాధన సామ గితో, అక్కరలేకయే పనులు చేయ 
వాడు విశిష్టుడు. అట్టివాడు భగవంతుడే. అందు శే 
అతనిని గూర్చి “స ఆశిహా |ద్రవిణ మిచ్చమానః” అని సం 
కల్ప మాతముచేశ నే పనులు చేయువాడని వేదము అన్నది. 


“యా తే ధామాని పరమాణి యావమా 
యా మధ్యమా విశ్వకర్మ న్ను లేమా, 
చిత్ర సఖిభ్యో వావివ్‌. స్వధావః 
స్వయం యజస్వ తనువః జుపాణ8.” వి. సూఎ]18ి. 


టీక: విశ్వకర్శన్‌ డాలీ విశ్వకర్శ, కే=-నీయొక్యా, పర 
మాణి = (శేషమములైన (దేవాదుల), ఉత = ఇంకను, 
మధథ్యమా=న మి రకములైన (మానచాదుల) అనమా. 
అధమములై న (తిర్యగాదుల), థామాని =స్టానములు (శరీర 
ములు) వవి కలవో, ఇమా =ఇట్టి పీటినన్నింటిని, సఖిభ్యః=ా 
నిన్నా రాధించుటచే, నీకు మి తులవంటి వారమైన మాకు, 
యజించు నిమిత్త వై, హవిషి=హవిర్షానమునశై , శిమా= 
ఉప దేశింపుము- ఇమ్ము. షాపంభావ! ౫ స్వధా లక్షణమైన, 
వావిస్సనెడి అన్నము కలవాడా నీవు, స్వయం ఇస్వయముగా, 


140 వీశ్వకర్మ విశ్వరూపము 


తనువంజుసాణః - యజమాన శరీరమును పొందినవాడవై, 
యజస్వ=య జిం పుము. యజ్ఞ కర్మములు చేయుమని భావము. 


వివరణ ఏ: ఈ మం త్రేమున మంత దష్ట అయిన 
“'భౌవన విళశ్వకర్శ' బుషి “విశకర్శ భగవానుని” యజమాన 
శరీరమున (పవేళించి స్వయముగా నీవే యజింపుమని 
చెప్పుటచేత, యజమానునకు విళశ్వక ర్మానుగవాము కలుగు 
టయీకాక, అతనితో అభేదము కూడ కలుగుచున్నదని 
తెలియవలెను. భగవదను గహము లేనిదే ఎవడు కాని 
సత్కార్యములు చవేయజాలడనయు, భగవంతునితో ఐక్యము 
కానిది సంసారము నుండి ముక్తుడు కాదనియు, దీనిచే 
సూచిత మగుచున్నది. ఇంకను లోతుగా అలోచించినచో, 
శరీరమున జీవరూపుడై |పవేశించినది, ఈశ్వరుడే కావున 
సూశకారంభమున చెప్పబడిన అ దై్వైతానుభవము కూడ 
ఇక్కడ సూచితమగుచున్న ది. చేవ మానవ తిర్యగ్దడాదు లైన 
ఉత్తమ, మధ్యమాధమ, శరీరములన్నింటియొక్క తృప్తి 
కోసమై మేముచేయు యాగాది సత్కర్మలు విశ్వరూ పుడ 
వెన నీసేవయే అనియు తెలుపబడినది. అనగా జీవుల (పవ 
రన విశ్వమునందలి సకల చరాచరముల యొక్క క్నోముము 
కోసమై ఉపయోగింపవలయుననియు ఇందలి పరమార్థము. 
ఒక్క. యజ్ఞమే అననేల ? వైదికములు గాని, ఈ లోక 
సంబంధములు గాని అయిన సర్వకర్భలు విశ్వమంగళకర 
ములు కావలయుననుట ఈ “విశ్వకర్మ సూ కృము” యొక్క. 


విశ్వకర్మ సూక్త తక్త్వార్హము 141 
లత్యు మైనట్లు ఇందువలన ; తెలియుచున్నది. ఈ ద్వితీయ 
సూక్త ముయొక్కొ- మొదటి మం్యతేమున ముల్లోకముల సృష్టిని 
చెప్పి రెండవ మంత్రమున ఆ విశ్వము యొక్క విర్మాడూాప 
వర్ణనము చేసి ఈ మం|త్రేమున ఆ విశ్వము నారాధించి తరింప 
వలసిన పద్దతిని చేర్కొనుటచే ఈ సూక్త ములు మానవ జీవి 
తము సార్థకమగుటకు ఎ౦తీగా ఉపయోగించుచున్నవో 
(గ్రహింపవచ్చును. ఇట్టి సూక్తములను మనకు |పసాదించిన 
(శుతిమాత, వాటిని దర్శించిన *ఫౌావన విశ్వకర్మ" బువీ. ఎం 
తటి దయావంతులో చెప్పజాలము. ఇంకను ఈ మంత్రము 
లోని మరికొన్ని విశేషములను గమనింతము. 


ఈ మంత్రమున ఉత్తమ, మధ్యమ, అవమము లనెడి 
మూడు స్థానములను పేర్కొనుటచేత. స్వర్షః మర్ష్యం 
పాతాళ లోకములు లేదా పృథివ ౦తరిశు ద్యులోకములు 
సూచితము లగుచున్న వి. అశు స వగు (పధానములై న 
"దేవతా శరీరములు, రజోగుణ (ప్రథాన మానవ ఛరీరములు, 
తమః పథానములై న మృగ, పతీ, ,కిమి, కీట స్థావరాది 
శరీరములు సూచితములై నవి. ఇవి అన్నియు భగవంతుని 
సృష్టియే ఏటి అన్నిటియందును భగవంతుడు నివసించియే 
యున్నాడు. కనుక ఈ మూటిచేతను సృవ్టీనంతే టిని చేరో 
న్న క్షు అగుచున్నది. ఇవి తేప్ప అవయవములు లేని పర 
'మేళ్వరునికి వేరు శ రీరావయము లేవియు లేవు. ఈ అంళమునే 
“నతస్య (ప్రతిమా అస్తి” ఆ పరమేశ్వరునికి చేవాము (విగ 


142 విశ్వకర్మ విశ్వరూపము 


వాము) లేదు. అంతేకాదు, అతనికి (ప్రతిమ = సాటియైన 
వస్తువుకూడ లేదని ఇందలి భావము. వైతన్యరూపుడై న భగ 
వానునికి విపరీత లక్షణము కలది జడమే, జడము సాధనమే 
కాని సాధ్యము కాదు గబా, ఈ మూడు భామములనే విష్ణు 
మం(త్రములలోం 


66 i 

ఇదం విమ్లు ర్విచ్మక మే 

(లేధా నిధ ధే పదమ్‌.” ఎ బు, 1-23-17. 
“తీణి పథా ఏిచ్యకమే.” ఎ బు. 1-22-18. 


అని చెప్పబడినది. విష్ణువు ముల్లోక ములను మెట్టినా 
డని ఇందలి ఇభాహాో గర్భము. ఈ వర్ణ నము వలన విష్ణు.విళ్వ 
కోర ఇలకు అ భేదము, 'పకత్వము సిద్ధమగుచున్నవి. 


తాత్త్విక దృష్టితో చూచినప్పుడు, ఈ పరమ, మధ్య 
మాధమ స్‌ “హలం సహా సారము, తళ అనాహాతీములని 
బాపరపవల ముక. యోగ సాధకుడు (ప్రాణాయామాదులను 
అనాహతము నుండియు, ఛ్యానాదులను ఆజ్ఞాచక్రము నుం 


డియు అసం పజ్జా జాత సమాధిని సహ సారమునను కొనసాగింప 
వలసియున్నది. కనుక ఇవి మూడే జీవుని ఉన్నత భూమి 
కారో వాణమునకు సాధనములగుచున్న వి. (పాణాయామా 
దులచేత సీచ స్థితిని వదలటయుు ఛా నాదులచేత విజ్ఞాన 
(ప్రథాన స్వా సను వళ వగుటయ్యు సమాధి వలన అనగా సవా 
(సార ప వలన అతిచేవ మౌానవస్థాయినే గాక్క పర 


విశ్వకర్మ నామములు 183 
మొగములు కల్పించుట సృష్టి హేతువువైన పంచభూతము 
లను, పంచమూర్చులను, పంచేం దియములన్ను పంచావస్థ్రలను, 
పంచ బుసులను. మొదలగువాటిని గ్రహించుట శే కాన, అవి 
సంశేతమా(త్రములే అన్నమాట. ఆ తత్త్వజ్ఞానమును కలి 
గించిన పివ్ళూట ఇక మీగులునది నిరాకార, నిర్గుణామైన 
అఖండ _బవ్మామే! ఈ రహస్యమును (పతి సాధకుడును 
మెలకువతో  నెఖుంగసలయును. నానాబేవశల రూప, 
నామ, శ్రియల యొక్క. అంత రార్భములను ఇ బేవిధముగా 
ఎుంగవలసియున్న ది. 


19) దేవుడు : ఈ మాట “విశ్వకర్మా న్యాజనిష్థ 


“జీవః” అన్న వాక్యము లోనిది. అనగా “విశ్వకర్మ” |బహ్ము 
దేవుడై నాడని భానము, కాగా ఈ “*బేవి శబ్దము (బ్రహ్మ 
దేవునికి (త్వష్టకు) వి శేవణముగా వాడబడినది. ఆ పదము 
“దివ్‌* అను ధాతువునుండి పుట్టినడి. “డివి ఛభవమ్‌ దివ్యం” 
అని కూడ దాని తాత్సర్యము. అనగా భూ సంబంధములేని 
దేవలోకమున ఉండువారిని, “దేవతలు”, “దేనులు అను 
చుందురు. భూలోక లక్షణములు కాక, “ద్య” (చేవ) లోక 
లతణములు కలవారని దీని భావము. కనుకనే చేవతలు నిదా 
జరాదులు లేని “అస్వప్పులు, “అమృతులు అనికూడ చెప్ప 
బడినాయి. ఇక సచ్చిదానంద స్వరూపుడగు “విశ్వకర్మ” ఈ 
దివలకుణములకు కూడ అతీతుడని ఎటుగవలసియున్నది. 
వల యన ఆయన దివము (స్వర్షము)ను, అందలి చేవతలను, 
భూమిని భూలోళవానులను సృష్టించిన  మహాళక్తి అని 


144 విశ్వకర్మ విశ్వరూపము 


(సమాధి) చేకూరదు. అప్పుడుగాని జీవునికి అమృత తము 
(పొ ప్టించదు. ఈ అంళమునే మంత ము యొక్క తుది 
శెండు పాదములు ఇట్లు చెప్పినవి. “ఓ విశ్వకర్మా! నీవు 
సంయముగా సాధకుని శరీరమున (పవేళించి (అనగా 
వ్య కృమై) అతని జీవభావము నణచివైచి అతనిచేత తురీయ 
మైన ఆనందమును అనుభ వింపచేయవునుటయేగాక, ఆ 
ఆనందమాపునిగానే అతనిని శిశీంపుము (తీర్పుము)” అనుట 
లోని పరమార్థము అది గంభీరమును, రవాస్యమును అయి 
నది. కనుక తాత్త్విక దృష్టితో చూచినప్పుడు, “విళ్వకర్శ” 
(జీవుకు) అధిష్టించిన స్థానములు మూడు "జేవాములేకాని 
భిన్నములు కావు. మర్మ త్రము చివరనున్న “యజస్వి” అన్న 
మాటకు బాహ్యా యజ్ఞ మును చేయుట అని అర్థము చెప్పి 
కొని తృషి పడరాదు. శివజీ వైక్య రూప తాత్త్విక యజ్ఞమును 
చేయుమనెడి అర్థమును చెప్పికొనుమని (శుశతిమాత యొక్క. 
నిక్కమైన |పబోధము. అట్లుగాక లౌకి కారమును మాత్రమే 
చెక్పికొన్న చో భోజనసిద్ధి కలుగునేగాని మో క్ష సి ద్ది 
మాత్రము కలుగదు. ఇంతటి లో తెన అర్థమును సమర్పించిన 
“విశ్వకర్శ సూ క్ర మంత మహిమను ఏమని న్తుతింపగలము! 
పీమ్మటి దైన 14వ మంతేము “విశ్వశర్శను” “వేదన జనకు 
డని” చెప్పుచున్న ది. 


క 


“వాచస్పతిం విశ్వకర్నాణ మూతయ్‌ 
మనోయుజం వాజే అడ్యావా వేమ, 


విశ్వకర్మ సూ క్త తక్త్వార్థము 145 

స నో చేదిపా హవనాని జోష లే 
విశ్వశంభూ రవసే సాధుకర్మా.” — వి, సూక్త 
టీక ః అద్య= ఈనాడు, వాజే='అన్ని విషయమైన 
కార్యము జరుగుచుండగా వాచఃపతిం = వేదమంగత రూప 
వాక్కులకు పాలకుడై నవాడును, మనోయుజం = మన 
మనస్సులకు యోగమును కూర్పు వాడును, లేక మనలను 
యోగ్య మనస్సులు కలవారిని చేయువాడును అయిన- విశ్వ 
కర్భాణం= విశ్వకర్శ పరమే రుని ఊతయే = సర్వము 
యొక్క రమణార్థ మై, ఆవావేవో = = పిలుతుముగాక'! విశ్వ 
శంభూః = విశ్వమునకు నుఖమును కూర్పువాడును, లేక 
సమస్త సౌఖ్యముల నిచ్చువాడును, సాధుకర్మా = జగత్సం 
బంధములై న, సృష్టి మొదలగు యోగ్య కర్ణులు గలవాడును 
అగు సః=ఆ విళశ్వకర్శ, అవసేఎ_మన రమణ కోసమై, నేదిస్టా 
ఫావనాని=మనకు సమోపము నందుగల. ఇప్పుడు మనము 
ఆచరించుచున్న యజ్ఞాది కార్యములను, జోషలే = సేవిం 
చును. ఇఫ్పుడు మనము చేయుచున్న సత్కార్యములన్నిటిని 
ఆమోదించి తగిన ఫలములను ఒసగుగాక! యని భావము. 


వివరణ : వేదపాలకుడును (వేదో ర్లు విశ్వమునకు 
నుఖమును కలిగించువాడును, సాధుకార్యశీలుడును అయిన 
“విళశ౧కర్శ'- జీవులైన మనము తనను ెలినికొనుటకు చేయు 


. 


146 విశ్వ కర్మ విశ్వరూపము 


నట్టి పతి సత్కర్మమును (వోత్సహించుచు మన మనస్సులను 
యోగయు క్షము లగునట్లు చేసి మనలను రశీంచుగాక! అని 
ఇందలి పరమార్థము. పూర్వ మం! త్రీమున వ యోగకార్యము 
సూచింపబడినదో, డానిని రవ్సీంచుట కోసమై భక్తుడు భగ 
వానుని ఈ మంటత్రమున సవిశేమముగా ,(పార్చించినాడన్న 
మాట, ఈశ్వరు డెప్పుడున్లు మా హృదయములందు నివ 
సించుచు, మమ్ము (వే రేషించుచు, మమ్ము త త్త్వజ్ఞా సం 
పన్నులను చేయుగాతమని సారాంశము. తరువాతిదైన 15వ 
మం తేమునకూడ ఇట్టి పార్థనయే చేయబడుచున్నది. 
“విశ్వకర్శన్‌ వావిషూ వావృధానః _ 

స్వయం యజస్య, శమవం జుపాణః, 

ముహ్యూ _న్వన్యే. అభిత స్సపత్నా 

ఇహాస్మాకం మఘభా సూరి రస్తు” __- వి. సూ_15 

టీక : విశ్వకర్మన్‌ =ఓ విశ్వకర్మా, నీవు వావిపాో= 
మేమర్పించడి వావిస్సుల చ్వే చాన్ఫ ధానః=వృద్ధి పాందుచున్న 
వాడవై, తనువం = నా శరీరమును, జుపాణః = పొందిన 
వాడవై, స్వయంజనీ వే స్వయముగా (నేనై), యజస్వజ ఈ 
యజ్ఞ మును చేయుము. ఆరాధింపుము. ఇవా = ఈ సత్కొాా 
ర్యము నందు, అస్మాకం =మా యొక్క, అన్యేసపత్నాః=మా 
భావములకు విఘ్నములను కల్పించు శత్రువులు, అభితః = 
అంతటా, అన్ని విధములా, ముహ్యుంతు= మోవాము ఇందు 


విశ్వకర్మ సూ క్త .తత్త్వార్థము 147 
దురుగాక! అనగా పరాజయము పాలగుదురు గాక! అని 
భావము, యోగ విఘ్నకరములై న (పతీప శకులు నళించు 
గాక! అని సారాంశము. మఘువాజధనవంతుడును సూరి 
= జ్ఞానవంతుడును అగు ప్యుతుడుు అస్మాకం అస్తుడామాకు 
కలుగుగాక! ఇక్కడ తాకిక పుత్రుడనియేగాక, జ్ఞానప్పుతు 
డనియు, తా త్వ కార్టమునుగూడ ఛావింపవలయును. మే 
మొనర్చిన ఈ సత్కార్యము "మాకు జ్ఞాన లాభమును 
వేకూర్చుగాక! అన్నమాట. గల 

“విశ్వక్రర్మన్‌ హవిషా వర్ణ నేన 
(తాతార మింద మక్చ్ళణో రవధ్యం, 
తై విశ స్పమనమ న్త పూర్వీ 
రయ మ్ముగో వివావో్యో యధా సట్‌ ౨” 
— వి. సూ_16. 
టీక: విశ్వకర్శున్‌ =పీ విశ్వకర్శ పరమేశ్వరా వావిపా 
=మేమర్సించు హవిస్సు చేత, వర్ణ నేన = వృద్ధిపొందినవాడ వై, 
అనగా మా మనస్సులలో ఎడబాయక తోచుచున్న వాడనై 
ఈ యజమానుని, లేచా యోగసాభకుని, [తాతారం=ఇతరు 
లను రహీంచువానినిగాన్కు అనగా లోశారాధనకు (తికర 
గలవానినిగాను, అవధ్యం=ల్లతరులకు లోబడనివానినిగాన్ను 
అకృణోః = చేయుము. తమై=ఇత నికొటుకు, పూర్వీః విశ 8. 
గొప్ప గొప్పచారుకూడ,  సమనను న్హ=లోబడుదురు గాక! 


అములను అర్బించువానినిగాను, ఇందం = పర మైళ్యర్యము 


148 విశ్వకర్మ విశ్వరూపము 
ఇతనికి శిమన్థభూతులై , ఇతనీ మార్షములను అనుసరింతురు 
గాక అని భావము అయం= ఈ యజమానుడు, లేదా సాథ 
కుడు, ఉగః = ఇతరుప్‌కు తణపరానివాడును, వివావ్యః = 
విశేష యజ్ఞ (సత్‌) శారీక్థిములు చేయువాడును, యథా 
సత్‌ =ఎబ్లు కాగలడో, అట్లు చేయుమని తాత్పర్యము. 


యజుర్వేదము యజ్ఞ్ఞకర్మలు (పధానముగా గలది 
కావున, యజ్ఞ కారులకు కావలసిన ఐహి కాభ్యుదయము -ఈ 
కెండు మంత్రములలో (1్ళ్య 16) కోజబుబడినది. ఇంకొక 
చినరి మంత్రము “సము దాయ వయునాయి” అనున దె. 
విశ్వకర్మ జగద్బీజిమును _జలము లందే ఉంచినాడు కావు 
నను అ బీజము నుండియే ద్యావా పృథువులు మొదలైన 
_ద్రైహ్మాండము కలిగినది కావునను, అట్టి జలములకు నివాన 
మైన నమలకు-సము[ దమునకు తండి “విశ్వకర్శ” యని 
ఇందు జలాధి దేవతగా “విశ్వకర్మ” (పాన్టింపబడుచున్నా డు. 
“సమ్ముదాయ, వయునాయ సింధూనాం పతయీ నవుః, 
నదీనాం సర్వాసాం పీకే జువాళా విశ్వకర్శణే 
విశ్యావో మర్త్యగ్‌ ఎ హవిః,” — వి. సూ17. 
టీక: సింధూనామ్‌=| పవహించుచున్న ట్టై నదములక్కు 
పత యే_పాలకుడును, సము దాకారుడై వాటిని భరించు 
భర్త అన్నమాట, విశ్వకర్మాకారుడై, సర్యాసాం నదీనాం = 
సము నదులకు, వితేే=తండీయైనవాడును వయునాయ 


విశ్వకర్మ సూ క్ర తక్వార్థము 149 


=కాంతుడున్కు (అనగా చిత్వరూపు డన్నమాట్న్చ, సము 
_(దాయ=జల రాశి స్వరూ పుడై న (విశ్వకర్మకు), నవమః-=-నమ 
స్కాగరము. ఈ లక్షణములు గల విశ్వకర్న్శ (ప్రభువునకు స్స 
మానవులారా! విశ్వాహా = ఎల్లవేశలయందును, (పతి 
కుణామునను) అవు " ౦=నాశము లేనట్టే, వావిః = పూజా 
(ద్రన్యమును, జుహు. = హోమము కేయుడు_ అర్పింపుడు 
అని భావము, 

సాయణులు విశ్వకర్మ సూక్తములు రెంటికీ ఛభామ్య 
ములు (వాసి కడపట వినియోగ విధానమును ఇట్లు సంగ 
పిాాంచినారు. 

“య ఇవా, చతుపో చ్వాభాన్టం 

సూక్తాభ్యా మాపహాతి ద్వయం, 

సము. దేతి జలే హోమా 

మంతా స్పష్ట ద శేరికాః.” 

తా! “య ఇమా విశ్వా భువనాని...” తో పారం 
ఛభించి “అపార గర్భం వ్యదథాత్‌ పుయుకతా” వరకు ఒకటవ 
సూక్తము. “చక్షువః పితా” అను దానినుండి “వివావో్టి 
యభాసత్‌ ” వరకు రెండవ సూక్తము, ఏజితో 16 హోమ 
ములు చేయవలెను. ఆవల “స ము _దా య వయునాయిాి 
అనెడి మంతముచేతే జలములందు హోమము చేయవలెనని, 
ఇవి మొత్తము 17 మంత్రములని చెప్పినారు. 


150 విశ్వకర్మ విశ్వరూపము 


శుక్ల యజు న్వేద సంహితలోకూడ పూర్వవింశతిలో 
17వ అధ్యాయముస విశ్వకర్మను గూర్చి, రెండు సూక్త 
ములు ఉన్నవి. ఆ శెంటియందు కూడ ఎనిమిదేసి చొప్పన 
16 మంతములే కలవు. అందలి మంత్రములు బుగ్వేదీయ 
విశ్వకర్మ సూక్త మంత్రములతో పోలిక కలనై యున్నవి. 
సృష్టి స్వరూపమును, "విధానమును తెలుపు “విశ్యకర్శ 
సూ కృ ములు బుగ్య్వేదమునను, శుక్ల కృష్ణ యజు ర్వేదము 
లందును, అధర్వ 'వేదమున కొన్ని మంత్రములును ఉండుట- 
వైదిక బుషులకు “విశ్వకర్శ భగవానుని” యెడగల భక్షి పప 
తులకు నిదర్శనము, ఇంతవజకు మనము కృష్ణ యజుర్వేదీయ 
విశ్వకర్మ సూ కృముల యందలి మంత్రముల అర్హ వి పపము 
లనుపరిశీలించి కొంత శెలిసికొన్నాము, ఇప్పుడు పిళ్వకర్శ 
యొక్క_ రూప నామ [క్రియలను గూర్చి స్వానుభవమును 
జోడించి యథాళకి తెలిసికొందము. పతిదానికి నూత్ము మైన 
ఒక కారణవానునది ఉండితీరును. ఆ కారణము నుండి స్థూల 
రూపమైన కార్యము వర్పడుచుండును. ఈ కార్య కారణ 
భావము చేత నే జగత్తు ప్రవర్హించుచుండును. 


విశ్వకర్మ వూర్ణ రూపము 


విశ్వకర్శ మయమె విశంమెల నటంచు 
ప వ నో 
విస్తరించి చెప్పె వేదవాణి; 


విశ్వకర్మ పూర్ణ రూపము 151 


విశ్వకర్మ సూక్త విజ్ఞానము నెజింగి 

విశ్వ వేత్త వగుము, విజ్ఞ మిత, 

“విశ్వకర్మ సూ కృములు” శింటిలోను విశ్వకర్శ భగ 
వానుని తత్త్వము, ఆయనయొక్క- విశ్వరూపము, విశ్వాతీత 
స్వయాపము, ఆ తత్త్యమును ఉపాసించి ఆరాధించు రీతులు 
అత్యద్భుత ముగా వర్ష్మింవ బడినవి, జగళ్కారణ వస్తువు ఎన్ని 
రీతులుగా భానీంచునో ఈ సూక్తములు చెప్పినట్లు ఇంక ఏ 
వేద మంతములును చెప్పలేదేమో అనిపించును. అయితే 
“విశ్వకర్మ” స్వరూపోడ్డాటన చేయుట కే బయలు చేరిన 
పురువ సూక్ళము సైతము కొంతపటుకు విశ్వకర్శ త్త 
మునే ఇంక కొన్ని కొత్త విషయములతో వి స్పరించి దీని 
పూరణగా నున్నది. అందుకే మేము నాసదీయ, విశ్వకర్శ, 
పురుషు సూ కృములకు తత్త్వ విద్యా విషయమున (కమ 
మును సూచించి (పథమ, ద్వితీయ, తృతీయ స్థానముల నిచ్చి 
వివరించినాము. ఈ వివరణము “బుగ్న్వేద రహస్యాలు” అను 
(గంధమున పాఠకులు సాధకులు కాంచవచ్చును. ఈ (పక 
రణమున “విశ్వకర్మ భగవానుని” మం్యతము లెట్లు విచిత 
ముగా చి క్రించినవో పరిశీలింతము, 

చిత, విచిత శ బ్రములకు నానావిధములు, అశ్చరన్ధ 
కరములు అని భావము. మూల వస్తువు ఒక్క కు అయ్యును, 
అది తనకంశు భిన్నా భిన్నములు, విపరీతేములు, విలశుణ 
ములు అయిన నానా రూపములను తాల్చి భిన్న భిన్న 


152 విశ్వకర్మ విశ్వరూపము 


క్రియలను తాచే (విశ్వకర్ణ్శ యీ) నిర్యహించుట యే ఇందలి 
విచి తము కాని, ఆశ్చర్యము కాని, ఇది నామాట కాదు. 
వేదమే “| పజాపతి శ్చృరతి గశ్ళే అ౦ తః, అజాయమానో 
బహుధా విజయ తే” గర్భన్థుడయిన “విశ్వకర్మ” పుట్టకుండ 
గనే నానారీతులుగా పుట్టినట్లు కనబడగలడు అన్నది. 

మూడవ మర్మత్రములో “యో దేవానాం నామధా 
వక ఏవి” అన్నది. దీని భావము ఆ “విశ్వకర్శ” తాను 
ఒక్కడే రుదాది పర్వ "జేవతల నామములను డాల్చి, వారు 
చేసెడి పనులను తాశే చేయుచున్నా డని, ఈ యర్థృమును 
తక్కిన ముం తేముల్లు ఎట్లు వివరించిననో చూతము, 

1వ మం తములో ముందుగా ర్నుధుని కార్య 
మైన “లయ కర్మను తీసికొని “య ఇమా విశ్వా భువనాని 
జహ్వదృషిర్షో తా” అవి లయకర్మ నొనక్చెడి రుద్రుడు 
తానే, *తన స్వరూపమే అని చెప్పబడినది. (1) తరువాత 
ఆ మొదటి మంతములోనే “న అశీపా (దవిణ మిచ్చమానః 
పరమచ్చదోఒవర ఆవివేశ.” ఆయన జీవుల కర్శఫలములను 
చారనుళవించు నిమి త్తమై జగదుపాధులను సృష్టించి వాటిలో 
కానే జీవాపమున | పవేశించెనన్నది. సృష్టించిన దేవుడే 
ఉపాధులలో (పవేశించి జీవుడై నాడన్నందున “అద్వైత 
సిద్దాంతమును” వేదమాత వెప్పినట్లయియినది. ఈ సూత్రమే 
పిమ్మట ఉపనిషత్తులలో (పచారమయినది. గీత యేమో 
“కే త్రం చాపి మాం విద్ధి సర్వవ్నే తేషు భారత” అని ఈ 


వి కర్మపూ రూపము 153 
వమునే చెప్పినది. “త త్త్వే మసి అవాం _ద్రహ్మాస్టి” అను 
క్యములకు ఈ మంత్ర వాక్యమే మూలము. 

"లివ్‌ మం[తములో “విశ్వకర్మా మనసాయ 
డ్విహాయా” అన్న వాక్యములోని “విహాయా” అనెడి మాట 
చేత తాను సృష్టించిన లోకములను హరించువాడని మొదటి 
మంత్రములో చెప్పిన రుుదుని మజల వేర్కొన్నది. ఇకపోగా 
పునస్సృ్టీ జరుగవల యున్నది. అది జరిగినట్లు మొదటి మం 
(త్రమే చెప్పీనది కదా! కాగా దాని కర్తను “ఛాతి” అను 
పడముచే పేక్కొనినాడు. ఛాత యనగా సృష్టి చేసెడు త్వష్ట 
_ గాని, లేక (బవ్మాగాని. ఆ (బవ్మా “తన” స స్వతూపమే. “తాని 
అన్నమాట. ఇకవపోగా పోవుణ. జరుగవలసి యు న్నది, ఆ 
పోషించువాడు BE) (మయ। బహ. ఈ విమ్ణువు “విభాతి” 
అను మాటచేత వేర్కొనబడినాడు. ఇట్లు ండవ మంత్ర 
మున (బహ్మ- -విష్ణు-ర్ముదులు వేర్కెనబడుట గమనింపదగి 
యున్నది. అంతియేకాక్క సప చ| క్రములకు సంకేతము వంటి 
వానైన స సప్త బుషుల సృష్టికాడ జరిగినట్లు “యత సప్పర్గీ న్‌ 
పర్‌ సక 'మాహుళి”'అను' వాక్యము చెప్పినది. ఆసప 
ముషుల వాంఛలను ఆ “విశ్వకర్మ” తీర్చుట, వారు హ ర్షిం 
చుట కూడ రెండపే మంతములోని విషయ మే. 

. శివ మంత్రములో (తీమూర్తులను, సప్త బుషు 
లను ప్ఫ్రీంచిన “విశ్వకర్మ” ఆయనకు తండి యనియు, 
20 ] 


154 విశ్యక ర్మ విశ్వరూపము 
నలను పుట్టించినవాడనియు ఇంకొకసారి స్పష్టముచేసి ఆ 
లు ళు 
సర్వ దేవతలును *తన స్వరూపమే” అని “యూ దేవానాం 
నామభా ఏక వవ” అనెడి వాక్యము ద్వారా స్పష్ట్రపరుపబడి 
నది, ఈ వాక క్థిమునకు _్రతిబింబమే “వక్రం స ద్వి (పొ 
బహుధా వద న్లి” అనెడి మం(తముకూడ, 
4వ మంత్రములో వైశ్య కర్మణులై న సానగ సనా 
తనాది పంచర్జుల విషయము. వారు పూర్వ బుషులనియు, 
జరామరణ రహితులనియు వెప్పుటమొనది. వానే (బవ్మా- 
ప్‌ష్ణు- -రు దాది మూర్తులై లోకముల సృష్టాకాదులను వారు 
Ss జరుపుచున్నారని కూడ వక్మా_ణింపబడినది. 


సవ మంత్రములో ఇట్లు జగములను సృ నీ ంచిన 
“విశ్వకర్మను ఓ మానన్రులారా మొ జెటుంగరని వేదమాత 
(పాణుల మై తనకు గల జాలిని దయను వ్యక్తము చేసెను 
ఆ “విశ్వకర్మ తత్త్వము” మా హృదయములలో నే ఉన్నను 
మారు ఐహిక, పారతాకిక భోగముల కలవాటుపడి అజ్ఞానా 


వృతులై జీవించుచున్నారని కూడ (శుతిమూత అన్నది. 
6వ మంత్రములో మారు ఆ శిం౦ చి అనుభవించెడి 
ఇహ పర లోకములే కాక్క ఆ లోకములకు కారణమైన 
మూాలతే త్త్వేము మోాలోనే ఉన్నదసయ్సు అడి పైకగపడోో 
వాటిశంకు ఆంతర మైన పరవస్తువనియు, “పరో దివా పర 
ఏనా పృధివ్యా పరో చేవేభి రసుశె సహాయత్‌ ” అనెడి 
వాక్యము చేత_ అది దృళ్యమానమగు సర్వమున కంకును 


విశ్వకర్మ పూర్ణ రూపము 155 
అతీతీము, పరము అని దాని రహస్యమును ఉగ్గడించిసది. 
6వ మరం తములో జగద్భీజమును జలములు తమలో 
డాల్చినవనియు, ఆ వీజమునంబే చేవ మనుస్వాది సమస్త 
విశ్వమును అవ్య కృముగా నున్నదనియు చెప్పినది. ఈ వివ 
యమునే “థగవద్షీత” “థీజం మాం సర్వభూతానాం విద్ధి 
పార్ట సనాతనమ్‌” అని వేర్కొన్నది. 
7వ మంతములో జన్ఫరహితుడై న “విళ్వకర్శ” 
నాభియందు గల బీజిమున సమస్త విశ్వమును ఆధారపడి 
యున్నదని “అజస్యనాభా వ ధ్యేకమర్చితం” అని పల్కినది. 
జ ఇక్‌ రివ మం తములో “విశ్వకర్మా హ్యాజనిష్టు 
వః” విశ్వకర్మ (బహ్మ దేవుడు (త్వష్ట) అయినాడనియు, 
అటుపిమ్మట సూర్య-చం దులుగా రూపుదాల్చి లోక వ్యవ 
హారమునకు కారణమైనాడనియు చెప్పుబడినది. ఈ సందర్భ 
మున (బవ్హండపర మైన అర్థమే కాక్క జీవపర మైన అర్థ 
మునుకూడ మనము భావించి తళ్వార్థ లాభమును పడయ 
వలసి యున్నది. “విళ్వకర్శ” ేవుడైనాడనగా జీవుడైనాడని 
"రెండవ అర్థము, ఇందుకు సదర్శనముగా. దిగువ శ్లోకమును 
తీసికొనవచ్చును. 
“దేహో జేవాలయః పోక్ష 9 జీవో చేవ స్పనాతనః”. 
ఈ దేవామే ఒక చేవాలయము, అందున్న జీవుడే సనాతను 
జైన చేవుశు. ఈ భావమును “వి శ్వకర్శ సూ కము” 
యొక్క మొదటి మంత్రమే చెప్పినది కదా. అనగా “విశ్వ 


156. విశ్వకర్మ విశ్వరూ పము 


కర్ణయేి” శరీరమున (ప్రవేశించి జీవుడైశాడని భావము, అట్టి 
జీవునికి సూర్య,,చం దులు అనగా కుడి ఎడమ నాస్తా రంథ 
ములు (పాణ వాయువు సంచరించుటకు మౌర్షములు. కనుక 
ఆ సూర్య-చం దులు ఉన్ననేకాని శరీరమున వుని అట 
సాగదు... అందువలన ఇది జీవపర మైన, విండ్లాడపర మైన 
అర్ధము. ఇంత గంభీరార్భఘు ఎనిమిదవ మంత్రములో ఇమిడి 
యున్న ది. సాధకులు ద్‌స్‌ని లెస్సగా భావించి [పాణాయా 
మాదులాచరించి ధన్యులు కావలసి యున్నది. 
ఇక 9వ మంత్రములో కన్నులు మొదలగు 
ఇం దియములకు | సాణములక్షు సృష్టిక రృ ర్త తర్మడి, ధీరుడగు 
అఆ “విక్వకర్శయే" అనియు ఆ “విశ్వకర్మ యే” భ్లూ దివము 
లను సృష్టించి ఇ్ఞ్యాపించినాడ నియు చెప్పబడినది. (ద్యావా 
పృధివీ అ పథేశామ్‌” (్రహ్మాంఢ్ల పకుమున (పయోగింప 
బడిన ఈ * ద్యావా భృధివి కబ్బములు విండాండ (శరీర) 
పమమున ఆధారము, సవా సారము ఈ రెంటి మధ్యనున్న 
పంచ చక్షమ్లులకు సూచకములు, ప్రీటియంచే కుండలినీ 
శ క్రియ స.సచారము. . ఇంతవరకు చేసిన వర్ష నము వలన 
విండ (బహ్మాండముల సమస్త సృష్టీయు జరిగిపోమునది. 
“వక 10-వ మర్యితేమున ఆ చీవిళ్వక ర్నేళ్వరుని?” 
యొక్క చిశ్వరూఫము, “విశ్వత_శ్చయురుత విశ్వతో నుఖః 
"అను బాక్యముల.. “ద్వారా, ఆయన అంతటా కన్నులు, 
మాములు హస్తములు పాదములు, ఇంక లీ రాన సేం 


విశ్వకర్మ పూర్ణ రూపము 157 
ను కలవాడని చెప్పి, అట్టి వీళ్ళ స్వరూపుని ఆరా, 
ధించి, సేవించి తేశింపవలయునని వహాధకులకు . సూచించుట 
యెనది. అదియే భగవంతుని “విరాట్‌ స స్వరూపము.” ఇట్లు 
(బహ్మ్ముండమును సృష్టించిన ఒకే ఒక చేవుకు జీవులను పాప 
పుణ్యము లనెడి వా స్తములచేత లోబరచుకొని చారి వారి 
కర్ణ ఫలములను ప ర గోన ఇందు 
చెప్పబడీనది. 

ఇక 11వ మం వుల! హఫజటు, విళశ్వకర్శ ఇట్టి 
సృష్టి. చేయుటకు అధిస్టానము (basis) వది *ఉ ఫా దాన 
కారణ (దవ మేది ? ఇదంతయు ఎట్లు చేయగలిగినాడు + అని 
(పశ్నింపగా, ఆ “విశ్వకర్మ” సగ౧జ్ఞుడు | సర్వతో క్తి క 'సన్వేళ్వ 
రుడు అగుటవేత తన మహిమచేశ నే భూమ్యాకాశములను 
సృష్టించి ఈ విశ్వమును వి స్తరింపచేసినాడని 12వ మరం తేమను 
వరకు సమాధానము ఛెప్పబడీనది అనగా ఏ ఆధారము లేక, 
వ కారణము లేక వెలుగుచున్న ' పరమేశ్వరుడు అంతయు, 
అన్నియు, తానే అయి విశ్వరూపముగా తోచకలడని,; పాఠ 
కులుగాని, తత్త్వ సాధకులు గాని అర్థము" వేసికొని అను 
భూతికి తెచ్చుకొనవలసియున్న ది. "ఈ ఘట్టమున వేదము 
చేయు వరన పునరుక్తి తో కూడి 'ఒకవిధముగా నుండును. 

అందలి సారమును మాత్రమే పాఠకులు గ్రహింపవలయును. 

ఇక 18వ మంత్రములో సాధకుడు “ఓ విశ్వకర్మా, 
సీ యొక్క పరమ ధామములు (బేవోది శ రీరము లు, 
మధ మ ధావుములు (మానవాది. శరీరములు, అవమ 


156 విశ్వకర్మ విశ్వరూపము 

ఛామములు (తీర్యక్‌ జడాదుల శరీరములు) వవి యో 
మాకు ఉపదేళింపుము” అని కోరి, మేము చేయు యోగాది 
సాధనముల చేత నీవు మా శరీరములందు వికసించినవాడ వై 
నీవే ఆ యోగాది యజ్ఞ మును కొనసాగింపుమని |పార్భింప 
బడినది, ఇందలి మూడు స్థానములును ఆధార, అనాసాత, 
అజ్ఞా చ క్రములనియు లేదా ఆధార, ఆజ్ఞా, సహ్మ సారము 
లనియు కూడ చెప్పీఫొని తత్త్వార్థ లాభమును పడయ 
వచ్చును. అం తేకాక స్థూల (అవమ), సూవ్మ (మధ్యకు, 
కారణ (పరమ, శరీరములనియు భావించి ఆ స్థూల సూత 
కారణములను యోగ మౌార్షమున శిఖీంచి, చక్క జేసి పర 
మేళ్వర దర్శనమునకు (పాప్షికి 'యోగ్యములుగా మలచు 
కొనుట (కెష్టమగు అర్థము కాగలదు. ఇట్టి విశేషములు 
మా యొక్క 'యోగదర్శన, త త్త్వేసాధన, ఆత్మ దర్శనాది 
(గంథములలోను, తత్త్వ సూ క్తులలోను, లెస్పగా వివరింప 
బడినవి, పాఠకులు వాటిని పైత ము ఉపయోగించుకొన 
వచ్చును. ఈ మం(తమున “శిత సఖిభ్యాః అని ఒక్ష 
మాట ఉన్నది. సీకు స్నేహితులవంటివార మైన మాకు 
. తత్త్యానుభవమును నేర్చుమని దీని భావము. జీవునిక్కి చేవుడు 
. (పరమాత న) (పియసఖుడేగాని భిన్నుడు కాదు. ఈ విషయ 
“మును “ద్వా సుపర్జా సయుజా సఖాయా” అనెడి మోతు 
సూక్త మంత్రము, జీవాత్మ-పరమాత్మలు మ్మితులవంటి 
వారని చెప్పుట గమనింపతగినది. అశ్షే విమ్షు మంత మొకటి 


విశ్వకర్మ పూర్ణ రూపము 159 
“ఉరు కవుస్య స హిబంధు రిధా భవతీ” విష్ణు భక్తుడు ఆ 
విష్ణువునకు చుట్ట మే అగుచున్నాడు అని చెప్పినది. ఆ యా 
మం తములలోని ఈ సాదృళ్యమును గమనించి భగవంతు 
నిక్షి మ్మితులము, బంధువులము అగుటకు యత్నింపవలసీ 
యున్నది. 


ఇక్‌ 14వ మంతములో “విశ్వకర్మ” వేద జనకుడని 
“సరస్వతి” పతియన్సి “గాయ। తీ | పాణనాథుడని “వాచస్పతిం 
విశ్వకర్మాణ మూత యే” అనెడి వాక ముచేత చెప్పబడినది, 
ఇందలి వాక్కు (పకృతియే. ఆ (పకృ కి పురుషుడే (పతియే) 
ఈ “విశ్వకర్ణ” (జగత్కాారణ వస్తువు. కనుక ఆయనను 
“వాచస్పతి యని వేదము వేర్కొన్నది. అట్టి. పకృతి, 
పురువ స్వమాపుడగు “విశ్వకర్మను మనను నందు (ప్రవే 
శింప్క, ఆహ్వానింపుమని కూడ ఇందు సూచన యున్నది. 
ఆయన మనస్సులో |పవేశించినచో మన మనోవాక్కాయ 
కర్మలు చక్కబడుననియు, అప్పుడు ఆ బేవుకు నునలను 
అంగీకరించి ఉద్ధరించుననియు "హెచ్చరిక, చలయన్క, ఆయన 
విశ్వనుఖమును కాంవీంచు విళ్వ ఛంభువు. మనలను రథ్నీంప 
జూలిన సాధుకర్శలు కలవాడును కనుక. ఇక్కడ, మనము 
కూడ మంచి కార్యములను ఒనర్బుచూ విళ్వక ల్యాణమును, 
సుఖమును సంపొదించుటకు పాటుపడవలెనని సూచన కలదు. 
ఇట్లు ఈ 14వ మంత్రము "పెక్కు విశేవములతో కూడి 
యున్నది. 


iu 


_160 మ విశ్వకర్మ విశ్యరూపము 


15న మంత్రము కూడ ఆ “పి రను తమ మన 


" న్పులో వికసించి తమను నడుపవలనీన యు, తమ కార్య 


: కలాపమును, ఆయననే జరుపుమనియు, ఇట్టి తమకు విరో 


ధులైనవారి కృత్యములు కొనసాగనీయవలదనియు, తమకు 
యోగ్యుడైన జ్ఞాన పుతుడు పుట్టవలెననియు (పా 0ప 
బడినది. ౪ 


ఇక 16వ మం[తములో ఉతమ ఆయోగాది |కియల 
న & RE {ec 


చేత “విశ్వకర్మ” తమలో ది చెంది తమ్ము లోకోపశకారు 
- @ 


[| 


లను గాను, ఓటమి లేనివారినిగాను చేయవలెనని (పార్టించుట 
మైనది ఇట్టి విశ్వజనకుడు .విశ్వరమకుడు, విశ్శోడ్ధార కుడు 
అయిన. * విశ్వకర్శ”ను.ఎల్లప్పూుడు ఆరాధించి తరించవలసిన 
దని మాసవులను పౌచ్చ ంచుచున్నది వేదము! 

- చివరిదైన,.17న మంతముతో 50డవ సూకము 
ముగియుచున్నది.. ఈమం్మ తేమున ఆయనను స ముద 


"స్వకాపుడనియు: నదీనదములకు జనకుడు, భర్త , అనియు 


చెప్పుట. గమనింపవలసియున్నది. ఆయన జగద్బీజమును 


“ ఉంచినది ఉదకముల యందే కనుక ఇట్టి వర్ణన ఎంతయో 
+ “నముచితేముగా నున్నది. ఈ _.విమయమునే “అపోవా ఇదం 


సర్వం విశ్వా భూళతాన్యాహః (ాణావాో అనెడి మంత్రమును 
(జల (పాధావ్యమును) సూచించుచున్నది కదా! ఈ విధముగా 
విళ్వకర్శ నుండియే సమస్త విశ్వమును విస్తరించ్చి, “విశ్వకర్మ 
మయం జగత్‌” “ విక 

0జి విశ్వకర్మా జగద్దురుః” “విళ్వకర్శణో౭ 


విశ్వకర్మ పూర్ణ రూపము 161 
న్యన్నకించన” అనెడి సూక్తులు సార్థకములగుటకు ఈ “విశ్వ 
కర్మ సూక్త” ద్వయము తన విశ్వ స్వరూపమును ఇట్లు 
(పకటించుచున్నది. వ వేదసూకములుగాని ఇట్లు ఈ విధ 
ముగా లౌకిక, పారమార్థిక, యోగసాధనాది అర్భములను చెప్పి 
నట్లు కన్సట్టదు. ఇంకను బుద్ధిమంతులగువారు, తరచి తరచి 
విశ్వకర్మ సూక్రార్ట విశేషములను వెలికి తెచ్చి లోకమునకు 
అర్పించి విశ్వోపకారము చేయుదురని ఆశించుచున్నాము. 


1. కారణ స్వరూపము స 


విశ్వకర్శ కారణ స్వరూపమును గూర్చి “పరో దివ్యా, 
పర వనాపృధిన్యా్యాఖి అనెడి ఆరవ మంత్రము, ఆ, “విశ్వకర్ణ” 
భూమి_అ నరికే _ దివములకం'కును, చేవానుర మనుస్యాది 
(పాణులకంకెను, అ పాణులకంయెను భిన్న మైనవాడు, పరుడు 
అని చెప్పినది. అనగా కార్భ్యయాపము లై న వాటికం కును 
"అతని స్వయాపము విలక్షుణమని చెప్పినదన్న మాట, అట్లని 
ఏటికి వేజుగా ఎక్కడనో ఉన్నదనుకెందు లేమో అని అట్ట 
“విశ్వకర్మ” శారణ స్వరూపము ఎక్కొ_డనో లేదు, మో హృద 
యములోనే ఉన్నదని “గుహాయత్‌ ” అనెడి మాటచేత 
చెప్పినది. అట్లు దగ్గజనే ఉన్నను “నతం విడాథ” ఆ తత్త్వ 
మును జీవులెజుంగకున్నారని అన్నది. క నుక మనలోనే 
ఉన్న భగవ త్తీత్య్వమును మనమెణుంగకున్నా మన్నమాట, ఈ 
సంగతినే శ్రీ/ వీర బ హ్మేం్యదులు “ోతనలోన నున్న తత్త్వ 
'మెవ్వరు తణిచి గనరన్నా[” అని గానము చేసినారు. ఈ 
a 21 ] 


162 విశ్వకర్మ విశ్వరూపము 
ఆ కారణ స్వరూపమును సత్తని కాని, అస శ్రనికాని, చెప్ప 
వీలుకాదని నాసదీయ సూక్తము “నాసదానీన్నో సదానీత్‌ 
అని చెప్పినది. గీత యేమో “నస శ్ర న్నాస మభ్య త 
అన్నది. మూల స్పంభ మనెడి తాత్త్విక "గంధమేమో. " న 
భూమి ర్న జలం చైవ” అని విశ్వకర్మను స్వయంభువని ఇప్పి 
నది. (చూడు 9్రకవ పుట). | 
లక శ్వేతాశ్వతరోపనివత్తు ఇటే భావమును. “న 
సన్నచాసత్‌ శివ వక కవలః” అని చెప్పనే చెప్పినది. 
(చూడు- 25వ పుట,) 
అది. ఆదిమ తత్త్వము, సదసత్తులు కానిదనియీ 
చేరొ్యన్నది. బుద్దుడే మో దానిని శసత్తూ కాదు. అసత్తూ 
కాదు. ఆ ఉభయము కాదు. అనుభయమూ కాదు. ఎటూ 
చెప్పజాలని ళూన్యమనిొనాడు. “ఆదిమ విళ్వకర్శ” యొక్క 
మూలకారణ స్వరూపము ఇట్టిదన్న మాట. ఈ తత్త్వమును 
బుక్కు “వకం సత్‌ ” అనికూడ అనకవో లేదు. 
ఇక ఉపనివత్తులు దానిని. “అతా వా ఇద మేక 
వవ్యాగ ఆసీత్‌, నాన్యత్‌ కించన మివత్‌ ”, “స చేవ సోమ్ము 
ఉడమ్మగ అనీ దేశ మేవా ద్వితీయం”, “సత్యం జ్ఞ జాన మన స్తం 
బ్రహ్మ” ఇకా వాక రిముల ద్వారా అది సచ్చిదానంద 
మని అన్నవి. ఈ తిలో విళ్వక ర్మాకు సాధకుల అనుభవము 
నకు గోచరించు స్థి కలిగినది. దానినే “ోత్ర శ్వ మసి 
శక్ర వూం _్రహ్మాన్మి” మొదలగు వాక్యములు (పవచించినవి. 
ఇట్టి కారణరూప విశ్వకర్శ తత్త్వమే విశ్వము పుట్టిన తర్వాత 


విశ్వకర్మ పూర్ణ రూపము 163 
ది భూతములుగాను, వాటి సంయాగముచే కలిగిన 
ములుగాను రూపొెందినది. ఈ స్థితిని విశ్వకర్శ 
ము. “ద్యావా పృధిపీ జనీయన్దేవ వక”, “ద్యావా 
ఇ పథే కొం” ఇత్యాది వాక్యములతో వ్యక్తము 


(51 స్వరూపము క 
ఫడు పృధివ్యంతరికు దివములు, భూ, రువ, స్ఫువర్లోక 
వుట్టి సృష్టి విస్తరించినదన్నమాట. ఈ విశ్వ స్వరూప 
ర్శ్రిచే మంత్రము “విశ్వతశ్చయురుత, వి శ్వ తో 
విశ్వతో వాన్ల ఉత విశ్వతః పాల్‌” అని వర్ణించి 
లకు విశ్వరాపోపాసన కర్తవ్యమని బోధించినది. 
సూక్త మో “విశ్వకర్మ సూక్త”! మార్షమునే అనుస 
ఫవ్మాస శీర్తా వురుషః, సవ్మాసాతు పృవాస్రపాత్‌ ౫”. 
“విళ్వకర్శ” సాకార విశరూపమును పాగడినది 
పురుష సూక్తము “విశ్వకర్మ” యొక్క అనయవ 
వ యీ జేవతలుగా ఎంచి ఆరాధింపవలయునో కూడ 
ఫో లేదు, ఈ విధముగా నాసదీయ, విళ్వకర్శ పురుష 
ములు మూటిని క్రమముగా సమన్గయించుకొనుచు 
చో విశ్వకర్శ యొక్క “కారణ రూపము, “కార్య 
బి సాధకులకు బోధపడగలవు. విళ్వకర్శ సూ కృము._ 
"ర్మా వ్యాజనిష్థ "దేవ ఆదిద్దంధవ్యో, అభవ ద్ద్వితీయజు 
58 పీతా జనితౌవధీనాళి అనగా, పురువ సూక్షము 
నమా మనసోజ్ఞాతః, చతో స్ఫూరో్య్యో అజాయత,” 


164 విశ్వకర్మ విశ్వరూపము 
ఇత్యాదిగా పలికినది. ఇట్టి సాదృశ్యములను సాధకులు 
భావింపవలయును, విశగక్షశే శ్వరుని యొక్క విశ్వాకార 
భావనను ముండకోపనివత్తు ఇట్లు వర్మించినది. 
“అగ్నిర్నూర్ణా, చతుపీ. చంద సూర్యా, 

దిశః (శే, చాగ్వివృ తాళ్ళ వేదాః, 

వాయుః పౌణో, వాదయం విశ్వమస్య, 

పద్భ్యాం పృథిపీ హ్యేష సర్వ భూళాంతరా త్మాం” 

తా॥ విశ్వాకారుడగు ఆ “విశ కర్ణి”కు అగ్ని శబ్ద 
ముచే చెప్పదగిన జ్యోతీర్షోకములే (జో|ోతిర్షండలములు) 
“శిరస్సు. చ డ_సూర్యులే “కన్నులు”. దిక్కులే “నలు” + 
"వేదములే “వాక్కులు”, గాలియే “ఆయన (పాణ ము, 
విశ్వమే “ఆయన హృదయము”. భూమియే “పాదములు”. 
ఇట్టి విశ్వ పురుషుడు సర్వ భూతములకు అంతరాత్మ. కః 
తుది వాక్యమును దృఢపటిచుచు శ్వేళాశ్వతర మంతము 
“ఏవషచదేవో విశ్వకరా ల. ఎల్లఘాతములకు అంతరాత్మ 
“ఆతజే” నన్నది. (చూడు పుట 28). “విశ్వకర్ణ” యొక్క 
విశ్వరూపమును "వేదోపనిషత్తులు ఇట్లు గానము చేసినవి. 
“వృాదయం ఏిశమస్య” అన్న వాక్యము “విళ్వ హృద 
యము నెజింగీన చో, పరమేశ్వర హృదయము నెజింగినక్తు 
అని చెప్పుచున్నది కదా. కనుక ఈశ్వర సామాత్కారము 
నకు విశ్వమును వదలిపోనక్క లేవని తెలియుచున్నది. 

పంచ సంఖా  [పాధాన్యమును బట్టి చూచినచో? 
పంచ భూతేములు లని డీ సృన్రీయే ఉండడు. ఆ పంచ 


విశ్వకర్మ పూర్ణ రూపము 165 
భూతములకు సం కేతముగానే “విశ్వకర్శ”కు పంచ శిరస్సులు 
కల్పింపబడినవి. దశేం|దియముల్కు దళ (పాణములు లేనిద్‌ 
జీవుల అట సాగదు. కనుక ఆ పదియే దశ బాహువు 
లుగా ఎన్న బడినవి. ఈరీతిగా విశ్వకర్శ భగవానుని యొక్క 
పూజార్థ వైన అర్బా రూపము ఏర్పడినది. దీనిని పురాణాది 
(గంధములు లెస్సగానే వర్షించినపి. 


Hil. అర్బా స్వరూపము కి 


విశ్వకర్శ మొక్క అరా మూ ని ఎట్లు ఆరాధింప 

వలసినది వాయు పురాణ భూఖండములోని విశ్వకర్మ 

పాఖ్యాన మిట్లు చెప్పుచున్నది వ 

నో! చింతయే ద్విళ్వకర్శాణం శివే వటతరో రథః 

దివ్య సింహాసనాసీనం మునిబృంద నిమే.వితమ్‌! 
ఉపాస్యమాన మవునైః సూయమానం మవార్షి భః 
పంచవ క్ష Yo దళ భుజం (బవ్మాచారి (వతేస్థితిమ్‌! 
లమ్మీ సరస్వతీభ్యాంచ సంకాళిత పదద్వయమ్‌ 
వక్షుస్థ లేచ బి భాణం | బవ్మావిద్యా మునూళనుమ్‌॥ 
హార కేయూర కటక కుండలాశడై ౪ స్సుకోభితమ్‌ 
భస్మాంగరాగం చేవేశం వరదం సుస్మితా ననమ్‌| 
కుద్దాల కరణ వాస్యావమిా యంత్రం కమండలుమ్‌ 
చ భాణం దశిణేర్లస్తె రవరోవా కమా త్పభఖుం॥ 
మేరుంటంకం స్వనం భూషాం వహించ దధతంకరై ః 
అవరోవా (కమేణై వ వామైర్యానమ విలోచచే॥ 


166 విశ్వకర్మ విశ్వరూపము 
వ వం ధ్యాయే న్మహోబేవి, విశ్వకర్మాణ మవ్యయం! 
--- వాయుపురాణ భూఖండము 

(విశ్వకర్శోపాఖ్యానము) 
ళా॥ పార్వతిని గూర్చి శివుడు చెప్పుచున్నాడు. ఓ 
పార్వతీ, మజ్జి చెట్టు కింద దివ్య సింవోసమున కూర్చు ౦ డి 
మవారులు నేవించుచుండగా పూజింపబడినవాడగుచు, ఐదు 
మూయ 10 బావువులు కలిగి లీ సరసంతులచే 
కొోడుగబడుచున్న పాదములు కొలవాడగుచుు వక్ష ఇలమున 
(బవ్మావిద్యను దాల్చి, రత్నేమాలలు, భుజకీర్తులు, కంకణ 
ములు, కర్ణ భూషణములు డాల్చిన శరీరమున, విభూతి నద్దు 
కొని మొగముల యందు చిరునగవు వెలయుచుండగా, 
కుద్దాలమును, కరణిని, వాస ను, ఘటికా పాతను, కమం 
డలువున్కు మేరువును, టం మును, తనమును, భూవను, 
అగ్నిని వరుసగా కుడి ఎడమ వాస్త కుల యందు మె 
ముండి (కిందికి, (కింది నుండి పెకి తాల్చి ఎంతగానో (పకా 
శించుచున్న “విళ్వకర్శ్మ”ను ధ్యానించుము. ఇట్లనుటచేత 
విశ్వకర్మకు ఐదు ముఖములు, 10 చేతులు మొదలగు విశే 
పము లున్నట్లు “విశ్వళర్శ” యొక్క అర్భా రూపము 
వినగా పూజింపతగిన ఆకారము స్పష్టమగుచున్నది, ఈ 
శ్వరూపమే ఒక్క శ్లోకములో ఇముడ్చబడి సాధకులకు ధ్యాన 

యోగ్యమై పై పురాణ భాగమునందే ఇట్లున్న ది. 

శో వంచాననో, వశ భుజో, (వతబంధ దీకుః, 

శేయూర్య హోర మణికుండల, చండ తేజా! 


విశ్వకర్మ పూర్ణ రూపము 167 
భస్మాంకితో, మణిమయాసన సంస్థిఒ.తో స్కా 
సన్వేశ్వరో వసతు మే హృది విశ్వకర్మా.” 
తా! అయిదు మోములు, పది చేతులు కలవాడును, 
యజ్ఞోపవీతమును తాల్చి, భుజకీర్తులు, కిరీటము, మణికుండల 
ములు, హారములు ధరించి |పకాళించువాడును, శరీరమున 
విభూతిపూత కలవాడును మణిమయ సింహాసనమున 
కూర్చున్న వాడును అగు, స న్వేళ్యరుడగు “విశ్వకర్మ” భగ 
బానుడు నా హృదయనునందు నివసీంచుగాక! ఈ సె 
న్లోకము సాకారుడై న “విశ్వకర్శ”ను ఛ్యానించుటకు ప 
వచ్చును. నిరాకార “విశ్వకర్మ” ధ్యానమునకు దిగువ 
న్లోకము తీగిన దై యుండును. 
న్లో! “సవ్మా సార పద్భాంతీ శే ఛాసమానమ్‌, 

చిదానందో సన్నా త మోంకారరీనక్‌, 

సమభధా మహాఠారాగిభి ర్షమ్యమానమ్‌, 

భజే విశ్వక ర్మాణం మానంద కందం.” pee: 

“మహానంద రూపమ్‌ వ్యామీ. శె ర్పురాపళ, 

విపన్నేఘవాతం, భవాంభోధిపోతం, 

జగజ్జన్న హేతుం, దిగాద్రై రతీతం 

భే విశ్వక ర్నాణం మానంద కందం.” — 2 

ఈ రెండును (గంధక ర్న రచించినట్టివి. వీటి భావ 
మిది. 1) సవా సార పద్శమునందు వెలుగువాడును, నచ్చిదా 
నంద స్వరూపుడును, ఓంకారమునందు లీనమై, ఆ “ఓం 
శారి” ఉపాసన చేత గోచరించువాడును, మహా యాగుల చేత 


168 విశ్వకర్మ విశ్వరూపము 
సమాధి సమయమున పొందబడు వాడును అగు “విశక్రర ఇను 
భజించుచున్నాను. 

(2) మపహాోనంద స్వరూ పుడును, ఇం| దియముల చేశ 
పొందరానివాడును, ఆపద లనెడి మబ్బులను పోగొన్షైడి 
“గాలి అయినవాడును, సంసార సము! దమును డా టించాటకు 
“నాకి వంటివాడును, జగత్తుల యొక్క జన్మాదులకు సతు 
వైనవాడును, దిక్కులు, కాలము, వస్తువులు మున్నగువాటిని 
దాటి (పకాళించువాడును అగు “విశ్వకర్శ భగవానుని” 
భజించుచున్నాను. , ఈ రెండు శ్లోకములను కారణోపాస 
కుల, నిర్దుణారాధకుల ధ్యానమునకు ఉపయోగించుకొనదగి 
నవి. “విశకర్శ” స్వరూపమనునది కారణ రూపముగాను, 
కార్యమాపముగాన్కు అర్భా రూపముగాను (పూజింపదగిన 
స్వరూపము మూడు నీధములుగా నుండునుగాన సాధికు 
లగువారు ఆరాధించుకొనుటకు తగినట్లుగా ఈ విషయములు 
సం గవహాముగా ఇచ్చట (శోడీకరిం పబడినవి. ఇంకను గల పలు 
భేదములను, విశేషములను సాధకులగువారు ఇతర (గంధ 
ముల నుండి కూడ స్వీకరించుటకు (పయత్నింపవచ్చును. 
అన్నింటియొక్కం లక్ష్యము పరమాత్మతో (విశ్వకర్శ భగ 
వానునితో) వకీభావము నందుటయే! 


విశ్వకర్మ నామములు 


“విళ్వకర్శ సూక్తములు ఈండు గా బుగ్య్వేదము 
నందు ఉదావారింపబడినవి. ఒక్కాక్క సూక్త మునందు 
వేసి మంత్రములు కలవు. ఈ వడు మర్మతేములు, ఆభఛారాడి 
సప్త చృక్రములక్కు సప్త బుషులకుకూడ సంశేతము లని 
(గహింపవలయును, యజు ర్వేదములోని కళని శ్వ కర్శ 
సూక్తము” పదునారు మంత్రములతో ఒప్పుచున్నది. “సము 
(దాయ వయునాయ” అనెడి మంత్రము పదు నేడవదిగా 
నున్నది. పై 16 మం తములు పోడళ (160) వికారములకు 
గుర్తులని భావింపవచ్చును విళ్వకర్శ సూక్త ములోని, విళ్వ 
కరు మంతములలో “విళ్వకర్శ భగవానునకు” కొన్ని విశే 
వమణములుు లేదా పర్యాయపదములు వాడబడినవి. వాటి 
అర్థమును విచారించినచో ఎన్నో తాత్త్విక రవాస్యములు 
మనకు “తెలియగలవు. ఇప్పుడు వరుసగా వాటిని పరిశీలిం 
తము. అందు మొదటి మర్మత్రము “య ఇమా విశ్వాభవ 
నాని జుహ్వదృవీ, రతా, నిషసాద, పితా న” అనునది. 2వ 
పాదమున బుప్సి హోత, పిత అను పదములు కలవు, 

1) బుషిః ౩ “బుగతౌ”. బుథాతువునకు గమన 


మర్థము. అనగా “సాందుటి అని భావము కూడ రాగలదు. 

మనము గమనము (నడక) చేయునప్పుడు ఏదో ఒక గమ్య 

మును చేరుదుము కదా! కనుక “బుషి అనగా సమ స్తమైన 

జ్ఞానముల గమ్యములను పొందినచాడని భావము. జ్ఞానము 
22 | 


170 విశ్వకర్మ విశ్వరూపము 
యొక్క కడపటి వాద్దును పొందినవాడని సారాంశము, 
ఇం(దియములకు విషయములగునట్టి వానిని అందరూ ఎటయింగ 
గల్లుదురు. భగవంతుడు. (జగత్కారణము) బాహే్యేం్యది 
యముల నే కాక అంతరిందియములై న మనోబుద్దులకు కూడ 
అందనట్టివాడు. అట్టివానిని అతీందియుడు (ఇం దియములకు 
అందనివాడ్రు అందురు. అనగా “బున” అట్టి అం దియ 
ముల కందని భగవంతునికూడ దూడగలడన్న మాట. కనుక 
“బిసీ శబ్దమునకు “అతీం|దియ (దష్ట” అని భావము. 
అతీందియమునే చూచు వాడు ఇం దియములకు గోదరించు 
వాటిని నులభముగానే తెలియగలడు.కన క “బుమి యనగా 
సర్వజ్ఞుడని 'తేలుచున్న ది. ఇట్టి సర్వజ్ఞ త్త(ము ఒక్క భాగ 
వంతునికే కలదు. కనుక ఆయనను (విళ్వకర్శ భగవానుని 
“ముపీ? అని మంత్రము పర్కొన్నది. ఈ *“బుమిి శబ్దమును 
కొంత జ్ఞానమును సంపాదించిన మనుష్యులకు కూడా మనము 
వాడుచున్నాము. భగవంతుని “బుషి” అనుటలో ఇంతటి 
అమూల్యార్థము ఉన్నదన్న మాట, 

జి) హోతా ; “పోతి అ న గా హోమము వేయు 
వాడని అర్థము. “విశ్వకర్మ” (ప్రళయ కాలమున జగములనన్ని 
జిని తనలో ఆవాతిగా వనీఫాని. హోము ము వేయు 
చున్నాడు (లీనము చేసికొనుచున్నా డు) శానున 'వళోత” 
క ర ల 

ని అనెడి వాక్యము కూడ చెప్పుచున్న ది. 


“పూోేత్రి అ 5 
నగా యజ్ఞ మునందు హోమముచేయువాడని 


విశ్వకర్మ నాచుములు 171 
భావముకాన “సృష్టి యజ్ఞము జరుపునట్టి హోత” అనికూడ 
ఇెప్పికొనవచ్చును. అనగా అప్పుడు “హోత” శబ్దము “సృష్టి 
రూప ఫలము నాళించి యజ్ఞముచేయు హోత యను 
అర్థము నిచ్చును. 

శి) పితా : “పితి అనగా తం డియని అందరికినీ తెలిసిన 
విషయమే. ఆ 'పితి, మాతయందు బీజము (గర్భము) నుంచి 
సంతానము యొక్క- పుట్టుకకు పాతువగుచున్నాడు కదా! 
కనుక సంతాన విషయమున బీజ పదాత పితయ్‌” అగు 
చున్నాడు. “విశ్వకర్మ” కూడా “అపాం గర్భం వ్యదధాత్‌ 
పురు, తా” అను మంత్రమును బట్టి నీటియందు జగద్భీజ 
మును ఉంచినాడు కదా! దీనినిబట్టి లోకములోని తండి 
వంటివాజేకాక జగద్బీజ (పదాతకూడ అగుచున్నా డీ “విశ 
కర్మ భగవానుడు”. తం|డి బిడ్డలను కనుటమేకాక వారిని 
పోషించి పెద్దవారినిచేసి లోకమున జీవించుటకు, లోక కల్యా 
ణము చేయుటకు, సమష్ధల నొనర్పుచున్నాశు. అశ్ల భగ 
వంతుడునూ జగములను కని వాటి పోవణకు (స్థితికి హేతు 
వగుచున్నాడు కాను పోవణచేయు విన్థువుకాూడా ఆత డే 
అన్నమాట. కనుట చేత, “జనకుడు” (బ్రహ్మ) కాగా పోషణ 
చేత “విష్షువగు చున్నాడు, * పితృ శబ్బములో ఇన్ని విశే 
వములున్నవి. కనుకనే ఈ సూక్త ములిందు “పితృ” శబ్దము 
8, 4 సార్లు వాడబడినది. కీవ మం[తములో “యోనః పితా 
జనితా” అని చదువుదుము. 68వ మంతములో “తృతీయః 
పితా జనితొవథధీనామ్‌” అని చదువుదుము, 9వ మంత్రములో 


172 విశ్వకర్మ విశ్వరూపము 
“వకువ:ఃపితొ” అని చదువుగుము. కనుకనే భగవంతుని 
గూర్చి ఒక కవి “త్వ మేవ మాతాచ పితా త్వమేవ, త్వ 
మేన బంధుళ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా, దవిణం త్వమేవ, 
త్వమేవ సర్వం మమచేనదేవ” అని తల్లి, తంగడి, చుట్టము, 
మ్నితుడు, విద్య, ధనము, బ్రదియది అన నేల, సర్వమూ సీవే 
అని పొగడినాడు. ఈ భావమునే “నీవే తల్లివి తం! డివి, 
సీవే నాతోడునీడ, నిజమగు సఖుడా” అను పద్యముకూడ 
చెప్పుచున్న ది. 

4) విశ్వకర్మా ౩ సమ స్తములై న కార్యములు (పనులు)- 
అనగా సృష్టి, స్థితి లయ, తిరోధాన, అనుగహోది రూపము 
లైన పంచకర్శలే కాక్క చలనాది (కదలికు సమస్త కార్య 
ములు ఎవనికి కలవో యాతడు “విశ్వకర్మ” అన్నమాట. 
దీనికే. సమస్తమైన పని ఎవనికి కలదో, ఆ సర్వశళ క్రి “విశ్వ 
కర్ణ” యని భావము. 1బహ్మ-విష్ణు.రుచాదులు, సృష్థ్రీ, 
స్థీతి, లయాదులై న ఒక్కాక్కపనిని చేయువారై యుండగా 
“విశ్వకర్మ భగవానుడు” అందరు చేసెడి పనులను చేయగలి 
గీనవాడగుచున్నా డు. కనుక ఆ (దైహ్మ్మోది వదములకం శు 
“విశ్వకర్మ” పదము సంపూర్ణార్థమును ఇచ్చునదై యున్నది, 
సంస్కృతే పదముల వు త్పత్తులను పట్టిమూడగా “విశ్యకర్శ” 
పదము యొక్క (పత్యే త మనకు గోచరింపగలదు. ఈ విష 
యము పదములయొక్క_ థాత్వర్థమును బట్టియు, అవయవార్థ 
మును బట్టియు తెలియగలదు. ఈ అంశమునే మిత్ర 
సాహ సిలో ఇట్లు | వాయుట అయినది. 


విశ్వకర్మ నామములు 173 
“విశ్ళకర్శములను వి స్తరించుట జేనీ 
విశ్వకర్శ యనగ విశ్వసృట్టు 
శ్రుతుల పాగడబడియె సూనృతో క్రులచేత 
విశ్వహిత చరి త్ర వినర మిత. — 839 


కదబహ్మ శేశ వాది పదములకంతును 
విశ్వకర్శ పదమె విశ్వ సృట్టు 
చేయుపనుల నెల్ల చెప్ప సమర్థంబు, 
చింతచేసిమాడు చిరము మిత” _ 841 
“విశ్వకర్మ” పదముశందు ఇంత విశేవము ఉండుట 
వేశనే యజు శ్యేదము “కం నమో విశ్వకర్శణే సజ పొత్వ 
సాన్‌” విశ్వకర్ణ్శకు నమస్కారము. అతడు మమ్ము రశీ౨చు 
గాక! అన్నది. ఇదియే విళ్వకర్నాష్టాతురీ మంతముగా భగవ 
దుపాసకులచేత నేడు జపింపబడుచున్నది. 
కృ విహాయా : విశేషముగా తాను సృష్టించిన జగము 
లను సంవారించువాడని దీని భావము. ఇంతవరకు స్థితి కాల 
మున ఆ జగములయొక్క- లోపల, వెలుపల, అంతటా నిండి 
యుండినవాడు వాటిని తనలోనే లీనము చేసికొని వదలు 
చున్నాడు. లేదా విడిచి పెట్టుచున్నాడు అని తెలియవలెను. 
ఇచే భావము “య ఇమా విశ్వా భువనాని జహ్వాత్‌ ౫ అను 
వాక్యము కూడ పూర్వము చెప్పినది. ఈ మాటచేత “విశ 
కర భగనానుడు” జగములకు సంహారకు డై “ర దుడూ 
చేయవలసిన పనిని చేయుచున్నాడని గ్రహింపవలయును. 


174 విశ్వకర్మ విశ్వరూపము 
అనగా రు దరూ పుడు, మను బవ్మా స్వరూపుడు అయి | పవ 
_ర్తించు చున్నాడన్నమాట. 

6 ధాతా ; “ఛాతి” యనగా పుట్టించువాడని అర్థము. 

“ద్యావా పృథివీ జనయన్‌ దేవ వకళణి” అనెడి వాక్యమును 
బట్టి డ్యావా పృధువులను, చరాచరములను సృష్టీంచిన ధాత 
“ఆయనయీ” అని తెలియుచున్నదికదా. అనగా సృష్టి చేసెడి 
_్రహ్మ “ఆయనయే” (విశ్వకర్శ భగవానుడే) అయినాడన్న 
మాట. ఈ |బవ్మాయు, తష్టయు ఒక్కొ_రే అని మన 
మెబుంగుదుము. కనుక దీనిచేత “పిశ్వకర్శ”కు (బవ్మా 
స్వరూపము సిద్ధము. “విశ్వకర్మా వ్యాజనిష్థ చేవణి అనెడి 
వాక్యము కూడ ఆ “విశ్వకర్మ” యే “వ్నా' (త్వష్ట) అయి 
నాడని చెప్పుచున్నది కదా! 

7) విధాతా ఏ “ఏభాతి అనగా తాను కన్న (పాణులను 
జగములను, వృద్ధియగుటకు పోవీంచువాడని భావము. జగము 
లను కనుటయేకాక, పోపీంచునదియు ఆ “విశ్వకర్శ” యే అని 

' తెలియవలెను. ఈ పోమణ క్రియ వ్యష్టీలో విష్ణుదేవునిది అని 
(మయుని'దన్సి 'మనము భావించుచుందుము. కనుక “విశ్వ 
శర చిష్ణువుకూడా అన్నమాట, “విహాయ్మ్యా ఛాతా, 
"విఫాతాో” అనుటచేత (త్రిమూర్తులను కన నన? "కాగా 


సృష్టి స్ట సిత్రీ లయములను చేయునది “విశ్వకర్మ” యే అని 
శేలుచున్నది. 
8 పరముడు : “పరమో శబ్దమునకు అర్థము తాను 


విశ్వకర్మ నామములు 175 
(విశ్ళకర్శ) సృష్టించిన (బహ్ము రు[చాదులందరికం కొను, 
అన్నిటి కంటెను (శేష్టుడని ఛావము.ఆతని కంటు (ేష్టమైనది 
వదియు లేదన్నమాట. కనుకనే ఉపనిషత్తు “న తత్సమళ్చా 
భ్యోధిక శ్చ దృశ్యతే” ఆయనతో సమానుడు కాని, అధికుడు 
కాని లేడని పొగడినది. ఈ “పరమ శబ్దమునకు “ఆత్మ శబ్ద 
మును బోడించుటచేతనే “పరమాత్మి శబ్దము తయారై నది. 
ఈ సందర్భమున “పర”, “పరవ” శబ్లములను గూర్చి మరి 
కొన్ని విశేషములను మరియు వాటి . అ ర్రములను తేరుచాతి 
(పకరణములలో శెలిసికొందుము. 

9) సందృ్యక్‌ వ “సమ్యక్‌ పశ్యతీతి సందృక్‌ ” అని 
వ్యుత్పత్తి. అనగా లెస్సగా మూచువాడని అర్థము. మనము 
మన బాహ్యేందియనులతో స్థూలమైన వస్తువుల యొక్క 
విశేషములను మాత్రమే చూచికాని, తాకిగాన్సి అనుభ 
వించిగాని తెలియగలుగుడుము. వెలుపలి ఇందియనులకు 
గోచరముకాని విషయములను మనోబుద్ధులతో కొంతవరకు 
ఆలోచింపగలము. కాని మనోబుద్దులకు కూడ అందని" 
ఇం డియాతీత విషయములు (ఫకృతిలో అచేకములున్న వి. 
కాగా లెస్పగా చూచుటలో లోపల, వెలుపల, అంతటా 
నున్న రవాస్యములను తెలిసికొన్న నేకాని చూచుటకాన్ని 
లేక జ్షానముకాని పూర్తికాదు. అట్లు లోపల, వెలుపల 
అంతటా చూచుచు ఏిషయములమయుక్క 'బాహ్యాంతేీరము 
లను చూడగలుగునది మే సమ్యగ్షృష్టీ. అట్టి సమ్యాగ్దృష్టి. 


176 విశ్వకర్మ విశ్వరూపము 
గలవాడు భగవంతుడే, ఆయన సర్వజీవులయొక్క_ మనస్సం 
కల్పములను, పూర్వాపర జన్నలయందు వారు చేసికొన్న కర్ణ 
విశేషములను శెలిసికొనవలసియున్నా డుకదా! అందువల్ల 
ఆయనకు 'సంద్భక్‌” అనెడి పేరు వాడబడినది. దీనికి సర్వజ్ఞ 
డని అర్థము. కనుకనే భగవంతుని సర్వజ్ఞుడు, సర్వళ్‌ కీ, 
సశ్వేశ్వరుడు అనుచున్నాము. ఈ భావమును భగనద్దీతే 
“వేద్యంచ, వేతాచ, పరంచధామి” అని భగవంతుడు మనకు 
'తెలియదగినవాడనియు, అందరిస్థితిని శతెలిసికొనుబాడనియు 
(వేత్తా, పరంధామ = (శేష్టమెన నివాసమనియు చెప్పినది. 
గీత ఇంకను “పరమాప్నోతి పూరువః” అనికూడ ఇాడినది. 

10) జనితా : “జనీ (పాదుర్భా వే” జని ఛాతువునకు 
పుట్టుట అని అర్థము. “జాయతే' అనగా పుట్టుచున్నాడు, 
పుట్టుచున్నది అని భావము. “జనితి అనగా పుట్టించువాడని 
అర్థము. జగములను, జ్లీవులను, సర్వమును పుట్టించువాడు 
భగవంతుడే కనుక ఆయనకు *జనిత” అను వేరు సార్ధకమగు 
చున్నది. ఈ మాట '*ఫితి, 'ధాతి అను పదములను పోలి 
నట్టిదే. వాటికి పర్యాయపద మే. “జన్నాద్యన్య యుతి” 
అనెడి (బహ్ముస్మూతీము ఈ జగమునకు జన్మ, స్థీతి, నాళ 
ములు ఎవనివలన కలుగునో వాడు (అది) భగవంతుడని 
చెప్పుచున్నది, 

1) పరః వ ఈ “పర” శబ్దమును గూర్చి తరువాత 
తెలిసికొందము. 


విశ్వకర్మ నామములు 177 

19) అజః ౩ “న జాయతే ఇతి అజణి ఏ వస్తువునకు, 
లేశ ఎవనికి పుట్టుక (జన్మము) అనెడి పకారము వేదో 
(ఉండదో) అది లేక, వాడు “అజముి, “అజుడు అని చెప్ప 
బడును. | పకృతికినీ, |పకృతిలోని (తిగుణమయములై న పదా 
ర్భములకును పుట్టుట, ఉండుట్క పెరుగుట్క పరిణమించుట 
(మార్పులు చెందుట) త్నీణించుట, నశించుట. అనెడి 6 
వికారములు ఉండును, వీటినే షడ్భావ వికారము లందురు. 
ఇట్టి వికారము లేవియు నేనటువంటి బే జగత్కారణము, లేక 
జగత్కారణరూప భగవంతుడు (విశ్వకర్మ. కనుక ఆ భగ 
వంతునికి “అజుడు అనెడి పేరు సార్ధక మగుచున్నది. ఆ భగ 
వంతునియొక - (ప్రతిబింబమే తత్తు జీవుడు కూడ అజుడే 
అని భగవద్షీత చెప్పు చున్నది. “అజో నిత శాశ్వతో౭.యం 
పురాణో, 'సవాన్యతే వాన్యమానే శ్రర్రీణే , జీవాత్మ పుట్టుక 
లేనివాడు, శాశ్వతుడు, పురాణుడు (సనాతనుడు), అరే 
శాక చచ్చిపోవునట్టి శరీరమునందున్న ప్పటికినీ చావు లేనివాడు 
అనియు భావము.అ'దై (త శా (న్ర్రము, జీవేశ్వరులను ఒక్క. రే 
అని చెప్పుచున్నందువలన “అజి శబ్దము అశ్షు “అమృతి 
శబ్దము కూడ సార్థకములగుచున్న వి. చచ్చుట, పెళగుట, 
పుట అనిడి వికారములు శరీరమునకేగాని ఆత్మకు లేవు 
గదా! అత్మను పరమాత్ముని చేసికొనుటయ్‌ జీవుల లక్యుము. 

1) చతిషః పితా వ అనగా “పాణాదులైన ఇం దియ 


సముడాయమునకు తండి. అనగా ఏీటిని కన్నవాడు” అని 
28 | 


178 విశ్వకర్మ విశ్వరూపము 
సాయణులు |వాసినాడు. అది మంచిదే. తృతీయ చతు స్థాన 
మున ఉండునది ఆజ్ఞాచ్మక్రము. అదియే అవ్యక్త మవాదపాం 
శారములక్సు అందలి జీవునకు నివాసము కావున చము 
శృబ్దముచేత అజ్ఞా చక్రమును గూడ. చెస్పుకొనుట యోగ 
పయేమున తగియుండును. సవాసారస్థ పరమాత్మ నుండియే 
ఆజ్ఞాది వట్నకొములు కలిగినవి గదా! కనుక (పాణాదీందది 
యములశే కార ఆజ్ఞ నుండి గల చ్మకములకు గూడ “విశ్వ 
కర్ణ యే అధిపతి అగుచున్నా డు. కావున ఆతడు “చతువః 
పిత అగుచున్నాడు. ఆ పదమును విభక్తి లోపము చేసి 
Ba అనవచ్చును. లేక “చతుః పితి అనీ అన 

18) థీరః ౩ “ధియర = బుద్ధిం, రాతీతి'ధీరణి ఎవడు 
తన బుద్ధిని స్వాధీనపరచుకొని, పరిజ్ఞానము గలదానిని, శక్తి 
మంతము, వకాాగము చేయగలడో వాడు ధీరుడని చెప్పబడు 
చున్నాడు. ' ఛైర్యశాలి అనునది దానికి సామాన్యార్థము. 
భగవంతుడు బుద్ధినేకాక స" మును శాసించి వశము చేసి 
కాను సమర్థుడు కనుక ఆయ ధీరుడని వేదము వ్యవహా 
రీంచినది. ఆయనకు మించిన ధీకుడెవడును లేడు. ఈ పదము 
ఈశ్వర సామా కారమును పొందు వారికి కూడ ఉపనివత్తులు 
వాడినవి. 

“కళ్ళ్చిద్ధినః (పత్యగాత్మన మైమత్‌ 

అవృ త్త చతు రమృత త్త మిచ్చన్‌ .” 

ఒకానొక దీరుడు మాత్ర మే మోశతుము పడయనోరి 
ఇంద్రియ విషయములకు దూరు డై పరమాత్మ నామా 


విశ్వకర్మ నామములు 179 
'త్క్కారమును పొందుచున్నాడని భావము. 

16) విశ్వతః చక్షువు ఏ అంతటా కన్నులు కలవాడు 
ఎకడో వాడే. విశ్వతశ్చయువు కాగలడు. పరమేశ్వరునికి 
అంతటా కన్నులున్నవని. అనగా అందరి కన్నులూ తనవే అని 
అందరి స్వరూపము జానే అని భావమును (హింపవల 
యును. అప్పుడుకాన సర్వాత్మ భావము (పకటము కాదు. 
“విశ్వకర్శ సూక్తము వాడిన “విశ్వతశ్చయువు” అనెడి 
పదమే తరువాత పురుష సూక్త ములో “సవా సాతుః” అని 
వాడబడినది. అశ్లు “సవ్నాస 3 శీర్ష స “సహ్య సపాత్‌ ” అను 
పదములు కూడ పురుష సూ క్ష మాలో కలను. మంతపువ్చ 
మేమో “సహ్మస శీర్షం దేవం విశ్వాతం విశ్వళ౦భువం” 
అన్నది. ఇందలి సవా శబ్దమునకు “వేయి అని మాత్రమే 
అర్థము కాదు. అనేకము, అపరిమితేము, అసంఖ్యము, అనం 
తము అయిన కన్నులు కలవాడని, భావము. తనను చెందు 
టకు అ నేక మోకుమార్హములు కలవాడని కూడ విశాలార్థ 
మును చెప్పికొనవచ్చును. 

భగవద్దీత భగవంతుని విశ్వరాపమును వర్ణ్మించుచు 
ఇట్లన్నది. “అనేక వక్త) నయన మనేకాద్భుత దర్శనక్‌” 
. (1-10) అనేకములైన మొగములు కలవాడని వర్థించినది, 
అశ్లే 11వ బ్లోకమున “అనంతం విశ్వతోముఖమ్‌” అన్నది. 
ఈ “విశ్వ తో ముఖి శబ్దము “విశ్వకర్ష సూ కృము” లోని 
“విశ్వతో ముఖః” అశు మాటకు (పతిబింబమే. 


16) విశ్వతోముఖుడు : అంతటా ముఖనులు గల 


180 విశ్వకర్మ విశ్వరూపము 


వాడని అర్థము. అనగా అందరి ముఖములు తనవే అని కై 
విధముగానే దీని భావమును | గహింపవలయును, ' 

17) విశ్వత్లో హస్తుత్తు వ పరమేశ్వరుడు అంతటా 
చేతులు కలవాడని భావము. అనగా ఎన్నో చేతులు గలవాని 
వలె ఆతడు సృష్ట్యాది కార్యములను నెర వేక్చునని ఎన్న 
వలెను. ఈ భావమే తక్కిన పదములకును చెప్పికొనవచ్చును. 
ఈ విషయమును భగవద్దీత “అచేశ బాహూదర వక్త 9 
నేత్రం, పళ్యామిత్యా సర్వతో =.నంత రూపమ్‌, నాంతేం న 
ము ౦న పున సవాదిమ్స్‌ పశాంమి నిశేంశంర 'విశ్వరూప” 

న ; 25 స 
(11 6). అన్నది. 

ఓళెసామి, నిన్ను ఎన్నో బాఫువ్రలు, ఉదరములు, 
ముఖములు," కన్నులు గల వానినిగా చూచుచున్నాను. నీకు 
ఆది, మధ్యము, అంతేము అనునవి లేవు. ఇంత వల, ఈ 
విశ్వమే నీ స్వరూపము, దానికి ఈశ్వరుడవు ((పభుడవు) నీవే 
అని యున్నది. ఈ శోకములోని “విశ్వరూపి అను పదమును 
“విశ్వకర్శన్‌” అని చదువుకొన్నను ఛందోభంగము కాదు. 

18) విశ్వతఃపాదుడు ౩ అంతటను పాదములు కల 
వాడని భావము. దీనికికూడ పైవానివలె ఆ “దేవదేవుడు” 
అ నేక 'పొదమ్లులున్న వానివలె అన్ని-వోట్లకు నడచి ఆయా 
కారస్టముఅన్లు నెర వేర్పునని భావము. వీటి నన్నింటికినీ భగ 
వంతుని అందరి పావములు, చేతులు, తలలు, ఇందియ 
ములు తనవే అయిన ఒకే వ్యక్తిగా ఆరాధించవలనినదని 
తత్త్వార్థము,. అందుకే అనేకులు, త్ర త్త్వజ్జులు, విశ్వమును 

ఎఐ్రిథఫ బుద 


విశ్వకర్మ నామములు 181 
“విశ్వకర్మ” భగవానుని స్వరూపముగానే భావించి, కొలిచి, 
ఆరాధింతురు. ఈ విషయమునే “బహ్మసత్యమ్‌ జగ్మదృహ్మ' 
అనెడి వాక్యము జగత్తును (బహ్మాస్వమాపముగా నే ఛావించి 
దానిని సేవించి తరించుమని చెప్పుచున్నది. ఈ విధముగా 
విశ్వకర్శ సూక్త, పురువసూక్త. మంత పుష్ప వర్ణనలు ఒకే 
లక్ష్య్యమును నిన్టేశించుట గమనింపనలసియున్న ది. ఈరీతి 
గానే సర్వ "దేవతల సూక్తములకు, మం! త్రేములకు మరియు 
ఆ దేవతలకు విక్యమును, అద్వైత భావమును భావించి 
సాధకులు ము క్తిపడయవలయునేగాని భిన్న దృష్ట్యులె (ప్రవ 
ర్టీంచరాదు. ఈ భావమును ఫాగనతీము “సర్వము న్నతేని 
దివ్యక శామయ మంచు, ఏిష్ణునం దుల్లము చేరు” డని (ప్రబో 
ధించినది. 

వస్తుతః భగవంతుని, అవయవములు, ఇం దియములు 
ల్రేనివాడని వేదోపనివత్తులు వర్మించినవి. ఇంచుక “అపాణి 
సాదః -జవనో|గహి హి శా, “అ పాణోవ్యానునాః శు భః 
అఫహిరాత్‌ ఫరతః పరఖొ ఇత్యాది మంతములు దృష్టాంత 
ములు. అయినను ఎన్నో కన్నులు, శిరములు, చేతులు, 
కాళ్ళు కలవాడని వర్ణించుట కంటికగపడు ఈ (బహ్మ్టుండ 
మును (విశ్వమును) దృష్టిలో నుంచుకొనియ్‌ అని సాధకులు 
(గహింపవలసియున్న ది. విశ్వమును చూచియేకదా, విశ్వము 
లోని మానవుడు దానియొక్క తత్త్వమును, బాహ్యాంతర 
స్వరూపములను తెలునుకొనవలసియున్నాడు. అంతీ మే కాక 
మంత్ర పుష్పము “విశ్వం నారాయణం హరిమ్‌” అనియు 


క్‌ 


182 విశ్వకర్మ విశ్వరూపము 
“విశ్వమే వేదం పురుషః” అనియు అనుటచేత విశ్వమే భగ 
వంతుని స్వరూపము కాను ఈ వర్ణ నము అనుచితముకాక, 
సాధకులను మోతు మార్ల మునకు చేప్చనట్టి సాధనమే అని 
ఎన్న వలసియున్న ది, అవ ఒకటి సగుణ సరూప వర్తనము 
వ క 
కాగా ఇంకొకటి నిర్దుణ స్వరూప భావన అని సారాంశము. 
నిరాకార, నిర్ణుణోపాసనము కష్టము గావున శ్ర 
ములు సామాన్యాధి కారుల కోసమై సగుణోపాసనను విధించి 
నవి ఈ విషయము కులార్హవ తం తములోని దిగువ శ్లోకము 
లను బట్టి స్పష్టమగుచున్నది. 
“చిన్మయనా ద్వితీయ నిష్క-లస్యా శ రీరిణక, 
ఉపాసకానాం కారా ద్రైవ్మాణో రూపకల్ప్సనా”. 
అథి 
తా] వస్తుతః జగ తారణ (టబహ్మాము చిన్నయము = 
జ్ఞాన స్వరూపము, తనవంటిది ఇంకొకటి లేనట్టిది (అదిం 
తీయము), అవయవములు గాన్ని ఇంద్రియములు గాని, 
రముకాని లేనట్టిది. అట్టిడానికి ఉపాసకుల (పయో జనము 
కోసమై రూపకల్పన చేయబడినది. కనుక నిర్ణుణ | బవ్మాము 
నకు రూపము కల్పనయీకాన్ని సత్యము శాదన్న మాట. ఈ 
విషయమునే ఇంకొక శోకము “సాధ కానాం హీ తార్టాయ 
బివ్మాణోరూపకల్పనా"” సాధనచేయువారి మేలు కోసమై 
_ద్రైహ్మమునకు రూపకల్పన  చేయవలనీ వచ్చినది. విగహాో 
రాధన ఆంతయు అట్టి రూపకల్పన మే. చేవతలకు అనేక శిరో 
హస్తాదులను కల్పించుట కూడ వదో ఒక |పరోాజనము 
నుద్దేశించియే. విశ్వకర్శకు, శివునికి గాయ, తికి అయిచేసి 


విశ్వకర్మ నామములు 183 
మొగములు కల్పించుట సృష్టి హీతువులై న పంచభూతము 
లను, పంచముూర్తులను, సంచేం[ దియములనుు, పంచావస్థలను 
పంచ బుషులను- మొదలగువాటిని గహించుటశేకాన, అవి 
సంకేతమా తములే అన్నమాట. ఆ తత్త్వజ్ఞానమును కలి 
గించిన పిమ్మికు ఇక మిగులునది నిరాకార, నిర్షుణమైన 
అఖండ (బహ్నాుమే! ఈ రహస్యమును (పతి సాధకుడును 
మెలకువతో నెజబుంగపలయును. నానాబేవశల రూప, 
నామ, (క్రియల యొక్క అంత రార్ట్యములను ఇచేవిధముగా 
ఎజుంగవలసియున్న ది. 


19) దేవుడు ౩ ఈ మాట “విశ్వకర్మా న్యాజనిష్థ 


“జీవల” అన్న వాక ము లోనిది, అనగా “విశ్ణకర్శ” బ్రహ్మ 
చేవుడై నాడని భావము. కాగా ఈ “దేవీ శబ్దము (బహ 
దేవునికి (త్వష్టకు) వి శేషణముగా వాడబడినది. ఆ పదము 
“దివ్‌ * అను ధాతువునుండి పుట్టినది. “దివి ఛావమ్‌ం దివ్యం” 
అని కూడ దాని 'తాత్సర్యము. అనగా భూ సంబంధములేని 
జేవలోకమున ఉండువారిన్తి “చేవతలు”, “దేవులు అను 
చుందురు. భూలోక లకుణములు కాక్క “ద్య (చేవ) లోక 
లక్షణములు కలవారని దీని భావము. కనుక నే దేవతలు నిదా 
జరాదులు లేని “అస్వప్పులు, “అమృతులు అనికూడ చెప్ప 
బడినారి. ఇక సచ్చిదానంద స్వరూపుడగు “విశ్వకర్మ” ఈ 
దివ్యలకుణములకు కూడ అతీతుడని ఎయిగవలసియున్నది. 
వల యన ఆయన దివము (స్వక్షము)ను, అందలి చేవతలను, 
భూమిని, భూలోకచానులను సృష్టించిన మహోళ క్తి అని 


184 విశ్వకర్మ విశకరూపము 
“దా వా పృధివ్‌ జనయన్‌ చేవ వకణి అని “విశ్వకర్శ 
సూ” మంత్రము చెప్పినది కదా! ఈ మం్మత్రేమున “విశ్వే 
కర్మ కు విశఇవణముగా దేవి శబముకూడ వాడబడినది. ఆ 
“దేవి శబ్దమునకు దివ్య లతణములేకాక సచ్చిదానందాది 
లక్షణములు కూడ కలవాడని ఎటుంగవలసియున్నద్ని 
కనుకనే “నతం విడాధి ఆతని నెజుంగలేకన్నారు అన్ని 
ఇంకొక “విశ్వళర్మ సూక్త” మం్మతే వాక్యము అనుచున్న ది. 
కనుక “దేవి శబ్దమునకు “దివ్యుడని యేకాక, ఆ దివ్యులను 
కూడ సృష్టించిన “*చేవదేవుడని” అర్థము చెప్పికొన 
వలయును. అప్పుడే ఆయన (విశ్వశర్శ భగవానుడు) దేవతే 
లకు కూడ తం! డియెన మహాదేవుడు, జగల్‌ పితృ 'చేవుడు 
కాగలడు. ఆయనను సిత అన్న ప్పాడు సామాన్య పిత అని 
కాక 'జగత్సితి అని భావించినళ్లు ఇచ్చటను *“బేవి శబ్దము 
నకు సర్వకారణమైన “మహాదేవుడు”, “చేవ దేవుడు” అని 
ఛావించుట మిక్కిలి సమంజసము. 

20) విశ్వచక్షొః ౩ “విశ్యచమోః” అనగా సర్వమును 
చూచువాడు, ఎతుంగువాడు అని అర్థము. అనగా సర్వ 


దష్ట సర్వజ్ఞుడు అని సారాంశము. ఇది 11వ మంతము 
లోని మాట. అందలి భావము ఇట్లున్న ది. “ఆ విశ్వళర్శ -ఈ 
భూఎదివములను సృష్టించి అవరించుటకు అధిషానము (ఆధా 
రము) వది! పదార్థ మేది? వీటిని ఎట్టు చే నాడు బి అని 
ట్ల . 
(పశ్నింపబడగా, దానికి *మహినా విశ్వచమాః” సరయజుజెన 
ఏకి 


విశ్వకర్మ నామములు 185 
ఆ “విశ్వకర్ణ” తన మహివువే తానే ఉపాదాన్క నిమిత్త 
శారణుడై భూ_దివములను సృష్టించి అంతటా తానే 
వ్యాపించినాడని పూర్తి మంతము యొక్క భావ మై 
యున్నది. కనుక “విశ్వచమాళి” అనగా విశ్వోజ్ఞానము గల 
మవోళ క్రి యని ఎటుంగవలసియున్నది. ఇట్టి భావమునే 
12వ మంత్రము కూడ చెప్పుటను ౫మెనింతుము. 

21) వాచన్నతి : ఈ పదము “వాచస్పతిం విశ్వ 
కర్మ్శాణ మూత యే” అనెడి 14వ మంత్రము లోనిది. వేద 
రూపమైన వాక్కునకు, అనగా వేదవాణికి పాలకుడు లేక 
సృష్టికర్హ అని భావము. అట్టి వాచస్పతి అయిన అనగా 
వేదములను సృష్టించి రశీంచువాడై న “విశ్వకర్ష”ను మా 
రతణార్థమై పిలుచుచున్నామని మంతముయొక్క మొదటి, 
శిండు పాదముల లౌొత్ప ' ము. ఐదే భావము “యో 
(బహ్మాణం విడధాతి పూర్వం, యో వై 'వేదాంళ్చ (పహి 
ణోతి తస్మై” అను మం(తము కూడ (బవ్వా ను సృష్టించి 
ఆయనకు వేదముల నొసంగినది “విశ్వకర్మ యే అని 2న 
(పకరణములో విస్తరముగా చదివియే యున్నాము. 

22) విశ్వ శంభువు ౩ శంభు? శబ్దమునకు సుఖస్వరూ 
ఫ్లుడై నుఖమును కలిగించువాడని భావము, విశ్వశం భువనగా 
ఐహీక, అముమ్మ్‌క, 'పారమార్థి కములై న సమ స్ప సుఖములను 
(ఆనందములను) కలిగించువాడన్న మాట, కనుక “విళ్వకర్శ” 
శేవలము. “శుభుడే' కాక “విశ్వుళంభునవ్లి అగుచున్నాడస్త 

24 ] 


186 విశ్వకర్మ విశ్వరూపము 


ఈ మాట యొక్క తాత్పర్యము. ఇదే మాటను మంత 
పుష్పము “విశ్వాక్షుం విశ్వ శంభువమ్‌” అని (పయోగించి 
నది. కనుక మం|శ్రపువ్పము, విశ్వకర్మ సూక్తము, ఉనే 
నించిన జగత్కారణ తత్త్వము ఒక్కశు అని సాధకులు 
(గహింపవచ్చును. 

28) సాధుకర్మ : “సాధు” శబ్దమునకు యూగ్యము, మంచిది 
అని అర్ధము. యోగ్యములై న అనగా జీవులకు ఉపయోగించు 
ఉత్తమములైన సృష్టి, స్థితి లయ, తిరోధాన, అనుగ 
హాోది కర్మలను విస్తరించువాడన్కీ వాటిని సమకూర్చువాడని 
భావము. తేన భక్తులు చేసెడు మంచి పనులకు తగిన ఫలము 
లను ఇచ్చువాడని సారాంశము. ఇట్టనుటచేత దుష్క-ర్ములను 
చేయువారికి దుష్టఫఘలములు కూడ ఆయనయే కలుగ జేయునని 
తెలిసికొనుట సులభమే. ఈ పదము మనుష్యులను ముఖ్య 
ముగా భగవద్భు కులను మంచిక ర్మలు వేయువారై ఆ “విళ్వ 
కర్మ” వలె తాముకూడ “సాధుకర్ములు” కావలయునని 
హెచ్చరించుచున్నది. అశ్లు “విశ్వళంభు “విశ్వచమో” అనెడి 
మాటలు సైతము జనులు విశ్వమునకు నుఖము కూర్చువారు, 
సర్వ వస్తువుల జ్ఞానము కలవారు కావలయునని హెచ్చరించు 
చున్నవి. ఇంత వల? ఈ సూక్తము నందలి “విశ్వకర్శ” 
యొక్క. పర్యాయ పదము లన్నియు, ఆ యా లక్షణములను 
భ కులు పొందవలయునని (పోత్సహించుచున్నట్లు గుర్తింప 
వలయును. అప్పుడే మానవుకు “విశ్వకర్మ” స్వరూ పుజై 
“ఆవాం (బైహ్మ్టిస్మి) నేను (టఎవ్మామునై తిని అనెడి అమృత 


విశ్వకర్మ నామములు 187 
స్థితికి (మోతీమునకు) చేరినవాడు కాగలడు. లోకసృృష్ట్యాది 
కర్మలు మాత్రము మానవులకు అసాధ్యములు కావున అట్టి 
వాటి నెవరును అచేశీంపకూడదు. 

24) సముదాయ క “సముదాయ వయునాయ 
సింధూనామ్‌ పత యేనమః నదీనాం సర్వాసాం షిశే 
జాహుుతా విశ్వకర్శణే పిశ్వాహో మర్త వం వావిఃకి” అను 
మంత్రములో మొదటిది “సముది శబ్దము. దీనికి సాయణులు 
సము ద స్వరూపుడని అర్థము శౌసినారు. సము[ దము జల 
మయము కదా. పంచ భూతములలో జలములు చరాచర 
ములు పుట్టుటకును, నిలుచుటకును ఆధార మైనవి, కనుకనే 
6న్సీ శ్రే (పాణాభారము" అన్నాడొక కవి. ఈ జల (పాధాన్య 
మును గూర్చి మా దర్శనములు లెస్సగా వివరించియే 
యున్నవి. బుగ్వేద దిగ్గర్శన ద్వితీయ భాగమున విస్తరమును 
కాంచవచ్చును. ఈ నీటిని గూర్చి త్వష్ట పుుతుడగు విశ్వ 
రూపాచార్యుడు ఎన్నో పరికోధనలు వేసి ఎన్నో మంత్రము 
లను (వాసి “అపోవా ఇదమ్‌ సర్వమ్‌, విశ్వభూతాన్యాపః, 
పాణావా...” ఇత్యాదిగా సర్వము జలమే అనియు అది 
(పాణము కూడ అనియు, ఎంతో (వాసినాడు. అంతేకాక 
“విశ్వకర్మ” జగద్బీజమును జలముల యందే ఉంచినాడని 
“అపాం గర్భం వ్యద థాత్సురు తా” అనెడి మం తేము చెప్పు 
చున్నది. ఈ విషయమును కూడ మనము పూర్వము చది 
వియే యున్నాము. అట్టి జలములను తనయందు అపారముగా 
ఇముడ్చుకొన్న సమ్ముదుని “విశ్వకర్మ” స్వరూపమే అన్ని 


188 విశ్వక " విశ్వరూపము 
చెప్పుట వేదమునకు ఇష్టమని “విశ్వకర్మ సూ కృము” వక్కా 
ణించుచున్నది. తేరువాతే వివరింపబోయెడి పదములు కూడ 
ఈ అర్థమునే చెప్పుచున్నవ. దీని తరువాత “వయునాయ” 
అనెడి పదము కలదు. దీనికి “కాంతాయ” అని సాయణు 
లర్థము | వాసినారు. అనగో చిత్స్వరూ పుడు, జ్ఞానాకారుడు 
అన్న మాట, 
25) నింధువతి ; పడమరగా (పవహించునట్టి నదము 

కు *సింధువులని పేరు. అనగా పడమటి సము దములో 
కలియునట్టివన్నమాట. అట్టి ని నీ ధువులకు స సృష్టిక , అధిపతి, 
అయినవోడే “సింధూ నాంప 1 సింధుపతిళి” అన్నమాట. 
“సమద” శబ్దము అఖండ జలరా ని చెప్పుచుండగా ఈ 
“నిరిభుు “నదీ” శబ్దములు ఖండములై న జలములను గూర్చి 
వచించుచున్న వీ. 


కేరి నదీపేత 3 నదు లనునవి తూర్పు సము, దములో 
కేలీయునట్టిపి ౪ ఇవి గంగ, యమున, గోదావరి కృష్ణ 
అడ, నావం |పభ్యతులు. ఇట్టి నదులను సృష్టించినట్టి 
డ్‌ నదీపిత “విశ్వకర్మ” యని ఈ పదమునకు తాత్ప 
ము, సము ములోని ఉదకముళలే సూర్యకిరణముఆ 
ద్వారా వీల్చ మేఖుములై వర్షించుట, ఆ వర్ష ములు నదీ 
నదరూపములై సముుదము నందు కలియుట మనమెజింగిన 
పేమయమే. కనుక సూర్యుశు నరులకు సృష్టికర్త అనుకొన 
వచ్చును. జలరాశి అయిన సముద్రమునకు సృష్టికర్త “విశ్వ 
కర్న కాగా నదినదములకు సృష్టికర్త సూ సూర్యుడగు”” 


విశ్వకర్మ నామములు 189 
చున్నాడు, ఈ సూర్యుడు (సవిత) “విశ్వకర్మ” స్వరాపుడే 
అని మన (గంధములు వేరొనుచున్నవి. సాయణులును 
“అది త్యాత్మ కాయ విశ్వకర్శణే” అని తన ఛావ్యుమునందు 
(నాయుచుండును. విళ్వకర్శ నుండి సము దము పుట్టినదను 
టక్కు “అతస్సము దా, గిరయశ్ళ్చ స్వే, అస్నాత్‌ స్యందం తే 
సింథన స్సర్వరూపాః.” ఆ పరమాత్మ నుండి పూర్వ పళ్ళిమ, 
దవీణ సము దములు, మేరు, హీమవదాది సమస్త పర్వతే 
ములు ఫుట్టినవని చెప్పెడి ఉపనిమద్వాక ములుకూడ [(పమా 
ణము లే. కనుక “విశ్వకర్శ నాయం జగత్‌” అనెడి మాట 
ముమ్మాటికినీ సత్యము. 

పురాణములలో నారాయణ శబ్దమునకు వ్యుత్పత్తి ఇట్లు 
చెప్పబ నది 2 
“అపో నారా ఇతి (పోక్తా, ఆపో వై నర సూనవః, 
తా యదస్యాయనం [పోక్తా నేన నారాయణః స్మృతః 
ఉదకములకు *నారములని వేరు. అసియీ (పాణుల 
ఉత్పత్తికి మూలములు. అట్టి నారములు జలములు, అయ 
నం=నివాసముగా ఎవనికుండునో వాడు నారాయణుడన్న 
మాట. కనుక “విష్ణువు” జలములు నివాసముగా గల వాడయి 
నందున “నారాయణు” జై నాడని సారాంశము. ఈ భావము 
“సము దాయ వయునాయ” అనెడి మంతములోనిదే. దాని 
ననుసరించి పుట్టినదే అన్నమాట. “అపో వై నర సూనవః” 
అన్నమాట జలములు (పాణుల ఉత్పత్తికి మూలములన్‌ 
చెప్పుచున్నది గడా! ఈ భావము “అపాం గర్భం వ దధా 


190 విశ్వకర్మ విశ్వరూపము 
త్పురు తా” అనెడి వాక్యము నుండి (గ్రహింపబడినదే. 
“ోవిశ్వకగ సూక్త” మంత్రము జల స్వరూపుడు “విళ్వకర్య” 
అనియు ఆ జలములే సృష్టికి ఉపాదాన కారణమనియు 
చెప్పగా, అదే భావమును “అపో నారా ఇతి |పోక్తాః” 
అనెడి శ్లోకము స్వీకరించి, దానిని నారాయణునకు అన్య 
యింపషేసినది. ఈ ఛభానము “విశ్వకర్మ త తము” నకు 
విరోధమేమా కాదు. పంచమూర్తులకును పంచ భూతముల 
తోడ సంబంధము ఇట్లు పేర్కొనబడినది ౩ 

పృథివికి (వ్మా (త్వష్ట). జలముణకు వి షు వ్రు 
(మయుడు, అగ్నికి ర్కుదుడు (మన్ను బహ), వాయువునకు 
ఇం దుడు (శిల్పి ద్రైవ్మ్ర, ఆకాశమునకు సూర్యుడు (విళ్వజ్ఞై 
(బహ్మ అధిపతులు. ఈ భూతములు ఈ (బహ్మోదు లే వరు 
సగా ఆభార, స్వాధిష్థ, మణిపూర, అనాహత, విశు ద 
చ క్రములందు కలరని తత్త్వశా(న్రు మనుచున్నది. కనుక 
దీనినిబట్టి విష్ణువునకు. విశ్వకర్శకు గల ఐక్యము కేట తెల్ల 
మగుచున్నదిగ డా, అనేక విషయములందు విమ్ణు- విళ్వకర్శల 
ఐక్యమును మా దర్శనములు చెప్పుచునేయున్నవి. విశ్వే 
కర్మ సూక్తము జలాధిపతి “విశ్వకర్న” అని చెప్పగా తరు 
వాతి వేడాది వాబ్బయము జలములకు అధిపతి వరుణుడని 
చెప్పినది. 

వివరణ : యజుర్వేదీయ ఏశ్వకర్శ సూక్షములోని 
16 మంత్రములలోను 28 పర్యాయ పదనులలో “విళ్ళకర 
భగవానుడు” వేర్కొనబడినాడు. 17వ మంత మైన “సము 


విశ్వకర్మ నామములు 191 
(దాయ వయునాయ” అనుదానిలో “సము[ దాయి అను 
మాట ముట్ట మొ: టిది. దానికి పిమ్మట “వయునాయి అను 
పదము ఉన్నను అది జ్ఞూన వాచక మగుటచే *సందృక్‌, “విశ్వ 
చవాః' అనెడి పదముల వంటిదే. లక *సింధుపతి, *నదిపితి 
అను పదములకు (ప త్యేకత చూపనక్కొ_ర లేదు. ఆ నది నద 
ములు సము దము నుండి పుట్టి అంచే అ స్తమించునవి కావున 
(పత్యేకముగ పరిగణింపక సము[ద శబ్దములో అంతర్భవింప 
చేసికొనుట న్యాయముగా నుండును. సమ్ముదము గాని, 
నదులు గాని నదములు గాని, జలస్వరూపములే గజా! 
కావున ఆ 17వ మంత్రము నుండి “సము దాయి అను పదము 
వరకు (గ్రహించిన చో, మొత్తము 24 పదములు కాగలను. 
అంతేకాక ఈ సము దాయ అను మం తముళో జలముల 
యందు ఆహుతులను అర్చింపవలసియున్నది. కనుక జల 
కాళిని (సమ్ముదమును) (గహించిన చాలును. ఈ 24 పద 
ములు 24 అతురములు గల గాయ తీ మంత్రేములోని 
అక్షురములకు సంశేతములని భావింపవలయును. అనగా 
“విశ్వకర్శ సూక్తము” 24 పర్యాయ పదములతో, 24 అతు 
రములు గల గాయత్రీ మంత్రమును చెప్త్పూచున్నదని 
భావము. గాయ తీ మం తాధి "దేవత అయిన “సవితియు, 
విశ్వకర్శ సూ క్త అధిదేవత అయిన “విశ్వకర్మ” యు ఒక్కొ-రే 
కావున' రెంటికీ ఇట్టి సాద్భశ ము ఛావింపతగినదై యున్నది. 
శరీరము చతుర్వింశతి (24) _త్త్వములతో కూడినదని త తగ 
శాస్త్రము కదా! కనుక ఈ 24 పదములు వాతికిసనాడ 


192 విశ్వకర్మ విశ్వరూపము 
సూచకములే! కనుక సూత్మదృష్టితో ఆలోచించినకొలదిని 
ఇట్టి రహస్యము లనేకములు, ోవిశ(కర్మ సూకృముని” 
కన్చ్సట్టుచున్నపి. కనుక “విశ్వకర్మ సూక్త పఠనము, అర్థ 
ఛావన అనునవి మహా |పయోజనకారులని తేలుచున్నది. 
“విళ్వకర్శ” మంత్ర జపముకూడ అట్టి దే. కనుక నే యజు 
శ్వేదము “కరీం నమో విశ్వకర్శణే, స ఉపాత్వస్నాన్‌” అని 
విశ్వకర్మాష్టావరీ మం త్రేమును ఉపదేశించినది. మనము 
సంధాగ్థవందనములో (పారంభమున పఠించు న్లోశము “విశ్వ 
కర్ణ” సరణమే మహోపశకారి అని చెప్పుచున్నది కధా! 
దానినొక్క-సారి భూతము ౩. 
“అపవి, తేః పవితోచా, సర్వావస్థాం గతోజఒవీవా, 
యః స్ట రేద్విశ్వక ళల్మాణం, స జాహ్యాంభ్యంతర ళ్ళుచిః, 
శా॥ పప్మితుడై నను, అపప్మితుడై నను అనగా పావీయై 

నను, పుణ్యాత్ముడయినను ఇంకా ఎట్టి అవస్థ (వశ)లో నున్న 
వాడై నను, ఎవడు “త్రీ విశ్వకర్మ భగవానుని” స్టరించునో, 
అట్టివాడు చాహ్యోభ్యంతేరముల యందు (లోపల వెలుపల 
కూడ పరిశుద్దుడె యొప్పును. ఇట్టే మహా మహిమ జగ 
తఈ్మా_రణుడై న “విశ్వకర్శ భగవానుని” స్థరణ, ధాష్టన, 
పూజవార్చనాదులలో ఉన్నదన్నమాట. వేదవేత్తలో సర్వ 
'డైవళ క్తులు ఉన్నట్లు, విళ్వక ర్మారాధకునిలో ఆ “విశ్వక్రర్ల 
భగవానుడు” ఎల్లప్పుడు సన్నిహితుడై యుండి అతనిని 
కాపాడుచుండుననుటలో ఎట్టి సంచేవామును లేదు. ఇందుకు 
సం బేహించువానికి “సంశోయాత్మా వినశ్యతి” అన్ని గ్షీత్త 
చెప్పిన గతీయే పట్టును. " 


విశ్వకర్మ నామములు 193 

“యః స్టే ద్విశ్వక ర్మాణం” అను మాటను విష్ణువు 
నందభిమానము గలవారు “యః సేత్‌ పుండరీకాక్షం” 
అని చదువుచుందురు. అశ్లు కైవదుతము వారు “యః 
స్మశేత్‌ శంకరం దేవం” అని శివ పర్యాయ పదమును 
బోడించుచుందుళు. ఇది వారి వారి అభిమానముల కొలది 
జరుగుచున్న ట్టి మార్పు. ఈ నామముల యందు అభి 
మానము, అనాదరము కలవారు “యః స్మకేత్‌ లోక కర్తా 
రమ్‌” అని పఠించినచో ఆ విశేషణము అందటు చేవతల 
కును చెల్లును. నాము రూప భేదమును పాటించుట సామా 
న్యుల స్వభావము. అందు శే మనవోరు సహా సనామ 
స్తో తములలో ఎల్ల'చేవతల పదములను చేర్చుచుందురు. 


ఇంకొక ముఖ్య విషయము : సంధ్యా వందనమున 
మొదటగా వెప్పుకొనెడి 24 నామములకు “శేళన నామము” 
లని వాడుచున్నారు. శైవులేమో* న నామము” లందురు, 
ఇవి శైవ, 'నైహ్యవ మత శేదములను బట్టే చర్చజిన భేదములు. 
న్యాయముగా ఆ 24 నామములు సృష్టిలోని చతుర్వింశతి 
(24) త్ర త్తంములకు సంకేతములు, ఈ చతుర్వింశతి తత్త్వ 
ములతోనే సృష్టి వర్పడినది, ఆ తత్త్వములు ఇవి. పంచ 
మహాభూతములు, అవ్యుకృ వువాదపహాంకారములు,  పోడళ 
వికారములు మొత్తము 24 అగుచున్నవి గచా! ఫోడళ వికా 


రము లనగా జ్ఞానేం[దియ పంచకము, కశ్ళేం దియ పంచ 
ల్‌ ] 


తో 


194 విశ్వకర్మ విశ్వరూపము 
కమ్కు |పొణపంచకము, అంతఃకరణము అనునవి. వ్‌టిని 
కొందజు వేరువిధముగా కూడ చెప్పుకొనుచుందురు. ఎట్లు 
చెప్పుకొన్నను ముఖ్యార్థము ఒక్క కు. కనుక ఈ చతుర్విం 
శతి తత్త్వములను సూచించుట కే (పతి వై దిక కర్ణయందును 
(పారంభమున 24 భగవన్నావాూములను పఠించుచున్నారు. 
కాబట్టి శేశ్లవ, శివాది పదములతో ఈ నామములను 
చేర్కొనుటకం శే “చతుర్వింశతి” నామములని వీటిని 
పేర్కొనుట శైవ, వైన్ళవాది మతముల వారికందరికి యుక్త 
ముగా నుండును. “చతుర్వింశతి శబ్దమును గూర్చి ఎవరికినీ 
విరోధము లేదుగదా. గాయ తీ మంతముకూడ 4 అకు 
రములతో ఉండుట సృష్టి హేతువులై న “చతుర్వింశతి” 
త త్త్వములను సూచించుటకే. ఈ త త్త్వములకు తగినట్లుగానే 
“విశ్వకర్మ సూకము” లోని 17 మం|త్రములలో 24 
పర్యాయ నామములుండుట ఎంత విచ్చి తమో ఆలోచిం 
పుడు. “విశ్వకర్శ సూక్త (దష అయిన “భౌవన విశ్వకర్భ 
మవార్షి" ఇంతటి తత్త్వ దృష్టితో ఆ సూక్తమును (వాసి 
లోకమునకు మహోపకారము చేసియున్నాడు. 

ఇంకొక రహస్యము : “విశ్వకర్శ సూక్తము లోని 
“సింధభుపతి”, 'నదిపితి అను రెండు పదములను వదలి తక్కిన 
ఇరువది నాల్లింటినీ (24) స్వీకరించి మనము చతుర్వింశతి 
త క్త్యములకు అవి సం కేతములని చెప్పికొన్నాము. ఆ సింధు 
పత్కినదీవిత అనెడి రెంటినిగూడ కలుపుకొన్న చో ఇరువదిఆరు 
(26) అగు వున్నవి కదా. ఆ పతమునకూడ మనకు తతా 


విశ్వకర్మ నామములు 195 
ర్ధ్‌ము కుదురకపోదు. చతుర్వింశతి తత్త్వములు (పకృతి నుండి 
కలిగినట్టిని. బివి (పొళ్ళతీము లన్నమాట. ఇవి జడములు. 
వీటిని (పకాశింపచేయు సచ్చిదానంద స్వరూప త శ్త్వమే 
“విళ్వకర్శ”. ఆతడే (విశ్వకర్మ యే) అంత ఃకరణోఫాధి 
యందు జీవుడై నాడు కావున ఆ జీ వేశ్వరుల నిరువురను 
కలుపుకున్నచో మొత్తము వడ్వింళతి- ఇరువది ఆరు (26) 
త ములు కాగలవు. ఇట్టి దృష్టితో చూచినప్పుడు 26 
పర్యాయ పదములును సార్గక్రములు కాగలన్ర. జలరూపము లే 
అయిన నదీనదములు శెండును సము దమేయై మూూాటికినీ 
ఐక్యము, అదై (తేము సిద్ధించినట్లు జీవేశరుల కిరువురికినీ 
ఐక్యము సిద్ధింపగలదు. అజ్ఞానుల దృష్టిలో తత్త్వములు 26 
కాని జ్ఞానుల దృష్టిలో అవి మొత్తము 25. (పకృతి నుండి 
కలిగినవి 24. మరియు పరమేశ రుడు ఒక్కనిని (పరమాత్మ 
కలుపుకొనగా మొత్తము “పంచవింశతి” (25) త _త్హ్యేములు 
కాగలవు. ఏటినే శ్ర వీర బహ్మ చేశికేం చుడు “పంచ 
వింశతి తే శ్త్వ భావము తానయ్యు” అని ఒక త త్రములో 
(పవచించినాడు. కనుక “విశ్వకర్శ సూక్తము అందలి ఈ 
పరమార్థమును తాత్వికులు మజువరాదు. 

యజు న్వేదము ననుసరించి చూచినచో “విశ్వకర్మకు 
“| పజాపతి” అనెడి నామముకూడ కలడని స్పష్టమగుచున్నది. 
గో పజాపతి ర్విక్వక ర్యా, మనోగంధర్వ, 
స్తస్య బుక్సామాన్యప్ప రసోవహ్నా యః,” 


“విశ్వకర్మ” (ప్రజాపతి. అంలేకాదు అతడు మన 


196 విశ్వకర్మ విశ్వరూపము 

స్పనెడి “గంధర్వుడు కూడ. ఆ గంధర్వునికి బుక్కులు 
సామము లే భార్యలైన అప్పరసలు_ అని మంతీ భావము. 
“(ప్రజాపతి అనగా (పజాపాలక్రుడే గాక సృష్టికర్త కూడను, 
ఈ * ప్రజాపతి పదము లౌకిక సంస్కృత మున “యబహు 
పరాయ పడముగా వాడబడినదని “సషా (పజాపతిర్వేధా, 
విధాతా, విశ్వసృడ్విధిః” అను అమరకోశము వలన తెలియు: 
చున్నది. ఇందుకు నూలము కూడ “ప్రజాపతి ర్విశళ్వక ర్యా” 
అనెడి మంత్రమే. కనుక (పజూపతి అనగా (పజలను సృష్టించు 
“ఆది చేవుడిన్నమాట. అట్టివాడు “విశ ౧క్రర్మ యే” గదా! 
ఈ “విశ్వకర్మ” జీవుల యొక్క మనస్స “గంధర్వుడు 
కూడ అయినాడట. “విశ్వకర్మ” చేత సృష్టింపబడినటే కదా 
మనస్తత్వము. కాన “విళ్వకర్మ”ను “మనోనామక గంధర్వు" 
డనుట తగియున్నదిం గంధర్వులు భోగలాలనులు. మనస్సు 
కూడ అశ్లు భోగములను (వేమించునట్టి దిగాన, దానిని 
గంధర్వునితో పోల్చుట యుక్త మే. అట్టి భోగలాలసుడై న 
మనోగంధర్వునకు భార్య లేమో బుగాది వేదములట. 
"వేదములు జీవులను కర్మలు: చేయుడని _వేశేపించి సుఖముల 
నొనంగును గాన అవి భార లవంటివని వేద భావము. 


క పజాపతి, “విశ్వకర్మ” శబ్దములు పర్యాయ 
పదములనుటకు “| పజాపతీ కరతి గర్భే అని” అనెడి 
“పరువు సూక్త” వాకష్టము కూడ (ప్రమాణ మే. సర్వజీవుల 
లోపల ఉన్నది “పజాపతియే" అట. శ్వేశాశళ్వతర మంత 
మేమో హృదయ స్థితు వైన "దేవుడు “విశ్వకర్మ” అని 


విశ్వకర్మ నామములు 197 
“ఏవ చేవో విశ్వకర్మా మహాత్మా, సదా జనానాం వృాదయే 
సన్నివిష్టః” అను మంత్రము ద్వారా చెప్పినది, రెండు మంత్ర 
ముల భావములను సమన్వయించిన వో జీవుల హృదయ స్థితే 
డెనవాడు ఈళ్వరు డే కాన, ఆ ఈశ్వరునికి “పజాపతి”, క్‌ 
“విశ్వకర్మ” అను పదములు వాడబడినవి. కనుక ర ప్రజాపతి”? 
శబ్బముకూడ “విళ్వకర్శ” నామమే అని పాఠకులు (గ్రహింప 
వలయును. శ్వే శాశ్వ్యతర మం తములో “విశ్వకర్శ”కు 
“మహాళ్నా” అనెను పదముకూడ విశేవణముగా వాడబడి 
నది. మహత్‌ =గొప్పటైన ఆత్మ = చైతన్యళ క్రి, ఎవడో 
వాడు మహాత్నుుడని వ్యుత్స త్త్యర్థము. కాగా “'మహాత్ళ' 
శబ్బము, “పరమాత్మ పదము వంటిదన్ననూట. “అత్ను 
పదమునకు “మనస్పినికూడ అర్ధము ఉన్నందున గొప్ప 
వునస్సు కలవాడుకూడ మహాత్ముడు కావచ్చును. గొప్ప 
వారైన వ్యక్పుల విషయమున ఈ విధముగా మహాత్మ పద 
మును వాడుదుము. అనగా మహానుభావుడని 'తాత్సర్యము- 
గొప్ప ఆత్మ కలచాడన్నప్పుడు ఉపాధిని పొందిన జీవాత్మ 
కాక్క బీవ జగత్తులకు హేతువైన, నిరు'పాధిక అఖండాత్శ 
అని భావము. అట్లయిననే ఆతడు (విశ్వకర్శ) ద్యావా 
పృధువులకున్కు సురాసురాదులకు పరుడైన పరమాత్మ 
కాగలడు. ఈ పరిశీలన వలన “ోవిళ్వకర్శ”కు “ప్రజాపతి”, 
“మహాత్మ” పదములు కూడ పర్యాయములే అని తేలినది. 
కనుకనే ఆ “విశ్వకర్మ స్వరూప ప్రజాపతి” పుట్టకుండగనే పుట్టి 
నట్లు(“అజాయమానో బవాుధా విజాయతే”) అగు (తోచు) 


198 విశ్వకర్మ విశ్వరూపము 

చున్నాడు. అందుకే జగత్కారణము నెటుంగదలచిన ధీరులు 
(విజ్ఞానులు) ఆయనను (విశ్వకర్మ భగవానుని) ఎజుంగ 
యత్నించుచున్నారు. ఎజింగినవారేమో సంసార బంధము 
నుండి వేజై అమృతులగుచున్నారని (“తమేవ విద్వా నమృతే 
త్వమేతి”) పురువ సూక్త మనుచున్నది. 

“పురము సూక్షమును” బట్టి చూచినచో “త్వష్ట 
శురియు 'పురోహీతి పదములు “విళ్వకర్భోకు పర్యాయ పద 
ములే అని తెలియగలము. “యా చేవేభ్య ఆతపతి, యో 
"దేవానాం పురోహితః, పూర్యో శూ "దే వేభ్యే జాత?” 
“దేవతలను శొసించి ఆ యా పనులు చేయించు వాడును 
వారికి పుకోహి తండై నవాడున్కు వారికంటె ముందే అనాది 
సిద్దుడె యున్న వా డును ఆ “విశ్వకర్మ పర మేళ్యరుడే” అని 
పై వై మంశ్ర వాక్యముల భావము. “పురోహీతు'డనగా తవు 
యజమానులకు ముందుండి వారి మేల్కీశ్ళను తెలిపి, వారిచే 
సత్కార్యములు చేయించువాడని భావము. జీవులకు మేలు 
గూర్చు పురోహితుడు భగవంతుడు కాళ ఇంకెవ్వరు! దినిని 
బట్టి మనము భగవంతుని శాసనములను ఎట్లు పాలించవల 
యునో తెలియుచున్నది కదా! ఆయన శాసనము వేదమే 
కదా! మంతమున “దేవానాం పురోహితః” అని ఉన్నం 
దున దేవతలకే పురోహితుడైనవాడు మానవుల కేల కాడని 
"తెలిసి ఆ “డేవదేవుని” (విశ్వకర్మ భగవానుని) పౌరో 
హిత్యమును జనులు పాటించి ధన్యులు కావలయును. అగ్నిని 
కూడ '“పురోహితుడని బుగ్వేద (పథమ మర్మత్రేమనుట. 


విశ్వకర్మ నామములు 199 
గమనింపవలసియున్నది. *అగ్నిమోశే పురోహితం, యజ్ఞస్య 
చేవమృత్విజం, హోతారం రత్న ఛాతమం.” ఇందలి అగ్ని 
కేవల భాతికాగ్ని కాళ, పరమాత్మ రూపాగ్ని అని మేము 
(వాసియున్నాము, “పోతి అను మాటను “విశ్వకర్మ 
సూక్త” |పారంభమున “య ఇమా విశ్వా భువనాని 
జువ్వూ దృమిర్షో తా” అని మనము చదివియే యున్నాము. 
“ోవిళ్వకర్శ” పుతుడు త్వష్ట అనియును, త్వష్ట కొడుకు 
“అగ్ని' అనియును మన దర్శనములు చెప్పియేయున్నపి. ఇట్లు 
వెదిక "దేవతల సంబంధ చాంధవ్యములు, వారియొక్క 
రూప నావుములు వేద సిద్ధము లే. 


విశ్వకర్మ (క్రియలు 


విశ్వసంబంధులై న సృష్ట, స్థితి, లయ, తికోధాన, అను 
(గహముల నెడి పంచ కార్యము లే కాక, ఇంకా (కియా శబ్ద 
ముచే వెప్పతగిన ఏ వ పనులు కలవో అట్టివన్నియు ఈ 
విశ్వళబ్దము కింది శే రాగలవు. అట్టి పనులు ఎవనిచేత చేయ 
బడునో (నిర్వహి పబడునో) అతడు, “విశ్వకర్మ” యని 
“విశ్వకర్మ” శబ్దమునకు అవయ వార్గము. దీనిని సాయణులు 
“విశ్వం కర్మ సృజ్యం యస్యసః విశ్వకర్మా” ఈ విశ్వము 
ఎవనికి సృృజింపతే గినదైనదో అతడు “విళ్య్వకర్శ” అనికూడ 
(వాయుచుందురు. విశ్వమునకు సంబంధించిన, సృృష్టా ది 
కోరలు ఎవనిచేత నిర్వహింపబడునో అతడు “విశ్వకర్ణ్శ” 


200 విశ్వకర్మ విశ్వరూపము 

అనికూడ వ్యుత్సత్యర్థమును చెప్పవచ్చును. అప్పుడు 

గాక “| బహో్తోాండము అను 
(బహి 

లేదా 


“విశ్వ 


శబ్దమునకు సర్వమను అర్థము 
అర్రము చెప్పుకొన్నట్లగును. చలన మాత్రమును, 
రూపాంతరమును (మరియొక రూపమును) కర్ణకు అర్థనుని 
చప్పుకొన్నచో సృష్టిలోని సర్వవి కారములును, అణు, ప 
మాణ్యాదులను, “కర్మ” శబ్దము (క్రిందిశే అర్థముగా రాగలవు. 
అపుడు సొకారములును, దానికీ కారణమైన నిరాకారము 
కూడ “విశ్వకర్మ” శబ్దమునకు అర్థముగా భావింపబడును. ఆ 
స్థితిలో కర్శరూపము తాల్పనున్న కార్యమును కూడ, కార్య 
కారణములకు అభేదమును పాటించి. *శర్ణి శబ్దము చేత జే 
చెప్పికొన్నట్లు కాగలదు. కనుక జగతా్కాారణము, జగ దూప 
కార్యము రెండును “విశ్వకర్మ” శబ్దముచేత నే ఇవెప్పతగినవి 
అగుచున్నవని తెలియవలెను. కాగా “కార ణరూప విళ్వ 
కర్న” నుండి కలిగిన కార్యురూప విశ్వమంతయు, “విళ్వ 
కర్ము”యే కాగలదు. దీనికి దృష్టాంతముగా మట్టిని.కుండను, 
బంగారమును.భూవణాదులను మొదలగువానిని గ్రహింప 
వచ్చును. మనమింతకు పూర్వము అర్థము చెప్పుకొన్న 17 
మంతములలోను “విశ్వకర్మ” నుండి జరిగిన అ నేక (క్రియలు 
వాకొనబడినపి. చానినికూడ “విళశ్వశర్శ భగవానుని” 
క్రయలుగానే ఎన్ని ఈ [(పకరణమున పరిశీలన జరు పుదము. 
1) జుహ్వత్‌ వి “విశ్వకర్మ సూక్షము”లో మొట్ట 
మొదటగా మనకు అగపడునట్టి | క్రియ “జవ్వాత్‌ ” అనునది. 
దానికి హోమము చేసినాడు అని అర్థము, అనగా “విశ్వకర్శు 


విశ్వకర్మ (క్రియలు 201 


భగవానుడు” (పళయకాలమున లోకముల నన్నింటినీ 
తనలో ఆపహాతిగా వేసికొని (లీనము చేసికొని) హోమము 
చేసినాడని భావము. ఈ క్రియను బట్టి సృష్ట్యాది కార్య 
ములు ఒక మవో యజ మనయు, ఆ కార్యములకు కర్త 
“విశ్వకర్మ” అనియు తెలియుచున్నది. అందుకే ఆయనను 
“హక్‌ బ్రా” అని తరువాతి మం్మతము వేర్కొన్నదిం 


2) నిషసాద ;. తరువాత మనకు అగపడు (క్రియ 
“నిమసాద” అనునట్టిది. దీనికి “ఉండెను అని అర్ధము. అనగా 
జగత్క- రృయైన భగవంతుడు సర్వకాల సర్వావస్థ్టలయందు, 
భూత భవిష్య ద్వ రమానములయందు కారణరూపుడయియీ 
శాక కార్యరూపుజై కూడ ఉన్నాడని దీని భావము. దీని 
వలన భగన్మదూపము “అస్తి” అనగా సత్తని తేలుచున్నది. 


త్రి ఆవివేశ :. అనగా అంతటా గాని జీవోపాధుల 


యందుగాని (ప వేళించినాడని భావము. “విశ్వకర్మ” 
సంకల్పమా తము చేత జగ త్తు లను సృష్టించి, ఆ 
సృష్టించిన జగములయందు అంత ర్యామిగాను, జీవుడుగాను, 
తానే (ఫవేశించినాడని ఇందలి పరమార్థము. ఈ భావమునే 
తరువాతివైన ఉపనిషత్తులు “తత్‌ సృష్ట్రా, తచే వాను పొ 
విశత్‌ ” జగళ్కారణ పదార్థము ((బవ్మాము) జగత్తును జీను 
లను కూడ సృష్టించి, ఆ న! తానే (పవేశించె 


నని తెలియుచున్నది. దీనిచే “అన్ను పవేశ' రవాస్యము అని 
26 ] 


202 విశ్వకర్మ విశ్వరూపము 
వేదాంతులనుచున్నారు. ఈ [కియవలన సాధకులు సర్వభూత 
వృదయములందున్న జీవులను పరమాత్మ రూ పులుగానే 
భావించి సేవింపవలయునని తెలియవలయును. 

4 జజాన ;. అనగా కనెను, పుట్టించెను అని అర్థము. 
“విక్యకర్శ పర మేక్ళరుడం” సద్వస్తువు నుండి జగత్భులను 
“తం|డి'యె కనినాడనియు, “విధాతియ వోవి.ంచినాడనియు 
దీని భానము. కాగా కారణరూప పరమాత్మ లేనిదే చరా 
చర స్వరూప జగము వెలువడదని తెలియవలెను. ఇట్లు కలి 
గిన జగములు ఆయన (విశ౧కర్ళ) యందే కడకు అస్త 
మించుచున్నవని “అన్యా భునాయన్సి” అనెడి వాక్యము 
లోని “యని అను (క్రియ చెప్పుచున్నది. దీనినిబట్టి జగము 
లనునవి ఆ త త్త్వమునుండియే వెలువడి, తుదకు దానియంచే 
(పవేశించుచున్న వని భావము. బంగారము నుండియే పలు 
రకములైన నగలు సుష్టింపబడి కడకా బంగారమునం చే కలిసి 
పోవుచున్న వికదా! “ బంగారు నుండియే పుట్టి డానియం చే 
ఉండి తుదకు చానియంబే కలసిపోవునట్లు “విళ్వకర్శ భగ 
వానుని” నుండియే జగములు పుట్టి ఆయనయందే. “పెరిగి 
కడకు ఆయనయం బే కలసిపోవుచున్న వన్నమాట. ఈ ““'భువనా 
య న్హ్యన్యా” అనుదానినిబట్టియే తై త్తికీయోపనిషత్తులోని 
“యతోవా ఇమాని భూతాని జాయన్తే, యేన జాశాని 
జీవ న్తి, య్మత్సయ న్థ్యభి సంవిశంతి” అనెడి వాకస్థము 
బయలు బేరినది. ఈ వివరణనుబట్టి సృష్టించిన (బహ్మాయు 
(త్వష్ట్ర పోషించిన విష్ణువును (మయుడు, లయము చేసిన 


విశ్వకర్మ (క్రియలు 203 
‘es 3 అ 
రుదుడును (మను బహ్మ విశ్వకర్శ యే అని ఉపాసకులు 
(గ్రహింపవలయును. 
ఫ్ర సమాజయన్హ కు “ఆయజ న్లో అనగా సమకూర్చి 
re ee hen, ie 
నారని అర్థము. ఆ విశ్వకర్శ” సృష్టించిన (బ్రహ్మా విష్ణ్వా 
దులు గాని లేక మనుమయాదులు గాని, సానగాదులు గాని 
అజరామరు లై లోకులకు కావలసిన వస్తుసామగిని సమ 
కరార్చినారని దీని భావము. అనగా తం| డియెన “విశ్వకర్మ” 
వళనే వారుకూడ లోకముల (పవృ త్తికి అవసరమైన వాటిని 
సృష్టించి జగ త్పవృ త్తికి తోడ్చడినారన్న మాట. దీనినిబట్టి 
భగవంతునివ'లెనే ఆయన భ్తులును (పవదర్హింపవలయునని 
(పబోధించిన స్లైనది. 

6) సమకృణ్వన్‌ ;. ఈ ఛాతువుకూడ “ఆయజన్హి 
అను (క్రియకు పర్యాయ పదముగానే ఉపయాగింపబడినదని 
(గ్రహింపవలయును, 

7) అజనిష 5. అనగా *అయినాడి'ని అర్థము చెప్పి 
కొనవలయును. పుట్టుట అనునది భగవంతుని "విషయమున 
పొసగనిది కనుక ఈ అర్థము చెప్పికొనక తప్పదు, అయినను 
వ్యావహారిక దృష్టిలో పుట్టినాడని చెప్పికొనుటకూడ 
దోషము కాదు, ఆ “విశ్వకర్మ”, బవ్మా (త్వష్ట్ర "దేవుడు 
గాను సూర్యచం దులుగాను అవతరించెను. రూపుతా ల్బెను 
అని “అజనిష్ట' శబ్ద భావము. దీనినిబట్టి (బవ్మాయు, సూర్య 
చందు లేకాక, సర్వదేవతా స్వరూపములును మనుమ్య, 
తిర్యగ్గణాదుల రూపములను “ఆయనయే” (విశ్వకర్శయే) 


204 విశ్వకర్మ విశ్వరూపము 

అయినాడని సాధకులు ఉపాసకులు తేలికగానే ఊహించు 
కొనవచ్చును. “విశ (కర్మ సూ క్తములోని (కియా పదము 
లలో ఇంతింతటి నిగూ ఢార్భములు కలవని తపస్సుచే తెలియ 
వలసియున్నది. అంగుశే “తపసా (బవ్మా విజిజ్ఞాసస్వ” 
తపస్సుచేత బ్రహ్మమును శెాలిసికొనును అని ఉపనిషత్తు 
పలికినది. 

ర) జనయన్‌ ౩. కలిగించినాడు, పుట్టించినాడు అని 
భావము, “అ “విశ్వకర్శ” ఒక్కడే ఇతర అవేతు 
లేకుండా ద్యావా పృథువులతో కూడిన జగత్తును సృష్టించి 
నాడని భావము, *జనయతి” అనగా పుట్టంచుచున్నాడని 
అర్థము. ఈమాట పర మేశ్వర సంకల్పముతో జీవుల కర్ణ 
లను బట్టి జగత్తు సాగుచున్నదని చెప్పినట్లయినది. 

$) వి బొర్టోత్‌ 2. విశేషముగా వ్యాపించెనని భావము, 
విచి తళ[క్తిస్‌ సగల విశ్వజ్ఞా ని అయిన ఆ “విశ్వకర్మ” 
భూ-దివములను తన మహినుచేత న. చేతు 
వ్యాపించినాడని దీని యర్థము. అనగా “ఇందు కలడందు 


లేడని సందేహము” వలడన్నమాట. దినిచేత పరమేశ్వరుని 
సర్వవా సకత్వము తెలియబడుచున్నది. 


1u) నిష్టతకుః ప (నిన్‌ తత ముఖ) ఈ (కియా పద 
ములో “నిసి” అనునది ఉపసర్షం “తతకుః” అనునది (క్రియ. 
-2ంటిసీ్‌ కలుపగా “నిష్టతముః అగును. “ోతయు, త్యతు- 
తనూశర జి” అనగా తేషు ఛాతువునకు రూపము (శరీరము 
శేనిదానికి రూపమును కల్పించుట అని అర్థము. తలో 


విశ్వకర్మ (క్రియలు 205 
అనగా కొయ్య మొదలగువాటిని చెక్కి రూపము కల్పించు 
చున్నాడని అర్థము, “తత ము” అనగా రూపము కల్పించేను 
అని భావము. (ఇది బహువచన (క్రియ ద్యావా పృృథువులను 
సృష్టించినాడని అర్థము. అనగా అదివరకు రూపము లేని 
ద్యావా పృధువులకు తాను (విశ్వకర్శ భగవానుడు) శిల్సియె 
రూపములను కల్సించినాడన్న మాట. “విశ్వకర్మ సూ కృము”? 
ద్యావా పృధువులను మాత్రమే వేర్కొన్నను, ఆ సృష్టి 
సకల ( బహ్టిండ సృష్టియని మనము (గ్రహింపవలయును 
“ద్యావా పృధిపీ' శబ్లములచేత విశ్వసృష్టి నంతటినీ చెప్పుట 
వేద హృదయము. అనగా విశ్వమునునదొక మహో శిల్ప 
మనియు, దానిని నిర్శించినవాడు భిక్ష “విశ్వశిల్సి' అనియు 
వేదోద్దేళశ్వము. కనుకనే సృష్టిక రృను “విశ్వకర్మ” శబ్దముతో 
వేదము పీర్కొన రెండు సూక్త ములతో వర్ణనము కొన 
సాగించినది. (కియాపదములలో కూడ తక్షభాతువునే ఎక్కు 
వగా వాడినది. ఇందుకు “తత్‌ ము” అను (కియాపద మే కాక 
“*అధమత్‌ ” అనెడి (కియాపదమును కూడ  వాడినవి, 
చూడుడు. “బవ్మాణస్పతి శీతా సం కరూర్‌ ఇవాధవముత్‌ ” 
సృష్ట్‌కర్త ఈ లోకములను కమ్మురి (క ర్మారుడు వలె అథ 
మత్‌ =సృష్టీంచినాడు.  “*థమతి” అనగా లోహాదులను 
కొలిమిలో పెట్టి ఉఊోది కరగించి వస్తువులుగా చేయుచున్నా 
డని అర్థము. “ళిల్చీ అగ్నిం ధమతి” అనగా శిల్పి గొట్ట 
ముతో ఊది, నిప్పును రగుల్చుచున్నాడని అర్థము. కనుక 
“అధవముల్‌” అనగా శిల్సి నిప్పును ఊడి లోహాదులను కరగ 


206 విశ్వకర్మ విశ్వరూపము 

బెట్టి వస్తువులను (వ్మిగహాదులన్సు తయారు చేయినట్లు మ 
మేశ్వరుడు (విశ్వకర్శ) జగములను సృష్టించుచున్నాడని వేద 
వృాదయము. ఈ విధముగా చెప్పుటచేత వేదమునకు భగ 
వంతుని “శిల్చాచారుస్టిడనుట ఎంతో ఇష్టమని స్పష్ట్రమగు 
చున్నది. ఇట్టి (పయోగములు బుగాది వేదములలో పలు 
శావుల మనము కాంచగలము. “*తతన్‌ ధేనుం కావు 
దుఘాం” బుఖువులు కోరికలను పండించెడి ఆవును. కావు 
ఛేనువును చెక్కినారు (సృష్టించినారు). ఇత్యాది స్థలముల 
యందు 'తక్షధాతు? [పయోగమును మనము కాంతుము, 

11) శిత ౩౬ అనగా శిత్నీంపుము, చేర్చుము అని 
అ ము. ఓ “విశ్వకర్మా!” మే మొనర్చు పూజాభ్యానముల 
చ నీవు వృద్ధిపొందినవాడ నై మమ్ములను సత్కార్యములను 
చేయునట్లు (పేశేపించుమని భావము. భగవంతుని యందు 
భక్తి కలవారు మాత్రమే సళత్కార్యములు చేయుదురు. అట్టి 
మంచి పనులు చేయుటకు భక్రుడీదూటవేత భగవంతుని 
(విశ్వకర్శను) (పార్టించుచున్నాడు. 

12) యజన్వ ఏ. యజ ధాతువునకు మంచిపనిని జేవీ 
పూజింపుము అనియు, యజ ము వేయుమనియు అరములు. 
భక్తుడు భగవంతుని తన శరీరమునందు (పవేళించి తేన 
బుద్దులను మార్చి ఆయననే (విశ్వకర్శ భగవానునే) సత... 
ర్యము నెజువేర్పమని (ప్రార్థించుట ఈ (కియద్వారా జరిగినది, 
ఇట్లనుటచేత (పతినాడును తానొక యజ్ఞకర్త వలె సత్యా. 
రకములు చేయవలెనని సూచితమగుచున్న ది, 


విశ్వకర్మ (క్రియలు 207 
19 వ్యదధాత్‌ :._ “వ్యదధాత్‌ ” అనగా “ఉంచి 
నాడని భావము. “విశ్వకర్మ” నీటియందు నానారూప 
మైన జగద్బీజమును ఉంచినాడని సారాంశము. జగత్తు వక 
రూవమైన తననుండి నానారూపములుగా భాసిల్లునట్లు వేయు 
టకు ఆయన సంకల్ప వీజమే హేతువని ఇందలి పరమార్థము. 
తరువాతి క్రియ “అజనన్‌” అనునది. అది “అజనిస్టా” అను 
(కియా పదము నంటిదే. అక్షు “అదద్భం హంత” అను 
క్రియాపదము కూడ “వి సరించినాడు” అను నర్గమున (పయో 
గింపబడినది. ఇది *స్లితి లేక “వృద్ది అగుటి అను క్రియను 
చెప్పును. ఠి ఇ 

1 అ పధేతామ్‌ : అనగా “సృష్టించెను అనియు, 
“వ్యాపించెను అనియు లేదా సృష్టించి అందు వ్యాపించి 
నాడనియు చెప్పుకొనవచ్చును. పరనూత్మ (విశ్వకర్శ) తనకు 
భీన్న ముగా తో చెడి జగద్వస్తువులను సృష్టించి వాటియందు, 
లోపల వెలుపల అంతటా తానే వ్యాపించి వాటి రూపముగా 
కనబడుదూ, తన రూపమును ఇతరులకు కనబడనీయకున్నా 
డని తెలియనలసియున్న ది. 

15) సంనమతి (బాహుభ్యాం) వి ఆ “విళ్వకర్శ” 
చేతులవంటినై న జీవులు చేయు ధర్మాభర్శ (పుణ్యః 
పాప రూప కార్యములచేత వారిని లోబరచుకొను 
చున్నాడు. లోకములో వ జీవిగాని స్వతంత్రుడు కాడు, 
ఆతడు తాను చేసికొన్న  పూర్వజన్న కర్ణులవలన ఆతని 
భవిమ్య వితము కొనసాగుచుండును. ఆ క్రర్ణలను ఆధార 


208 విశ్వకర్మ విశ్వరూపము 

ముగా వేసికొనియే భగవంతుడు జీవులకు నుఖ దుఃఖములను 
చేకూర్చుచుండును. ఎవడైనను “పుణ్య ఫలములనే అనుభ 
వింతును. పాపఫలములతో నాకు సంబంధము లేదు” అను 
టకు వీలులేదు. భగవంతుడు నెత్తిన మొట్టి వారివారిచే వారి 
కర్మల ఫలములను అనుభవింపచేయుచుండును. ఈ విషయ 
మునే *“సంనముతి లోబజచుకొనుచున్నాడు అనెడి (క్రియ 
చెప్పుచున్నది. కనుక సుఖజీవనమును కోరువాడు మంచి 
పనుల నే చేయవలయును కాని చెడ్డపనులను చేయరాదు. జీవి 
తము నంతటినీ ఒక యజ్ఞముగా భావించి నడచుకొనవలయు 
నని తేలినదన్నమాట. 

16) ఆహువేమ ౩ అనగా పిలుతుముగాక! అని 
అర్థము. మానవులు జీవిత కాలమున ఎందరినో పిలుచుచుం 
దురు. తలచుచుందురుకూడ. కాని భగవంతుని పీలుచువారు, 
తలచువారు చాలా తక్కువగా నుందురు. అందును మన 
స్పూర్తిగా పిలుచువారు తలచువారు ఇంకా మిక్కిలి 
తక్కువ అయినను భగవంతుడు అందజి మననులలోనే 
ఉండియున్నాడు. ఆయనను పిలుచుటక్కు తలచుటకు వ 
ఆర్భాటములు జేయనక్కొ_ర లేదు. వలయన ఆయన నీ 
మనస్సులోనే సన్నిహితుడై ఉన్నాడుకదా! (సదా జనానాం 
హృదయే సన్ని విషః.) 

17) జోషతే ;. అనగా భగవంతుడు నేనుచేయు పను 
లను ఆంగీకరించుగాక అని అర్థము. భక్తుడు హృదయ 
పూర్వకముగా పిలిచినప్పుడు (ధ్యానించినపుడు) సాధుకీలు 


విశ్వక ర్మ (క్రియలు 209 
డును, విశ్వళంభువును అయిన “విశ్వకర్శ భగవానుడు” 
జాగుచేయక ఆ భక్తుని మొరలు ఆలకించి ఆతడానర్చు 
కార ములకు మెచ్చి అతని నన్ముగహించునని ఇందలి 
రవా న్ట్రము, 

Jకి) ముహ్యంతు :. అనగా మోపహపడుదురు గారం 
ఓడిపోదురు గాక! అని అర్థము. సాధారణముగా దుష్టళ కులు 
సత్కారస్థములకు విఘ్నములను ఆపాదింప చూచుచుండును. 
అట్టి దుష్టళ కులు (లేదా దుష్టులు ఈ భగవదుపాసకునిసైె 
(పవర్షించినవో ఓటమి చెందుగాక అని ఇందలి భావము. 
అస్తు, దుష్టశ కులు సన్నగిల్లి, శిష్టశ క్రులు విజృంభించిన 
నాడు కర్తకు జ్ఞాగమనెడి పుత్రుడు పుట్టితీరను. శారీరక 
ముగా అట్టి సత్సు తుడు పుట్టుట యేగాక జ్ఞునపు తుడు కూడ 
ఉదయింపవలెనని “ఐ్రహో సాకం మనువాసూరి రన్గు అనెడి 
15న మర త్రేము మొక్కు చివరి పాదము చెప్పుచున్నది, 

19) అకృణో? ౩ అనగా చేయుమని భావము. అనగా 
తనకు క్షానప్పుత్రుని (వసాదించి తనను మోమార్షుని చేయు 
మని -ఈ క్రీయగల వాక్య్ళమునకు అంతరర్థము. సశునమ_న్ల= 
లోబడుదు రుగాక! నిన్ను ఉపాసించు భక్తులు ఇతరులకు 
భయంకరు లై వారికి లోబడకుందురుగాక! అంతేశాదు. ఆ 
ఇతరులు నీ భ కులకు లొంగిపోయి (వవర్షింతురుగాళ! 

20) జుహుత వ “జహుతా విశ్వకర్శణే విశ్వాహో 
చుర్త్యగ్‌ ౦ హవిః” అను వాక్య్టములోనిది ఈ డయ, నదీ 

లి 


210 విశ్వకర్మ విశ్వరూపము 
నదములకు తండ్రియు, సమ్ముద స్వరూపుడును అగు “విశ 
కర్ణ పరమాత్మకు సర్వకాల సర్వావస్థ్టలయందు ఇాళ్వత 
మైన వావిన్సును ఇచ్చి నిష్కామ కర్శరూప యజ్ఞము చేయు 
మని ఇందలి భావము. ఇది జీవుల నుద్దేశించి వేదమాత 
ఇచ్చిన సదుపదేశమన్న మాట. ఈ “యజుర్వేదీయ విశ్వ 
కర్చు సూక్త” మంత్రములు 16 రింటిలోను “సము దాయ 
వయునాయ” అనెడి [7వ మంతములోను వాడిన (కియా 
పదములు ఈ విధముగా నున్నవి. అందు కొన్ని “విశ్వకర్శ 
పర మేళ్యరు”నకు ఆయన పుతులకు సంబంధించినవి కాగా 
మరికొన్ని ఇతర కర్తలకు సంబంధించినవి అగుచున్నవి. 
“విశళ్వకర్శ భగచాను”నకు ఆయన సృజించిన (బవ్మాలకు 
(పూర్వ బుషులకు) సంబంధించినవి ఇవి ౩. 1) జుహ్వాత్‌. 2) 
నివసాద త) ఆవివేశ శ్ర జనాన ర్‌) సమాయజ న 6) నమ 
క్రణ్వన్‌ 7 అజనిష్ట క్రి అభవత్‌ 9) వ్యదథాత్‌ 10) 
అజనన్‌ 11) అదదృంహంత 13) అ (పధేతామ్‌ 18) నమాతి 
14) జనయన్‌ 15) జార్జ్రోోత్‌ 16) mo 17) అభ్యతిష్థత్‌ 
19) శికా 19) యజస్వ 20) వోమతే 21) యజస్వ 28) 
అకృణోః. | 
ఇక ఇతర కర్తలకు సంబంధించిన (శ్రియా పదములను 
చూతము £- 1) మదన్తి ey యంతి క్రి న విదాధ 4) చరంతి 
క్ర దే 7) సమగచ్చన్త 7 ఆనీత్‌ 8) ఆహువేమ 9) 
మువ్యాంత్లు 10) అస్తు 11) సమనమ న్హ 18) జుహాత. 
“విశ్వకర్శ పరమేశ్వరు” నకు ఆయన _పుతు 


విశ్వకర్మ క్రియలు 211 


లకు సంబంధించిన (కియాపదములలోను, ఇంకను ఇతర కర్త 
లకు సంబంధించిన (క్రియాపదములలోను, వశకార్థము గల 
(కియాపదములు కూడ కలవు. ఉదా :. “ఆసీత్‌ _ అభవల్‌ ”, 
“సమాయజ _న్త-సమకృణ్వన్‌ ” ఈ మొదలైనవి, ఏటిలో 
దాదాపు ఇరువది |క్రియాపదముల యొక్క. అర్థమును “విశ్వ 
కర్మ” [(కియలుగా వివరించినాము. *“జుహుతి అను (క్రియ 
మానవుల నునేశించి చెప్పినట్టిది. అశ్లే భగవంతు నుేశించి 
కన్ధిక్రా? యజస్వ ఇత్యాది (క్రియలు వాడబడినవి. ఏటిలో 
“విశ్వకర్శ కర్తృకముగా' వాడబడిన (క్రియలు ఆ దేవుని 
విశ(కోర భగవానుని మహిమలను  వెప్పునటివి. 
యీ, భం. జ్‌ పదములు న. 
పూజిం చెడి, ధ్యానించెడ్‌ భక్తుల నుద్దేశించి చెప్పినట్టివి. ఈ 
విధముగా విశ్వకర్మ రూప, నామ, | క్రియలయొక్క. విశేషము 
లను వాటి మననముచే సాధకులు పొందవలసిన ఉన్నత స్థి నీతిని 
సం గవాముగా యథాళ క్రి వివరించుటమొనది. మాకు లి 
సిన ఇంక మతికొన్ని విశేవములను (గంధము చెరిగిపోవునను 
భయమునవే వివరింపజాల మైతిమి, ఉత్తమ సాధకులగువారు 
తమ బుద్ధి శాశలముచేతనుు తాము పయనించెడి తత్త్వ 
మార్షమునందలి సాధక చాధకముల చేతను ఊహించి, తెలిసి 
కొనుచు తమ ఆథ్యాత్మిక (పయాణమును గమ్యము జేరు 
వరకు కొనసాగించి ధను లు కావలయునని కోరు చున్నాము, 
ఇట్టి “విళ్వకర్థ పర 'మెళ్వరు”ని స్తోత, పూజా, జప, 
భ్యానాదులను గూర్చి పిమ్మటి అధ్యాయమున శెలిసి 
కొందము. 


విశ్వకర్మ పర స్వరూపము 


“పరము అపరము””_ అను రెండు మాటలను మసము 
ఎక్కువగా ఏనుచుందుము. అనగా అవి ఒకదానికంశ ఒకటి 
'వేజైనవని అర్థము. “అపరముి కంచు పరము, “పరము కంకూ 
అపరము వేఆని సారాంశోము. ఇహ పరలోకము లన్నప్బ్పుడు 
కూడ “ఇవా? మనగా ఈ లోకశునియు, “పరి మనగా దీని 
కంక వేజె భిన్నముగా ఉన్న లోకమనియు  శెలిసి 
కొందుము. అశ్లు “అపర మనగా (ఇహము) ఈ లోకము 
(ఇది) అనియు, “పరి మనగా దీనికంకు భిన్నమైన మనకు 
గోచరింపని మజియొకోటనియు తెలియుచున్నది కదా! కనుక 
“విశ్వకర్శ పర స్వరూప” మనగా మనకంటి కగపడు ఈ 
లోకముకాక, దీనికంకు భిన్నమై మనకు గోచరింపని ఇంకొక 
“పర స్వరూపి మని (గహీంపవలసియున్న ది.దీ నినిబట్టి “విళ్వ 
కర్మ” యొక్క “పరి, “అపరి స్వరూపములను బుగ్యజున్వే 
వీయములై న విశ్వకర్శ సూ కృములను బట్టియు, ఉపనివత్తు 
లను బట్టియు వివారింతము, 

“విశ్వకర్మ సూకృమా “య ఇమా విశ్వా భువనాని 
జువ్వూ దృషీర్హ్మోతా నివసాద పితాని అని. “విశ్వకర్మ” 
విశ్వ | బహ్బిండములను (ప్రళయ కాలమున తనలో ఆపూుతి 
వలె లీనము చేసికొనినాడని (పారంభమగుచున్నది. వెంటనే 
“స ఆశిషూ (దవిణమిచ్చ మానః పరమచ్చదోవర అవీవేశ?”” 
అట్టి “విశ్వకర్మ మనస్ఫ్సంకల్చమా తము చేత మజల జగత్తు 
లను (జీవులను) సృష్టించి వారి వాదయములందు తానే జీవ 


విశ్వకర్మ పరస్య్వరూపము 213 
రూపముగా |పవేశించినాడని చెప్పినది. కాగా ఇక్కడ 
జీ వేశ్వరెక్య రూప అై (తము సిద్ధమైనదన్న మాట, అవల 
దివము, పృథివి, ఛాత్క, విధాత, రుదుడు, సూర్యచం దులు 
మొదలైన నానా దేవతల సృష్టిని వనించెడి మంతములు 
కలవు ఇక గ“విశ్వతశ్చమయురుత విశ్వతో ముఖో, విశ్వతో 
హస్త ఉత విశ్వతఃపాత్‌ ” అను మంతములో జగ్మ దూప 
ముగా తోచిన “విశ్వకర్శ” యొక్క చావ్యురూపమంతయు 
బహు విధములుగా వర్ణింపబడినది. అట్లు వర్ణించి, ఈ నానా 
చేవతలుశకాని, ద్యావా పృధువులు గాని తన స్వరూపమే 
అన్ని “యా దేవానాం నామభా వక వవ” అనియు తానే 
'వేద్మ స్ట అని “వాచస్పతిం విశ్వక ర్భాణమూత యే” అనియు 
మంత్రములు చెప్పినవి. 

పిమ్మట ఇంకొక మంత్రములో “విశ్వకర్మ” యొక్క 
పర స్వరూపము ఇట్లు వర్ణింపబడినది. 

కకప్పద్రో దివా పర వనా పృధెవ్యా 
పరో డేవేభి రనురై ర్లుహాయత్‌ . 2 

అనగా సర్వులు అనుభూతికి తెచ్చుకొనదగిన “విశ్వ 
కర్న యొక్క పర స్వరూపము ఈ భూలోకమున కంచును; 
స్టర్లాది లోకములకంకును, దేవతల కంపును, అసురుల 
కంచను భిన్న మైనది, పరమైనది అని చెప్పబడినది. దానిని 
పరవానుటచేత మనము అనుభవించెడి భూలో కాది స్వర్ణ 
పర ౦తేము గల లోకములు గాని చేవానుర మనువ కమి 
కీట జడములతో గూడిన లోశములుగాన “అపర మని 


214 విశ్వకర్మ విశ్వరూపము 
"తేలుచున్న ది. కనుక “విశ్వళర్థు భగవానుని” జగతొా-రణ 
స్వరూపమును “పరో దివా పర వనా పృథివ్యా పరో” అనిడి 
సె సమస క కోటియు 
మర్మత్రేము జేరొన్నదన్నమాట. సమస్త సాధ 
పొండదగిన భగవంతుని “పరి స్వరూపము ఇదియే అన్న 
మాట. సర్వ జగత్రులకం కొ విలకుణ మైన యిట్టి పరమేశ్వరుని 
“పర స్వరూపమే మనము పొందదగినదన్న మాట. దీనిని 
గూర్చియే విశ్వకర్మ సూక్త వాం త్ర మింకొకటి “న తం 
విదాథ, య ఇదం జజానాన్య ద్యుప్మాక మంతరం భ్బాతి” 
ఓ మానవులారా! వ జగత్మా-రణము ఈ జగ దూప కార్య 
మును తోపింపచేసినదో, వది మూలో జీవ స్వరూపముగా 
చెలుగుచున్నదో దానిని మో రెజుంగ కున్నా రయ్యా, అన్నది, 
(పతి వ్య క్తియు విశ్వకారణ వస్తువు యొక్క ఈ పర సరా 
పమును ఎటింగిననేకాని ము క్షుడు, అమృతుడు కాడన్న 
మాట. విష్ణు మంత్ర మొకటి “విశ్వకర్మ” యొక్క ఈ 
పరమ స్వరూపమును ఇట్లు వేర్కొన్నదిం 
“తద్విష్టోః వరమం పదం 
సదాపళ్యా న్ని సూరయః 
దివీవ చతు రాతతక్‌.” బు, 1.33.90. 

విష్ణుని యొక్క పరమపదమైన ఆ తత్త్వమును నూరు 
లైనవారు వ అడ్డంకి లేకుండా ఎల్లప్పుడు చూచుచుందురు. 
ఆడే తామైయుందురని భావము, ఇక్కడ “విశ్వకర్మ?” 
యొక్క. పరస్వరూపము, విష్ణువునకు పరమపదమని వెప్పుట 
వేత అది విష్ణునకుగూడ కారణము జన్మ హెతువని తెలియు 


విశ్వకర్మ పరన్వరూపము 215 
చున్నది. కనుక విష్ణుని యొక్క పరమ పదమనగా “విశ్వ 
కర్మ” యొక్క పర స్వరూపమే అని (గహింపవలయును. 
ఇందుకు ఉదావారింపబోవు “ధాతా విధాతా పరమోాత 
సందృక్‌ ” అను మంత మేకాక, యజుర్వేదము నందలి వసు 
ర ణాదిత్యులను కన్నది “విశ్వకర్శయే” అనెడి మం తీమును 
_ప్రమాణమే. దానిని మదీయ యజు ర్వేద దర్శనమునను, 
బు గ్వేద దర్శనములందును గూడ కాంచవచ్చును. ఇప్పుడు 
“విశ్వకర్మ సూక్త” మంత్రమును చూతము. “విశ్వకర్మా 
మననా యద్విహాయా, ధాతా, విధాతా పరమ్హమోత సం 
దృక్‌” అన్న “విళ్వకర్ణు సూ సూ క్ష” మంత్రములో వేరొూన 
బడిన, విహాయా (రుదుడ్చు, ధాతా ((బవ్మా); విధాతా 
(పోవకుడై న విష్ణువు) అనువారు (తిమూర్తు లే. కావున 
త్రిమూర్తులకు గాని పంచ (అహ్మలకుగాని, సూర్య 
చం) దాదులకుగాని సృష్టికర్త ర “విశ్వకర్మయే” అని సూక్తము 
చెప్పుచున్నందున, విష్ణువునకు జనన కారణమైన పరము 
పదము. “విళ్వకర్శ” యొక్క. పరస్వరూపమే. క సందర్భ 
మున విష్ణు, విశ్వకర్మ సూక్త మర్మ త్రములు వకీభవించుట 
పాఠకులు గమనింపవలయును. ఉపనివత్తులు గూడ (కఠివల్లి) 
విష్ణుని యొక్క పరమ పదమును వేర్కొనుట గవునింప 
దగును. “విజ్ఞానసారధిర్యస్తు మనః (పగహవాన్నరః, సో 
ధ్వనః పారనూవ్నోతి తద్విష్టోః పరమం పదమ్‌” (కఠివల్లి 
అ_1, వట్లి-కి, మం త్రం-9) విష్ణు-విశ్వకర్శలకు అభేదము 
కూడ మా దర్శనములందు నిరూపింపబడుట పాఠకులు గమ 
నింపదగును. 


216 విశ్వకర్మ విశ్వరూపము 

ఇక తైత్తిరీయ (బహ్మానందవల్లి వమనుచున్నదో 
చూతేము. 

కకర్టీం (బవ్నావిదా ప్నోతి పరం, త చేసా భ్యుక్తాం 

సత్యం జ్ఞాన మన న్హం |బహ్మ. రూ వేద నిహితం 

గుహాయాం పర మేనోకిమ౯. సోఒళ్ను తే సర్వా 

న్యామాల౯ా బన్నాణా సవా విపళ్ళి లేత” 

శాl (బవ్మానవేత్త పరమును పొందును. (బవ 
మనగా సత్యము, జ్ఞానము, అన నము అయి సద్వల యొక్క 
హృదయ గుహలోను, _సర్వమునందును ఆశకాశమువలె 
ఉన్నట్టిది. అట్టి బ్రహ్మము చెణింగినబాడు సమస్త కాము 
ములు పొందినవాడువలె ఆనందించును అని భావము. 
“విశ్వకర్మ సూక్తము విశ్వకర్మ యొక్క పర స్వరయాపము, 
భూ-దివముల కంశున్కు ేవాసురుల కంబను పరమైనదని 
చెప్పగా అట్టి “విశ్వకర్శ పర స్వహాపము” నే (బవ్మావే త్త 
పొందునని తె క్రిరీయోపనివత్తు చెప్పినది. కాగా (బ్రహ్మా 
జ్ఞానము” కాన్ని “విశ్వకర్మ జ్ఞానము” గాని ఒక్క కే అనియు, 
శెంటిచేతేను సాధకులు పొందునది “పరమే” అనియు తెలియు 
చున్నది. విశ్వకర్మ మంతీము “గుహా యత్‌ ” హృదయ 
గుహలోనున్నది, విశ్వకర్శ త్ర శ్ర్వమని చెప్పగా, శై త్తిరీయాప 
నివత్తు “యో వేద నిహితం గుజోయామ్‌” అని (బ్రహ్మ 
త _త్వేముకూడ వృాదయ గువాలో నున్నచే అని చెప్పినది. 
కొన _ూాహ్మణారణ్యక ఉపనివదాదులకు మూలము 
(మొదటిది) “నిశ్వకర్శ సూక్త మే” అని 'కెలియపలనీ 


విశ్వకర్మ పర స్వరూపము 217 
యున్నది. ఇందుశెన్ని యో మంత్రములను ఉదాహరింప 
వచ్చును. ఇప్పుడు ముండకోపనిమన్మం, తేమును చూతము. 

“దివోవ్యామూ రః పురుషః, 
స బాహా్యభ్యంతరో వ్యాజః, 
అ పాణోే హ్యమనా వ (ఖో 
హ్యటరా త్పరతః పరం. ” — 21.2 
తా॥ జగత్కారణ వస్తునైన  విశ్వకర్శ లేక 
పురుషుడు, (బవ్మాము దివ్యుడు. మూరి (ఆకారము) లేని 
వాడు, లోపల వెలుపల అంతట నిండిన అజుడు (పుట్టుక 
లేనివాడు). (పొణము కాని మనస్సు కాని ఇం దియాదులు 
కాని లేని స్వచ్చుడు. అంతేకాదు. అతురుడై న జీవుని 
కంశున్కు పరలోకములకంశును పరుడై నవాశు. “పరతః 
పరః” అనుటచేత సామాన్యుల దృష్టిలో వది పరమో, 
పకుడో దానికంశును పరమును పరుడు అయినది ఆతడే. 
ఆ విశ్వకర్శయే అన్నమాట. ఈ మంతము- “పరి శబ్దమును, 
“పురుష శబ్దమును గూడ (ప్రయోగించి “విశ్వకర్మ సూక్త 
పురుష సూక్త ములు” రెంటిని కూడగట్టు కొన్నది. “గుహా 
యత్‌ ”, “నిహితం గుహాయాం” అన్న మాటలు శెండును 
శ్వేతాశ్వతర మం|తేమున బిట్లు దర్శనమిచ్చును. 
“దష బేవో విశ్వకర్మా మహాత్మా 
సదా జనానాం వృాదయే సన్నివిష్టః.” 
ఆ మం(తములలోని గువాయే ఇందు వృాదయ 
28 


218 విశ్వకర్మ విశ్వరూపము 
మైనది. హృదయమన్నను, హృదయ గుహయన్నను ఒక 
టియే, 'గుహోి శబ్దమునకు “పంచకోశము” లనెడి గుహ 
యనియు అర్థము చెప్పినారు, ఆ కోశములే అన్నమయ, 
(సాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందవాయములై న 
అయిదును. అనేకోపనిషత్తులు *పరి శబ్దమును వాడినవి. ఇక 
“భగవడ్దీతి ఎట్లు దానిని వాడినదో పరిశీలింతము. 
“అవజాన న్లి నాం మూఢా, మానుషీం తనువూ, శితమ్‌, 
పరం భావమజాననో మమభూతమ హేళ్వరమ్‌” — 9-11 
తా! సర్భభూాతములకు కారణమును, శొసకమును 
అయిన నా పరభావము నెబుంగక మానవ శరీరమును ధరిం 
చిన నన్ను అజ్ఞానులు అవమానించుచున్నారు. ఇందలి పర 
భావము “విశ్వకర్మ సూకృము లోని “విళ్వకర్శ” దమొక్కా 
పరస్వరూప మేకాని భిన్నము కాదు, పర మేళ్వరునికి కర్‌ 
స్వరాపమొకటీీ జగత్స్వరూప మొకటీ రెండు రూపములుం 
డును. జగ్నదూప మెప్పుడును మోహమును కలిగించి 
సంసార కారణమగుచుండును. పరస్వరూప మేమో ముక్తి 
హేతువగుచుండును. “విశ్వతశ్చతు రుత విశ్వతోముఖఃి” 
అని చెప్పినది, భగవంతుని జగ దూపముకాగా, “పరో 
దివా” అన్న మంత్రములో చెప్పినది “పరి స్వరూపము. 
ఇంకను గీత 
“పురుష స్ప పరః పార్థ భక్త్యా లభ్య స్త్వనన్యయా, 
యస్యా న్హస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్‌”. 
— 8.22. 


విశ్వకర్మ పర స్వరూపము 219 
తా! ఎవనిలోపల జగములన్నీ యున్నవో, ఎవనిచేత 
అంతయు వ్యాపింపబడియున్నదో ఆ పరపురుషుడు అనన్య 
భక్తి చేత మాతమే పొందదగినవాడు. ఈ పరపురుషుడు 
విన్లు_విశ్వకర్శల స్వరూపుడే. గీత 14వ అధ్యాయము నారం 
భించుచు భగవానుడు ఇట్లనినాడు. 
“పరం భూయః (పవవ్యామి జ్ఞానానాం జ్ఞానము త్రేమం 
యద్‌ జ్ఞాత్వా మునయస్స శ్వే పరాం సిద్ధిమితో గ తాళి” 
ర lat 
తా॥ ఓ అర్జునా జ్ఞానములలోని కెల్ల ఉత్తమమైన “పరి 
జ్ఞానమును గూర్చి నీకు చెప్పుచున్నాను. ఈ జ్ఞానము నెజింగి 
మునులందటు “పరి సిద్ధి నందినారు, 
“నాన ౦ గుణేభ్యః కరారం యడా (దష్టాఒనుపళ్యతి, 
గుతేభ్యళ్చ పరం వేత్తి మద్భావం సోఒధిగచ్చతి.” 
ఎ 14.19. 
తా శరీర (దష్ట అగువాడు 'గుణములే” కర్త లనియు 
“తానూ కాడనియు ఎప్పుడెటుగునో గుణములకంకు పరుడ 
నయిన నన్నెప్పు డెజుంగజూాలునో, అప్పుడే నా భావమును 
పొందుచున్నాడు. జీవు డీళ్వరుడు, ఆత్మ పరమాత్మ, జనుడు 
“విశ్వకర్మ” అగుచున్నాడన్నమాట. కనుక (బవ్మా విష్టాషదు 
లతో గూడిన గుణమయ ప్రపంచము అంతయు *“అపరి 
మనియు గుణములకు పరమైన తత్త్వ మొక్క. కే “పర 
స్వరూపి మనియు తెలియుచున్నది. ఇట్టి గీతోపనిషత్తుల 
భఛావములన్నింటికి విశ్వకర్మ సూ కృములోని “పరోదివా పర 


220 విశ్వకర్మ విశ్వరూపము 
వనా పృథివ్యా పరణ” అనెడి మంత్రమే మూలమని 
(గహింపవలసి యున్నది. 

విశ్వరూప సందర్శన యోగములో సడసత్తులకు 
"రెంటికీ గూడ పరమైన తత్వము “నీవే” అని దిగువ గ్లోక 
మన్నది. 

“అన న్త దేవేశ జగన్నివాస 

త్వమత్షరం సదఫ తృృత్సరం యత్‌”  _ 11.87 

తా! ఓ అననా! దేవతా పభూ! జగములకు నివాస 
మైనవాడా! ఉన్నట్లుగా, లేనట్లుగా తోపడి యే సదసత్తులు 
గలవో ఆ సదసత్తులు శెంటికీ శారణమూూ, పరమూ అయిన 
అకురుడవు (శాశ్వతుడవు) సీతే! ఇట్టనుటశోత “నాసదీయ 
సూక్తము లోని “నాసడానీ న్నో సదానీత్‌” అనెడి 
భావము చెప్పబడినట్లయినది, ఈ ఏిధనుగా “పిళ్య్వకర్భ” 
యొక్క పరస్వరూపము విశ్వకర్మ సూకృములో చెప్పబడి 
నదే, గీతోపనిమడాది (గంథములలో విస్తరింపబడి. పున 
రుదాటింపబడినది. అంతేకాదు ఈ సరఎఅపర స్వరూపను 
లకు గూడ అతీత మైనది “విళ్వకర్మ” స్వరూపము, 
తత్త్వము. అడి ఇట్లు క్వేతాశ్య్వతరముబో (_పవచించబడినదిం 

“యస్మా త్పరం, నా పరమస్తి కింఛిత్‌ 

యస్మాన్నాణియో న జ్యా'లెకా స్టేకశ్చిత్‌ 

“క్ష ఇవ స్టబ్ణో దివి తిష్ట. త్యేకః 

శానేదం పూరం పురుషేణ శరం. — 8.9. 

తా॥ ఏ జగత్కారణ వస్త్థువునకంటె పరకు కాని, 


విశ్వకర్మ పర స్వరూపము 221 
అపరముకాని లేదో చేనికంచు చిన్నదికాని పెద్దదికాని 
లేదో అట్టి పురుషునిచేత స ము పూర్ణమై యున్నది. ఈ 
చెప్పబడిన తత్త్వము సర్వాతీ మైనది. జ్యాగత్‌ , స్వప్న, 
సుషుప్తులను కడకు సమాధిని కూడ దాటి సర్వాతీత మై 
(వకాశించుచునట్టిది. అబే “విశ్వకర్మ తత్త్వము”. తత్త్వ 
మసి = అదే నీవు. సోఒహం = అదే నేను. “అహం 
బహ్మాఒస్టి? అహం విశ్వక ర్మా౭._స్మి' చేనా (బవ్మామునే, 
జగత్కారణ జగత్స్వరూప విశ్వకర్శనే. “య ఏ తద్విదు 
రమ్మృ తా సే భవన్తి” ఈ విధముగా ఎటుంగు వారు అమృతు 
లగుదురు. 

బుగ్వేద (పధను మండలము నందలి 161వ సూక్తము 
నకు మోత సూక్తమని వేరు. అందలి దిగువ మంత్రము 
కూడ “విశ్వకర్మ” యొక్క “పర_పరమ స్వరూపములను 
గూర్చి యిట్లు చెప్పుచున్నది. వాటి సాదృళ్యములను పరిశీ 
లింతము = 
“బుచో అవ దే పరమే వోన్టమ౯ 
యస్ని౯ చేవా అధివి శ్వే నిపే.దుః, 
యస్తన్న వేద కీమృచా కరివ్యతి? 
య ఇత్తద్విదుస్త ఇమే సమాస తే.” 
— బు. మండే, మం త_89, 
టీక ఏ బుచ= వేదముల పుట్టుకకు హేతు వైనదియు. 
అకు రే=నాశ రహిత వైనదియు, వోన్టినుక్‌ = ఆకాశము వలె 
సర్వవ్యాపళత్వము కలదియునక్సు యస్మి౯పర మేవ విశ్వ 


థన విశ్వకర్మ విశ్వరూపము 


కర నామక పరవస్తువు నందు. పరమాత్శయందు, విశ్వేదేవా 
=సమ స్ప దైవశ కులు అధినిపే.దుః=నివసించి (ఆధారపడి) 
యున్నచో; తత్‌ = =అట్టి జగ త్కారణమును, యః=ఎవడు, 
న వేద=ఎబుగడో; అట్టివాడు, బుచా = ఆ బుక్కూ_ చేతే 
( వేదవాజ్బయమను చేత్ర, కింక రిష్యతి = ఏమి చేయగలడు! 
జగ త్కారణము నెబుంగుటకు వేదమును సాధనముగా చేసీ 
కొనకున్నచో, అది వానికి నిప్ప యోజనమని భావము. 
అనగా వేడము నీకు అతరతత్త్వము నెజింగించిననే సార్థక 
మనియు, కర్మ మార్లమున (పవేళ పెట్టినచో నివృలమనియు 
రవాస్యము. యీ ఇత్‌ =ఎవరయితే, తద్విదుః = అక్షర పర 
తత్త్వమును ఎబుంగుదురో, త ఇమే = అట్టివారు, ఆ జగ 
కారణ స్వరాపమునందు, సమాసశకే = ఉందురు. 
త దూపులేయై దానియండే లీనులై అమృతులగుదురని 
భావము. 

ఇక ఈ మం(తమునకును, విశ్వకర్శ సూ కృ మునకును 
గల సాదృశ్యము (పోలిక లను పరిశీలింతము. 

ఈ మంత్రము బుక్కుుల (వేదములకు “భగవంతుడు? 
జన్నస్థానము (కారణము) అన్నది. విశ్వకర్శ సూక్త మేమో 
“వాచస్పతిం విశ్వక ర్మాణ మూతయ్‌” వాక్కులకు. అనగా 
చేదములకు “విశ్వకర్మ” అధిపతి (జనకుడు) అన్నది. మం 
(త్రము జగ త్కార ఇజమును *పరమమూు అనగా, సూ క మేమో 
“పరోదిబా పర వనా పృథివ్యా ఆ “విశ్వకర్శ” భూ. దివము 
లక్కు నురానురులకు "పకుడని అన్నది. *పరి శబ్దమును 


విశ్వకర్మ పర స్వరూపము 223 
సూక్తము వాడగా, పరమ శబ్దమును మెంతీము వాడినది. 
“పర-పరమ” అను “రెండు మాటలకును అవ్వలిది, Es 
మైనది అనియే అర్థము. కనుకనే విష్ణు మంతము కూడ 
“తద్ది స్ట్రోః పరమం పదం, సదాపళ్య ని సూరయః” అన్నది. 
ఇంకొక మంత్రములో “విష్ణోః పదే పరమే మధ్వ ఉత్పల” 
అన్నది. “వ్యోమన్‌” శబ్దమును మంతము వాడగా, తెత్తి 
రీయము. “యా వేద నిహితం గుహాయాం పర మేవో్యోమన్‌” 
అన్నది. కాగా *బుచో అక.శే” అను మంతము విశ్వకర్మ 
సూక్త మునకున్కు తే త్తిరీయో పనివత్తునకును అనుగుణముగా 
కొనసాగినదన్నమాట. *యస్తన్న వేద కిమృణూా కరిష్యతి” 
అని మంతమనగా విళ్వకర్శ సూక్త మేమో “న త్రం విదా 
థ య ఇదం జజాన” అన్నది. “య ఇత్తద్విదు స్త ఇమే 
సమాసతలే” అని మోతసూ క్ష మం్మత్రమనగ్య్కా పురుష 
సూ క్షమేమోా “తమేవం విద్వా నమృత ఇహాభవతి, నాన్యః 
పంధా అయనాయ విద్య తే” అనియు “తమేవ విదిత్వా 
అతి మృత్యు మేతి” అని రెండుమారులన్నది. ఈ విధముగా 
మోతు పురువ, విశ్వకర్మ సూక్త మంతములక్కు ఉపనిష 
నం తములకు గల సాదృళ్య్యములను సాభకులు గమనించి 
“జగతా్కారణ విశ్వకర్శ తత్త్వమును” పరిపూర్ణముగా ఆక 
ళించుకొనవల సి యున్నది. 

మోత. సూక్త ములోని మజీియొక మం తమునకును, 
విశ్వకర్మ సూక్త మంతమునకును గల అద్వైత పరత్వమును 
గూడ పరికింతము. 


224 విశ్వకర్మ విశ్వరూపము 
“డా్వానుపక్షా సయుజా సఖియా 
సమానం వృకుం పరిమస్వ జూతే, 
త యోరన్యః పిస్సలం సా౧ద్య త్తి, 
అనశ్నన్ననోర అభిచా తీ” __ 2-164-90. 

ఈ మం|తేము సంసార వృతుము నాశ యించి యున్న 
జీ వేశ్వరులను రెండు “పతులుగాి వర్ణి ంచినది. దీనికి 
్వెతా ద్వైత, విశిష్టా'దై (త పరములుగ్యా వేరువేరు అర్థము 
లను చెప్పుకొన్నారు. కానీ అదై (తార్థమే “విళ్వకర్శ 
సూక్తము నకు ఇష్ట మైనది. 

“యస్మిన్‌ పర మే, విశ్వే "దేవా అధినిషేదుఖి వ 
పర వస్తువు నందు “ఎల్ల చేవతలు నివసించియున్నారో” అని 
యుండగా, విళ్వకర్శ సూక్కం6 7 మంతములలో “యతీ 
దేనా స్పమగచ్చ న్హ విశ్వే” వ్‌ విశ్వకర్మ తత్త్వమున “సర 
చేవతేలు కూడియున్నారో” అని యున్నది. ఇదే మాట 
6 7 మం|తములలో నుండి జగత్మారణ తత్త్వము ఒక్క. కు 
అని తెలుపుచున్నది. అశ్లే “యో దేవానాం నానుధా వక 
వవ” అనెడు విశ్వకర్మ సూక్త వాక ము కూడ ఖే “విశ్వ 
కర్మ” సర్వ "దేవతల నామ రూపములను తాల్చుచున్నా 
డన్నది. ఈ భావమునే మోవ సూ కములోని “అందం 
మితం వరుణ మగ్ని మావా రధో” (మాడుము 11వ జేజి) 
అనెడి మంత్రమును చెప్పినది. ఇట్టి సాదృళ్యములు పర 
త త్తముయొక్క- వకత్వమును స్పష్టము చేయుచున్నవి కడా! 

“విశ్వకర్మా దిశాంపతి స్సనః (పజాన్నాతు, సో౭_స్మా 


విశ్వకర్మ పర స్వరూపము 225 
న్పాతు తపైస్టనమః” అని యజుర్వేద మనుచున్నది. దిక్కు 
లను ఎనిమిది అని (అష్ట దిక్కులు అందజణకు తెలును. 
అవియే తూరు మొదలైనవి. “దిశాం పతిః అనగా 
దిక్కులమయ మైన (పపంచవబనకు (పభువని అర్థము, 
ఒకొక్క దిక్కు. ఎంతదూరము పోయినను అంతము కాదు. 
కనుక అష్ట _ దిక్కులకు లోబడియీ (పపంచమనునది 
ఉండాను.కాగా “విశ్వకర్శ” దిజ్బయ మైన జగమును సృష్టించి 
పాలించు |పభువని భావము. ఉోర్ట్వమును (వైన), అధర 
మును (దిగువను) కలుపుకొన్నచో అప్పుడు దళ దిక్కులు 
కాగలవు. అట్లయిననే “విళ్వకర్ణ” దళ దిక్కులకు అధి 
పతీమై మనకు ఉపాన్యు డగుచున్నాడు. పురుష సూక్తము 
దీనిని “అత్యతిష్ట ద్దశాంగులమ్‌” అని దిక్కులను అంగుల 
శబ్దముతో పేర్కొన్నది. ఇది వెలుపలి |బ్రహ్మాండమునకు 
సంబంధించిన అర్థము. కాగా ఇక పిండాండమునకు సంబం 
ధించిన అంతరర్థమును, ఆ ధ్యాత్మి కార్థమును మూాతము. 
“విశ్వకర్మ” సహ్మసార పద్మస్థితుడు (సవా స్రార పద్మాంత 
శే భాసమానం) అని మనము ధ్యానించుచుందుము. సవా 
, (సారమున "వేయి దళములు ఉండునని అంద చేటుంగుదురు. 
అయినను ఏటిలో ఎనిమిది దళములు మతమే |పధాన 
ములు, అందుకనే దానిని “అష్టదళ పద్మ మందురు.ఒకొ్క్కాక్క 
దళము మిద 125 చిటు దళములుండును. అప్పుడది సవా 
(సార పద్మమగుచున్నది. మంత్రము చెప్పిన దిక్కులకును, 

29 


226 విశ్వకర్మ విశ్వరూపము 
ఈ అష్ట దళములకును సంబంధ మున్నది. కనుకనే సహ 
‘ 0) టు. 
(సారము నందున్న తత్త్వము విశ్వకర్మ అని వేదమను 
ఈ అష్ట దళములు అవ్య క్ష ము, మహత్తు, అవాంకారమ్ము 
పంచ తన్నా తలు అనెడి అష్ట (పకృతులకు గుర్తులు జ్డుప 
కములున్ను. ఈ అష్ట. | పకృతుల నధిస్టించియే భగవంతు జైన 
“విళ్వకర్మ” యొక్క జగత్కీండ. ఈ సవాసారమునకు 
(అష్టదళ పద్బమునకు) హోరిన నేకాని జీవుడు “విళ్వకర్మ స్వరూ 
పుడె” ఆయనలో ఐక్యము కాడు. ఇక్కడకూడ ఊర్ల, 
అధర దిక్కు లను కలుపుకొన్న చో దళ దిక్కులు కాగలవు. 
కనుక “విశ్వకర్మా దిశాంపతిక అన్నప్పుడు ఇంతటి. అంతే 
రార్భమున్నదని వేద పురుష హృదయము, మంతేభావము. 
సాధారణముగా నానా జేవతలను ఈ అష్టదళ పద్మమున 
నున్న శ్లు చితింతురు. అష్టదళములలో అయిదు మనకగ 
పడును, మూదేమో అగపడవు. ఆ మూడే సూత్మము లై న 
అవ్య క్ష, మహా, డవాంశారములు.  అయిబేమో పంచ 
భూతములు. 

“వి శ్వాన్వేషణలో ఎక్కడున్నాం” అనే వ్యాసంలో 
హేతువాది సంపుటి.12 (8, 9, 10లో) ఎన్‌, ఇన్నయ్య 
గారు ఇలా నాశారు. 

“15 బిలియన్‌ సంవత్సరాల (క్రితం చిగ్‌ చ్యాంగ్‌ తో 
"నేటి (పకృతి! (సారంభ దశ పట్టింది, అప్పుడు. ఆకాశం, 
కాలం శకి పదార్థాలు అనే తేడాలు లేవని గుర్తుంచు 
కోవాలి, స్టీఫెన్‌ హాకింగ్‌ (పభ్యాతులు ఈ విషయాన్ని 


విశ్వకర్మ పర స్వరూపము 227 
స్పష్టంగా (వాతారు. ఈ విషయం “నా సదా ఖు. సదా 
వీక్స్‌ ” అనేదానికి “న భూమి ర్నజలం చవ. ౫” అనే 
మూల స్ప ంభ స్లో -కార్భమునకు సరిపడుతున్నది, 

ముందు శక్తి పుట్టి ఆవల పదార్థం వి స్తరిల్లింది, 
న్యూ|టాన్లు, _పోటాన్లు, ఎశెక్షాన్లు అనతరించినాయి. అటు 
తరువాత పాలపుంత, నత తాలు మొదలై నవి కలిగాయి. 
పర, పరమ శబ్దములు | 


పరుడన్నను, పరమన్నను “విశ్వకర్మ” యే అని 
మనకు వేదోపనివత్తులు సామ్యేమిచ్చుచున్నవి. అందుకు 
ముఖ్యముగా విశ్నకర్శ సూక్త అ యొక్క 
(పొమాణ మును చూతము. “ప్పర్రో దివా పరవనా ,.. 
గువోయతె ? (చూడుము-21ల పుట్టు. ఈ మంత్ర (ప్రమా 
ణమును బట్టి “విశ్వకర్మ” ప పరుడు, పరము అయిన జగ 
తారణ వస్తువగుచున్నాడు. ఈ విషయమునే తే త్తిరీయా 
నందవల్లీ ఇట్లు చెప్పినది. “దిహ్మవి దాప్నోతి" “పరం.. 
విపశ్చి శేతి” (చూడుము- 216 పుబ) “బహ్మము నతంగిన 
చాడు, ఆ (బవ్ముతో కరాడా సమస్త వాంఛలను పొందిన 
వాడు. అనగా తీర్చుకొన్నవాడు అగుచున్నాడని అన్నది. 
ఈ విషయమునే భగవద్దీత “గుకోభ్యశ్చ పరం వేత్తి 
మద్భావం సో౭_ధిగచ్చతి” (14.19). అనగా రజస్స త్వ 
తమో గుణముల కంశు పర మైన తత్త్వమును ఎణిం గినవాడు, 
భగవద్భావమును వపాందినవాడు, పరత తత్త్వమును పొందునని 
భావము. “విశ్వకర్మ సూక్తము. చెప్పిన “వరి శోబ్దమునే 
ఉపనిషత్తులును, గీతీయు చెస్ఫుట ఇచ్చట పాఠకులు గమ 


228 విశ్వకర్మ విశ్వరూపము 
నింపవలసిన విషయము. ఇంకను గీత “అసకో హ్యాచరన్‌ 
కర్మ పర మాప్నోతి పూరువః (3-19)”. నిష్కామ కర్మ 
చేయువాడు పరమును బొందును అన్నది. 
“నేత్ర వ్షేతజ్ఞ యో శేవ మంతరం జ్ఞాన చతుపా, 
భూత (పకృతిమోతుం చమే విదుర్యాన్ల్తి తే పరం 
— 183.14 
మేత క్షే తజ్ఞులను వారికి గల భేదమును, భూతముల 
మొక్క స్వభావమును, వాటి నుండి కలుగు మోకశుమును, 
ఎజింగినవాడు పరమును పొందునని భావము *విళ్వకర్న 
సూ కము” చెప్పిన “పర పురుమిచే ఈ గీతోప నిషత్తులు 
“పరవస్తువినియు, _ “పర్మ్యబహ్మి మనియు, “పరమాత్మ” 
యనియు చెప్పుటను కూడ _ పాఠకులు గమనించి తీర 
వలయును. 

“పరంజ్యోతి” శబ్దము కూడ ఇట్టి మహిమ కల డే, 
అగ్ని, సూర్య, చంద, నతు తౌదుల జ్యోతులు భౌతిక 
ములు. అనగా అగ్ని భూతమునకు సంబంధించి (పాణులకు 
ఉపయోగించునట్టివి. అ జ్యోతులకు పరమైనదే అనగా ఆ 
లక్షణములు లేనట్టి దే పరంజ్యోతి. అందుకే పరమేశ్వరునికి 
“పరంజ్యోతి స్వరూ పుడ”ని చేరు కలిగినది. వెలుపలి కంటి 
కగపడు జ్యోతుల నేకాక, లోపల హృదయములో వెలుగు 
ఈ పరంజ్యోతిని దర్శించినప్పుడే తత్త్వ సాధకులకు 
మోతుము. మన కన్నులు బాహ్య జ్యోతులను (వెలుపలి 
వెలుగులను చూచుటకును, వాటిని మన _మనోబుద్ధులు 


విశ్వకర్మ పరస్వరూపము 229 
(గహించుటకును ఈ “పరంజ్యోతి యే మూలము. ఈ “పరం 
జ్యోతీ” చేనామును వదలినప్పుడు మన కన్నులు చూడ 
జాలవు. వ ఇం దియములు కాని సనిచేయలేవు. ఆ దళనే 
స్తూల శరీరమునకు మరణమని వేర్కొనుచున్నాము. గ్‌త 
ఇంకను ఇట్లనుచున్నది 

న్లో! “త్వమతురం పరమం 'వేదితవ్యమ్‌ 
త్వమస్య విశ్వస్య పరం నిధానం 
త్వమవస్థ్యయ కాళ త ధర్మగోప్తా 
సనాతన _స్ట్వం పురుషో మతోమే.” _ 1-18. 
ఈ గోకములో భగవంతుని “పరం నిధానం” అనుట 
గమనింపతేగి యున్నది. “నిధాని మనగా నిధి (Bank). నిధి 
నుండి మనము ధనమును తీనీకొనుచు వేయుచు ఉందుము. 
అది తరుగనట్టిది. పరమేశ్వరుడు ఎప్పటికీ, ఏ మాత్రము 
తరుగనట్టి పరనిధానము, (శేషఘ్టమైన నిధి అని భావము. ఈ 
శ్లోకమున “పరి శబ్దముతో పాటు “పరమ” శబ్దమును కూడ 
వాడుట గమనింపదగినది. అక్ష “సనాతనః, పురువః అను 
పదములు కూడా వాడబడినవి. ఈ “పురుష శబ్దము వురువ 
సూక్తము లోనిదే. ఇంకను 11వ అధ్యాయము, ౧౩8వ న్లోక 
మున, పర మేళ్వరుడు ఇట్లు చేరొ_నబడినాడు. 
న్లో “త్వ మాదిదేవక పురుషః పురాణ 
స్త్వ్వమస్య విశ్వస్య పరం నిధానం, 
వేకా౭_సి వేద చ పరం చ ధామ 
త్వయా తతం స నునంతమాప” _ 11-38, 


230 విశ్వకర్మ విశ్వరూపము 

నీవు మొట్ట మొదటి దేవుడవు. పురాణ పురుషుడవు. 
ఈ వాక్యమునకు నిధివంటి వాడవు. అన్నింటినీ ఎలుగు 
వాడవు. అందరిచే తెలియదగిన వాడవును, పరంధాముడవును. 
అనంతుడవగు నీచేత నే ఈ పిళ్వమంతయు నిండియున్న ది. ఈ 
శ్లోకమున “పిళ్వ, విశ్వస్య” అని "రెండుసార్లు “విశ్వ 
శబ్దము (పయోగింపబడుట “విశ్వకర్ణ” సూచక మే. ఇంకను 
న్లో॥ “మ త్తః పరతరం నాన్యత్కించిద సి ధనంజయ 

మయి సర్వమిదం (పోతం స్తూ శే మణిగణా ఇవ 

a Tar 
అనెడి శ్లోకములో కూడ నాకంకు పరమేదియు 
లేదనియు అన్నింటికీ నేనే పరుడనినియ్కు ఇట్టే నా యందు 
దారమునందు పూసలువలె జగములన్ని యూ (సర్వమును 
ఆధారపడి (కూర్చబడి) యున్నవని గీత చెప్పినది. ఈ “పరి 
శబ్దముల కన్నింటికీ “పరోదివా పర వనా” అనెడి “విశకర్శ 
సూక్త ములోని మంత మే మూలము. కనుక “పరి శ్‌ 
ములో ఇంత గంభీ రార్భము కలదు. ఈ “పరి శబ్దము “విశ్వ 
కర స్తూ కము” నుండియే ఉపనివడాది (గంధములును, 
గ్‌ శాదులును స్వీకరించినవి. 

ఈ “పరి శబ్దము వేద పురుషునికి ఎంతో ఇష్టమైన 
దిగా కన్సట్టుచున్నది. కనుకనే “ోయ్మత సప్తర్షీన్‌ పర వక 
మూాహుః” అను వాక్యములో కూడ, సప్త బుషులు వ 
పరమేశ్వరుని యందు ఐక మగుదురో, వకీభూతువై యుం 
దురో” అని అన్నది. ఈ వరి శబ్దమువలె “పరమి శజబ్లము 


విశ్వకర్మ - గాయత్రి 231 
కూడ సూ కృశకారునికి ఇష్టమైన దే. కనుకనే “స ఆశిపా 
(దవిణ మిచ్చమానః పరమచ్చదో వర ఆవివేశ” అని అన్ల 
ఇంకొక చోట విశ్వకర్మ భగవానుని పరముడని కూడ చెప్పి 
యున్నాడు. “పర మోత సందృక్‌” (పరమ--ఉత_-సందృక్‌ ). 
ఆ *పరమి శబ్దముతో నే “అత్మ శబ్దములు జోడింపగా “పర 
మాత్మ” పదము సిద్ధమగుచున్నది. కనుక పరమ--ఆత్మ=పర 
మాత్మ. అనగా “విశ్వకర్మ” యే అని వేదప్రురుషుడు తనకు 
“పరమాత్ని నామము కలదని తానే నిర్వచించినట్ల యినది 
కదా! అందుకే తరువాత “యాతే భావమూని పరమాణి 
యావమా యా మధ్యమా” అని తన ధామములు అనగా 
నివాసములు= పరమములు (1 ేషఘ్టములు), మధ్యనుములు 
(నడిమి రకమువి), అవనుములు (తక్కువ రకమువి), అధ 
మములు అని చెప్పికొన్నాడు. 


విశ్వకర్మ - గాయ తి 


దార్శనిక దృష్టితో మూచినప్పుడు జగత్తునకు కారణ 
మైన త త్తగములను (పకృతి అనియు, పురుషు డనియు వేదా 
దులు చెప్పుచున్నవి. ఈ (పకృతినే “మాయ, మూల 
(పకృతి, అవ్యక్తము అని కూడా అన్నారు ఇక పురుముని 
గూర్చి “విశ్వోకర్శ, పరమాత్శ, పర] బహ్మూము” ఇత్యాది 
పదములతో పేర్కొన్నారు. సంస్కృతములో (పకృతి 
శబ్దము “ప్రీ లింగముగాను, పుకును శబ్దము. “పుంలింగము 
గాను ఉన్నవి. ఆ శెంటి సారస్యమును బట్టియే (పకృతి 


232 విశ్వకర్మ విశ్వరూపము 

పురుషులకు కావ్యదృష్టితో భార్యా భర్త భావము ఆరో 
పింపబడుచున్నది. పురుషుని యొక్క శక్తియే “పకృతి. 
పరమాత్మ యొక్క శక్తియే “మాయి. ఈ జంటను 
“గాయ తీ-విశ్వకర్శుల”నియు, నివ శ క్రులనిియు (శ క 
శివ్రలు) అనుట మనవారికి ఇష్టమే. జగత్సృ్స్‌ జరుగుటకు -ఈ 
రెంటి యొక్క సంయోగమే ముఖ్యము. కనుకనే “ోశిన 
శ్శక్త్యా యుకో యది భవతి శక్తః (పభవితుం, న చ జేవం 
చేవో నఖలు కుళలః స్పందితుమపి” అన్నారు శంకరులు 
సౌందర్యలవారిలో. అందు జగత్తునకు ఉపాదానకారణ మైన 
(పకృతినే “గాయ తినిొగా వేదవాబ్బయము వేర్కొన్నది. 
గాయ్యతి అనునది 24 అఖరముల్సు లి పాదములు గల 
ఛందస్సు ఒకటి కలదు. అంతియేగాక జగళ్కారణభూత మైన 
దివ్యళ క్రి స్వరూవిణినిగాను, ఒక చేవతనుగాను కూడ, 
ఆమెను వైదిక వాజ్మయము వర్ణించినది. మన సంస్కృతీ 
వాజ్మియము సగుణారాధన కోసమై “విశ్వకర్ణ”ను ఐదు 
మొగములు గల దేవునిగా వర్ణించినది. ఈ 5 మోములు, 
పంచభూతములకు మనుమయాది పంచ బవ్మాలకు, (బవ్మా, 
విమ్లు, రు దాడి పంచనమూర్తులకు సానగ, సనాతనాది పంచ 
బుషులకు జాాగత్తు, స్వప్నము, సుషుప్తి, తురీయము 
(సమాధి, తురీయాతీతము అను పంచావస్తలకు, సృన్ఫీ, 
స్ట, లయ, తికోధాన,  అన్నుగహములకు సంశేతములని 
కాత్త్వికుల భావము. “విశ్వకర్మ” వలె గాయ। త్రికూడ ఐదు 
ముఖములు గల దేవతయే.అవి కూడా ఆకాశాదులైన పంచ 


విశ్వకర్మ - గాయత్రి 233 
భూతములు మొదలగు వాటికే సంకేతములు (గుర్తులు). 
సృష్టిలో ఈ పంచసంఖ్యా | పాభాన్యమును గూర్చి చెప్పుట కే 
సృష్టికర్త మన శకాలుసేతులకు ఐదేసి వేళను సృష్టించి 
సూచించియే యున్నాడు. కాగా “గాయ న. 
(పకృతిపురువ స్వరూపులన్నమాట. ఇరువురికీ (స్త్రీ-పురుష 
భేదము తప్ప, ఇంక వ భేదమును లేదు. పంచసామ ములు 
కూడ ఉభయులకూ కలవు. ఆ ఉభయులు జగత్పవ్భత్తికి 
కారణభూతులై న ఆదివు డంపతులన్న మాట. మన పురా 
ణములలో వర్థితుడై న శివుడు తన సతికి (పార్వతికి అర్థ 
శరీరమును మాత్రమే ఒసంగి ఆమెను అర్ధాంగిని చేసికొనగా 
“విశ్యకర్శ” భగవానుడు ఒక పుం స్పగమును (మగతనము 
తప్ప తన సర్వస్వమును ఆమెనుగానే చేసి, దాంపత్య మను 
నది అద్వైత మేకాని, చై మెంతమా[ తమును కాదని 
లోకమునకు ఇాటినాడు. ఈ గాయ తీ. విశ్వకర్శల పరమా 
చత భావమును యజుర్వేదము లోని దిగువ మంత్రము 
ఇట్లు వక్కాణించుచున్న ది, గాయ | తీ మాత, “విశ్వకర్మ” 
నామముతో పిలువబడిన సందర్భమును ఇచ్చట కాంచగలము. 

“దేవాసురా స్సంయత్తా ఆసన్‌, తేసాం గాయ 
(తిజో, బల్క మిం|దియం, వీర్యం, (పజాం, పళూన్‌, సం 
గృహ్యాదాయాప కమ్య్యాతిష్టత్‌ . తేఒమన్య న్షంయతరాన్నా 
ఇయ ముపావ ర్హ్యతి* త ఇదం భవిమ్య స్రీ సితి, తాం వ్యవ్యా 
య న్త -విశ్వకర్శన్నితి "దేవా, దానీ త్యనురాః. సానాన్య 

త్‌0 


234 విశ్వకర్మ విశ్వరూపము 
తరాంళ్చ నోపావ ర్రత, తే చేవా వత ద్యజు రపళ్యన్న్నో 
బో౭_స్కీ సహో౭స్సీ, (భాజోజసి, చేవానాం ఛామనామాస్కి 
విశ్వమసి, విళ్యాయుః, సర్వమసి, సర్వాయుర భిభూ రితి బా 
అసురాణా మోజో, బల, మిం దియం, పీర్యం, (పజాం, 
పళూ నవృంజత” ___ (యజుః కాండం.2, _పశ్నంక్క అను 
వొాకము-11). 

గాయ క్రీష్టీ లేక సంవ నేవీ. సందర్భములోనిది ఈ 
మంత్రము. సోదరులకు కలవాము వచ్చినప్పుడు ఈ యజ్ఞ 
మును చేసి విజయసిద్ధి నందుదురు. 

చేవానుకు లొకసారి యుద్ధమునకు _ సిద్ధమైనారు. 
అష్టూడు గాయ, తీబేవి జేవాసురుల_ “ఓజస్సు, బలము, 
ఇం దియళ క్రి, ఉత్సాహము, (పజ, పశుసంపద”. అను 
ఆజింటిని హరించి నైచెను. అప్పుడు చేవానురు లికువురూ 
“గాయ తీచేవి”ని స్తో త్రము చేసిరి. ఆ స్తోతములో దేవతలు 
ఆమెను “విశ్వకర్మ” అనెడి మాటతోను, అసురులు “డాభి” 
అను మాటవోను ఆమెను పిలిచినారు. దేవతలింకను, “ఓ జన్సు” 
మొదలై న దివ్యశ కులు ఆ తీ ల్లియొక్క స్వయాపము లే అని 
తలంచి ఆమెను అశ్లు స్తుతించి ఆమె అపవారించిన తను 
ఓజోబలాదు లాజింటినీ మరల సంపాదించుకొని అనురు 
లను శ క్తి హీనులను చేసి వారిని గెలిచినారు. దీనినిబట్టి, 
గాయ తీ ఓజోబలాదుల నిచ్చు త ల్లియని తెలియుచున్నది. 
అందు కే సంధ్యావందనము చేయుచునప్పుడు. “ఓటజో2సిః 
సహో౭_స్కి బలమసి, (ఛాజోఒసి, "దేవానాం,  ఛామ 


విశ్వకర్మ - గాయత్రి 235 
నామాని”. ఇత్యాదిగా మనము ఆ తల్లిని (పొర్జించు 
చున్నాము, ఈ మం త్రమునందలి “విశ్షకర్శ, దాభి” అను 
మాటలకు సాయణులు ఈ విధముగా భాష్యము (వాస్‌ 
యున్నారు. 

“మే విశ్వకర్శన్ని తీ, "దేవానా మాహ్వోనం, చా భీత్య 
సురాణా మాహ్వానం, విశ్వాని కర్మాణి యస్యాః సా 
విశ్వకర్మా, తత్సంబోధనం హ్‌ విళ్వకర్నన్నితి. దభ్నోతి= 
విరోధినో, హిన స్తీతి దాధీ, తత్‌ సంబోధనం హే దా భీతి”, 

విశ (మునకు సంబంధించిన సమ _స్పములై న కర్ణములు 
వ తల్లి చేయునో, ఆమె “విశ్వకర్మ” అన్నమాట. ఇది 
దేవతల పిలుపు. శ|తువులను హింనీంచునది కనుక “దాభి” 
ఇదేమో అసురుల పిలుపు. సాయణులు విశ్వకర్మ సూక్త 
ములలోని “విశ్వకర్మ” శబ్దమునకు భాష్యము [(వాయుచు- 
“విశ్వవిషయాణే, సృష్ట స్థితి, సంహారరూ పాణి యస్య్యాసా 
విశ్వకర్మా” అని (వాసినారు, 

"వేదములో ఎచ్చట “విళ్వకర్శ” పదము వచ్చినను 
దానికి సమస్త కర్మాఫినాధు డై న పర మేళ్వరుడే అని సాయ 
ణులు భాష్యము (వాయుచుందురు. 

యజు ర్వేదములోని ఈ మంత్రము గాయ త్రీని “విశ్వ 
కర్మ” యని సంబోధించి, “గాయ, తీ_విశ్వకర్శ” లకు గల పర 
మైక్య స్థితిని, జగన్మాతా వితృ భావమును మహాగంభీరముగా, 
వ్యంగ రీతిలో వక్కా-ణించినది. వేద వెష్పుడును ఇట్టి రవా 
స్యములను వ్యంగ్య మౌార్షముననే బోధించుచుండునని వేద 


236 విశ్వకర్మ విశ్వరూపము 
వేత్తలకు చెప్పనవసరము లేదు. దీనినిబట్టి “గాయ తీ_విశ్వ 
కర్మ” లకు (స్త్రీ-పురుష భేదము తప్ప ఇంక వ ఇతర భేదము 
లేదని బుద్ధిమంతులు, సాధకులు, ఉపాసకులు ఎటుంగవలసి 
యున్నది. (పకృతి స్వరూపిణి యగు “గాయ తొయు, పురుష 
పదముచే చెప్పబడిన “ోవిశ్వకర్మయు, విశ్వ సృష్ట్యాది 
సమస్త కర్మలను చేయువాశేనని దీనినిబట్టి |గహించి 
మనము వారిని ఆరాధించి కృతార్థులము కావలయును. 
“గాయ తీ. విశ్ళకర్శ”ల ఐక్య (దాంపత్య్ర)మునకు 
ఇంకొక |పమాణమును గూడ మాతను. “వాచస్పతిం 
విళ్వకర్మాణ మూతయే” అని రెండవ. విశ్వకర్ణ సూక్తము 
నందలి 6వ మంత్రములో మనము చదువగలము. దానికి. 
మం తాదులైన వాక్కులకు అధినాధు జై నవాడని అర్థము. 
ఆ మాటకు భామ్యము [వాయుచు సాయణులు- “మంత 
రూపాయాః వాచః పాలకం” అనినారు. ఇకృ_డ వాక్యం 
లనగా లాకిక వాక్కు_లేగాక, తొలి పలుకులనియు (గ్రహింప 
వలయును. తొలి పలుకులనగా వేదములే. కాగా వాచస్పతి 
అనగా *వేడాధిపతి అన్నమాట. అట్టి వేదాధిపతి వాచస్పతి 
యగు “విశ్వకర్మ” యే అని మంత భావము. 
గాయ తికి, సావి! త్రీ సరస్వతి అనికూడ నామాంతర 
ములు కలవు. మూడు సంధ్యలయందు, మూడు నామము 
లతో ఒప్పెడీ మువ్వురమ్మలను ఆరాధించుచుందుము. కాన 
గాయ త్రి అనగా “సరస్వతి” అనికూడా తెలియన లను. 


చాక్కు_ సరస్వతీ స్వరూపమని దిగువ నుదాహరించిన యజు 
రం త్రేము చెప్పుచున్నది. 


విశ్వకర్మ - గాయత్రి 237 
“వారై సరస్వతీ సరస్వదిమేవ స్వేన భఛాగభేయ్‌ీ 
నోపధావతి. సై వాసి న్వాచం దధాతి. | పవదితా 
వాచో భవత్యపన్నదతీ భవతి, తస్మా నృనుప్యా 
స్సర్యాం వాచం వద ని.” 

(కె శ్రీ_కాండం=కె |పశ్న-1, అనువాకము కి) 

ఈ మంత్రము వాక్కును, సరస్వతి యని చెప్పు 
చున్నది. అట్టి సరస్వతికి భర్త యీ వాచస్పతి. ఈ సరస్వతిని 
గూర్చి బు ్వేద దిగ్గర్భనము వవ భాగమున 175వ పుట 
నుండి 189 వరకు బుగ్వేద మంతముల ద్వారా సవిస్తర 
ముగా (వాయబడి యున్నందున ఇచ్చట విస్త రింపబడ లేదు. 
అయినను ముఖ్య మైన ఒక మంత్రమును ఉదావారింతుము. 

“ పణో జేపీ సరస్వతీ, చవావేఖి ర్వాజనీవతీ, 

ధీనా మవిిత్యవతు.” 2 (బుగ్వే. 6.61.4.) 

ఈ! తనను ధ్యానించువారిని రశత్నీంచున దియు, జ్ఞాన 
రూపమైన అన్నదానము చేయునదియు అగు సరస్వతీ దేవి 
జ్ఞానదానము చేత, అన్నదానముచేత మమ్ములను రహీంచు 
గక! “దీనాం అవి! తీ” అనుట వలన ఆమె మన బుద్ధులను 
రథీ,ంచునట్టి తల్లియని | గహింపవలయును. అనగా బుద్ధులకు 
(వేరకురాలని భావము. ఇక “గాయ తీదేవి”యే సమస్త ము 
అనెడి విషయమును ఛాందోగ్య మం తము ద్వారా "తెలిసీ 
కొంచము. 


“గాయ। తీ వా ఇదగ్‌ 0 సర్వం భూతం య దిదం 


238 విశ్వకర్మ విశ్వరూపము 
కించ. వారై గాయ తీ, వాగ్యా ఇదగ్‌ సర్వం 

భూతం గాయతి చ (కాయ శే చ,” 
— (తవ అధ్యాయం, 12వ ఖండము 
చరా చరాక్మ్యకమగు జగమంతయు గాయ తి” యే. ఈ 
భావమునే “సర్వం ఖల్విదం (బవ్నా” అనికూడ అన్నారు. 
“విశ్వకర్మ” కూడ సర్వవ్యాప్త పర|బహ్మ మే కావున నెండు 
తత్త్వములు (గాయ తీ_విశ్వకర్మలు) బక్క కే అన్నమాట. 
ఇక గాయ తీ వా|గూవీణియై అన్నింటిని చేరొనుచున్నది. 
రథీ.౦చుచున్నది కూడ. ఛాందోగ్య మంత్రమునకు భామ్యము 
(వాయుచు శంకరులు. “గాయ్యతి ఛందో రూపముగానే 
నాక్‌, వాగేవతా రూపముగ కూడ ఉండి, గాన, (తాణము 
లనెడి కార్యములను చేయుచున్నది” అనినారు. దీనినిబట్టి 
గాయ, తి. పర్యా పశ్యంతీ, మధ్యమా, వైఖరీ రూపములతో 
నున్న వాగేవి లేక సరస్వతియే అని స్పష్టమగుచున్నది. 
కనుకనే ఆమె వేదమాత కూడ. కనుకనే “నమామి వేద 
మాతరం” అనుట పరిపాటి మైనది. అట్టి వాగ్దేవికి పతి 
కనుకనే విశ్వకర్మను “వాచస్పతిం విళశ్వకర్శాణ మూత యీ” 
అని బుగ్యజ ర్వేద మంత్రములు పలికినవి. కనుక గాయి 
అనగా “వాక్కు... ఆ వాగ్లేవికి పతీ వాచస్పతి విశ్ళకర్శ. వారి 
సంబంధము (పకృతి పురుషుల సంబంధమే కాని అతరము 
కాదు. వారు జగజ్జనకులు భువన పితేలు. వారి ఉపాసనము, 
పూజా పురస్కారాదులు, (శవణ, మనన, నిదిధ్యాసలు- 
జగ త్త త్త్వమును తెలుపుచు ముక్తి హేతువు లగుచున్నవి. 


విశ్వకర్మ - గాయత్రి 239 


“గాయ శీ విశ్వకగ్శ”ల తత్త్వమును గూర్చి యజురారణ్యక 
మంత్రముల ద్వారా ఇంకను ఆలోచించి భూతము. 


జగ త్పఏసిద్దమగు పురుష సూక్తము నందు | సస్తుతింప 
బడిన బేవుడు ఈ “విశ్వకర్మ” యే అని ఎల్లరూ ఎటింగిన 
విషయమే. పురుషు సూక్త [పారంభము నుండి పలుసార్లు 
పురుషుడని చేర్కొ_నబడిన ఈ జగత్కారణ తత్త్వము 
చినరకు. 

“విశ్య్వకర్శణ స్పమవ ర్తతాధి, 
తస త్వష్టా విదధ దూపమేతి,” 

అని విశ్వకర్మ” యనెడి విశేష. నామముచే 
చేరొ_నబడినది. ఈ “విశ్వకర్మ” నాలుగు పాదముల 
ఏభూతి (ఐశ్వర్యము) కలవాడు అగుచున్నాడు. ఈ నాలుగు 
పాధములు మాండూక(ోపనివత్తులో ఓంకారమునకు చెప్ప 
బడిన పాదములనియు భావింపవచ్చును. అనగా ఇది పిండాండ 
పక్షమున జీవులు తరించుటకు ఉపయోగించునట్టి స్థితి పురు 
షుని నాలుగు పాదములలో సమస్త (బహ్మాండములు కూడ 
ఒక్క పాదము మామే. ఈ అంశమే “*పాదో౭ఒస్య 
విశ్వా భూ తాని” అని మంత్రములో చెప్పబడినది. ఈ పొద 
మ్యాతమైన (బైహ్మాండము భగవంతుని యొక్క వాస్తవ 
(బుత) స్వరూపము కాదు. ఇంతకంకెను భునతర మైనదియు, 
సత్యమైన దియ్యు అనంత మైనదియు ఆయన (విశ్వకర్శ) 
స్వరూపము. లై క్తిరీయానందవల్లి “సత్యం జాన మనంతం 


240 విశ్వకర్మ విశ్వరూపము 
బ్రహ్మి అని చెప్పినది. దానిని పురుష సూక్త వాక్య 
మేమా క తివాదస్యామృతం దివి”. ఒక్క పాడ మైన 
(బ్రహ్మాండము కాక్క తక్కిన 8 పొదములు స్వర్గమును, డానికి 
మించిన అమృతమును అయి ఉన్నవి అన్నది. దినిని సృష్టి 
సూక్తము “నాసదానీ న్నో సదానీత్‌ ” అని వర్ష్మించినది. 
విశ్వకర్శ సూ క్రమేమో. “పరో దివా పర వనా...గుహో 
యత్‌ ” అన్నది (చూడుము, పుటలు-2]8, 216). 

అది దా వా పృధునుల కంయెను, "జేవానుర మనువ్యు 
_ మృగ, పళ, పలు (క్రిమి కీట, జడాదుల కంయెను పర మైన 
దని అన్నది. వతావతా తేలిన సారాంశము. అట్టి కాళ్వతా 
ఖండ్క నిర్వికార, చిదచిదతీత పరమాత్మ రూపమును 4 
పాదములని చెప్పుట పురువ సూక్త హృదయము. యథార్థ 
మాలోచించిన పరమాత్మ స్వరూపమును 4 పాదములుగా 
వర్ణించుట అజ్ఞానమే. వలయన అది పరిమాణము (కొలతల 
కందనంతటి అపరిమితనము, అపరిమేయము, అనంతము. అయి 
నను సాధకుల బోధ సౌకర్యమున కై సవా స్వమాపమును 
దృష్టిలో ఉంచుకొని చూచినప్పూడు (బహ్ముండము ఒక్‌ 
పాదమే, స్వల్పమే అని సూచించుటకు అట్లు చెప్పబడినదని 


పాఠకులు గమనింపవలయును. శతి తాత్సర్యమును 
అదియే. 


జగము తనలోని ఒక అంశము మాత్రమే అనెడి ఈ 
విషయమును గీతలో భగవానుడు. “విష్ట్రబ్యాహ మిదం 
సర్వ మేకాంశేన స్థితో జగత్‌”. శే నీ జగత్తున నా ఒక్క 


విశ్వకర్మ - గాయత్రి 241 
అంశము (పొదము)తో మాత్రమే వ్యాపించియున్నాను అని 
ష్టము చేసినాడు. |పణవము యొక్క. 4 పాదములు "లేక 
మాతలు- (అకార, ఉకార, మకార, అమా తలు) జాగ 
త్స్వప్న, సుష ప్తి, సమాధులకు సంకేతములు. ఏ త్మదూప 
చతుప్పాద విభూతి కలవాడు పరమాత్మ కాగ్కా ఒక్క 
పాదము మాత్రమే సమస్త |బహ్మాండములు అన్నపూడు- 
మొదటి పాదమైన జాగ్రదవిస్థ సూచింపబడుచున్నది. జీవుడు 
సుఖ దుఃఖాదిక సంసారము ననుభవించునది జ్యా గద్దళలోనే 
కావున ఆ జ్యాగదవస్థ్ర జగత్తునకు సూచకమని తత మును 
ఛావింపవలెను. అయితే స్వప్న మునందు కూడ సుఖ దుఃఖా 
దులు కలవు కడా! అన్నచో అవి శీవలము (పతిభాస 
మాతములు, మనోమయములు మాతమే కావున మిధ్యా 
భూతము లే. 

“విక్షక ర” యొక్క (ప్రతిరూపమే అయిన గాయ్యతీ 
చేవియు చతుప్పాదముల తో (4 పాదములతో) ఒప్పునట్టి దే 
అని ఛాందోగో్యోపనిషత్తు పలుక్రుచున్నది. 

“సె పొ చతువ్పదో మడ్విధా గాయ, త్రీ, 

శే తద్భచాభ్యు కృ ౦-తావా నస్యమహిమా 

తతొ జూ యాగ్‌౦ళ+ పూరుషః, _పాదోఒస్య 

సర్వా భూతాని, స పాదస్యామృతం దివి” 
mu అభ్యాయం.12వ ఖండము) 

“గాయ త్రీ”ినీ (బవ్మా సమ్మిత (| బహ్మమయి) అగు 

81 


242 విశ్వకర్మ విశ్వరూపము 
చతుస్పాద దేవతగా దర్శించినప్పుడు విశ్వభువనములన్ని యు 
ఒక పాదముగను, తక్కినదంతయు లి పాదములుగను ఎన్న 
వలయును. (శ్రీమద్దాయ తీ మంతేము 24 అతురములు కలది 
కావున ఆజేసి అక్షరములను ఒక పాదముగా ఎన్ను 
కొన్న చో, 4 పాదములు వర్పడగలవని శ్రీ శంకరులు తన 
ఛాందోగ్య మంత భాష్యుములో విశదికరించినారు. 

(బవ్మాస్తూత (శ్రీ) భామ్యమునందు జ్యో తిర ధికరణ 
ములో శ్రీ, రామానుజులు ఈ విధముగా (వాసినారు- 
“ఇచ్చట గాయి అనునది సర్వాత్మృకముగా చెప్పబడు 
చున్నది. ఇట్లు సర్వాత్మ క ముగా నుండుట ఛందో రూపమగు 
గాయ తికి అసంభవము గాన ఫలమున నై పర బవ్మామును 
“గాయ తీ సద్భశుని”గా ఛ్యానింపవలయునని ఈ వై (శ్రుతి 
విధించుచున్నది. “పాదోస్య సర్వాభూతాని ఇత్యాది 
వాక్యములచే పర బన్మాము 4 పాదములతో కూడుకొనినది 
గాను చెప్పబడుచున్నది. గాయ్యతీ ఛందస్సునకు & పాదము 
లును కలవు కాబట్టి ఈ విషయమున. పరబవ్మామునకు, 
గాయత్రి (ఛందస్స్పుుతో సామ్యము సంభవమే. వల యనిన 
వేదముల యందు కొన్ని తావుల గాయ తీ ఛందన్సునకు క 
పాదములు కనబడుచున్న వి_ 

“ఇంద శృచీపతిః, వలేన వీడితః, 

దుళ్చ్య్యవనో వృషా, సమిత్సుసాసహింః,” 

ఛందోగులు_ ఏ) ఖాత 2) పృథివీ త్రి శరీర 4) 

వ్యాడయములను నిశ్చేశించి “సెపూ చతుప్పదా” అను వాక్య 


విశ్వకర్మ = గాయత్రి 243 
మున ఆ నాల్లింటిని “గాయ తికి పాదములనుగా పఠించి 
యున్నారు. అట్లు భాతాదులను పాదములుగా కలిగియుండు 
నది కేవల ఛందస్సు కాదు. కాబట్టి ఈ తావున “గాయ తీ” 
శబ్దము పరమాత్మ పరమని చెప్పుట యుక్తము.” (ఆంధీ 
కృత శ్రీ భాహ్యము.) 

రామానుజులు పేర్కొనిన ఈ పరమాత్మ “విష్ణువు 
కాని, విశ్వకర్మ” గాని అనుటలో ఎవ్వరికినీ అ భ్యంతరముండ 
నక్క_ర లేదు. శంకరులు (బహ్మాసూూత్ర భామ్యములో ఈ 
అధికరణమును “జో్యోతిళశ్చర ణాధికరణి మనినారు. తన 
భామ్యములో శంకరులు కూడ గాయ తిని చతుప్పాదయు క్ష 
(బవ్నాముతో తుల్యమే- (బవ్మామే అని నిర్వచించినారు. 
వి స్తరము నెటుంగదలచినవారు ఆ యా ఛామ్యములను తిల 
కించి పూర్ణత త్త్యమును (గహింపవచ్చును. దీని కంతటికీ 
సాళాంళము 4 పాదములను కలిగియుండుట “గాయ తీ-విళశ్వ 
కర్మలకు సమానమే అని. ఒక పకుమున “గాయ లెని 
(తివదగా ఎన్నినను ఆ జగన్మాత సావాత్తు (తిపాద విభూతి 
మయి అయిన పరబవహ్మామే కాగలదు. ఆమె సాకారమున 
“విశ్వకర్మ స్వరూపయే” అని పంచశీర్హాది లవణములు 
'తెల్లము చేయుచున్నవి, 
సావ్మి తి క 

గాయ తీ నామములలో “*వాచస్పతిం విళ్వకరాణం” 
అనెడి మాటనుబట్టి గాయ, త్రి వా గూపిణి అయిన “స గతి” 
అని తెలిసికొన్నాము, గాయ్మతీ నామ చర్చకూడ ఇప్పుడు 


244 విశ్వకర్మ విశ్వరూపము 

చేసినాము. ఇకపోగా, “సావ్నితి” అనెడి మాటను గూ 
విచారింపవలసియున్నది. “సవిత” దేవునికి సంబంధించినది 
“సావి తి” అని భావము. గాయ మంతమాలో “రం తేల్‌ 
సపిత్తుః వ రేణ్యం” అని “సవితి వినబడుచున్నా డు. ఈ సవిత్తే 
సహ్మసారము నందలి “విశ్వకర్శ బ్రవ్మామే” అని బుగ్వేద, 
దిగ్గర్శనము 2, త భాగముల యందు వివరింపబడి యే 
యున్నది. ఇట్టి సవితృ సంబంధము గల సావిితిని గూర్చి, 
ఇప్పూడు విచారింతము. నైఖానసాగమము 20వ పటలమున, , 
తృతీయావరణముల్లో గంగాది దేవతల స్థానములను వెష్పూచు, 
త్వష్ట దేవుని గూర్చి ఇట్లు చెప్పబడినది- 

“త్వష్టా పఫ్లోత్తవస్తో?) తృరీయాడది_ సంచయః, స్థానే 
హేమాభ్య శుక పింఛాంబ. ర్క శ్చతుర్భుజఃణ  కలశాత 
మాలా పాణి బాధో, హంసవావానో రూపాద్యశ్షరబీజ, . 
స్వామి తీపత్మి ర.భిజిజ్ఞాత క్క కమండలుధ్వజో, హుంకారరవ్క 
సృష్ట... హైరం,రూపజాతం నిధిజం వ్లోతాధిపతి మితి.” 

- ఇందు త్వష్టు టేవుని స్వథూపాది విశేషములను _ 
చెప్పుచు. ఆయన్న (త్వ ేవుఢు) “సావి తీపతి” అని చెప్పు 
బడినది. త్వష్ట అనగా ఎక్వొకర్శ” అనికూడ వేద వ్యాదృ 
. యము. భామ్యకారులు కూడ అట్లు భావించియేయున్నా రు. 
పురువు సూక్త మంత్రమును ఈ (పకరణారంభమున చద్ది 
వియే యున్నాము, , 

ఇందును గూర్చి మ్మిత్రసావ్నా సి పద్యములను కూడ 
చూచితిమి.. కనుక ఇక సావిత్రి. అనగ్గా “గాయ్స త్రి? యని 


విశ్వకర్మ - గాయ (8 245 
సుస్పష్టమే కడా! కనుక “గాయ తీ-విశ్వకర్శల”కు (| పక్చతి- 
పురుషులకు) పత్నీష్ణతి ధర్మము, జగత్సితృత్వమును సుస్ప 
పము. ఈ అంళ మును వైఖానసాగమము కూడ వాచ్యము 
గానే చెప్పి (కుతి మార్గమును బలపరచినది. “గాయ। తీ. 
విశ్వకర్ణ” లిద్దరును పంచముఖములు, దశ బాహువులు కల 
వారగుట మొదలగు విషయములు కూడ సరివోవుచున్నవి. పె 
ఆగమనములో “త్వష్ట దేవుడు” పహూంసవావానుడనుట కూడ 
ఆయన యొక్క సావిత్రీ పతిత్వమునకు సూచికమే- 
(బవ్మాయు-విశ్వకర్ధ్యయు ఇద్దరును వాంసవాహాను లే. ఇక్కడ 
ఉచ్చ్వాస, నిఃశ్వాస భూప (ప్రాణమే “వాంసి-అనగా. వల 
యన్క ఆ వాంసను ఎక్కి యే జీవాత్మ (పయాణము చేయు 
చున్నాడు. (పాణమేమో సూత్ము శరీరములోని భాగము. 
అది రజోగుణము వల్ల కలిగినట్టిది. స్ట్రాల 'చేహము .నంవలి 
(ప్రాణము తమోగుణమయము, జీవుడా స్థూల "దేవూమును 
వీడి చనునప్పుడు ఆ పంచ పాణములతో సహా | ప్రయాణము 
వ్లేయును. కావుననే. జీవథ్యరూఫ “విళ్వకర్మ”కు (త్వష్ట పర 
మ్లూత్మకు) (వొణమే వాహనమని తత్హ్యజ్ఞులు తెధభియభలనీ 
యున్నారు. (పాణము లేకుండా వ.జీవి యొక్క జీవుడును. 
వేజై య్యుండడు. హంస, యనగా జీవుడనియ్యు మనస్సనియు 
కూడ వేదాంతులు భావింపకపోలేచు. “రావే పోదాము, 
మూనస హంసా రావే పోదాము” ఇత్యాది త త్త్వములలో 
మన్లన్సును “వాంని అని (బన్నాముగారి శిష్యుడు సిద్దప్ప 
భావించినాడు. “హంస లేచిపోయినది” అన్నప్పుడు జీను 


246 విశ్వకర్మ విశ్వరూపము 

డనియీ భావము. “విశ్వకర్మ” మేఘవాహను డనియెడి 
భావము వేదసమ్మత మే అయినను అది పురాణ కాలమున 
ఎక్కువగా (ప్రచార మైనది. “అపాం గర్భం వ్యదభాత్సు 
రతా” విశ్వకర్శ నీటియందు జగద్బీజము నుంచినాడు- 
అనెడి అర్థము గల మంత్రము యొక్క భావము “విశ్వకర్శ” 
మేఘవాహనము నెక్కి. తిరుగుచున్నా డనుటకు మూల మైనట్లు 
కన్పట్టుచున్న ది. అస్తు. ఈ విధముగా మూడు నామముల శే 
వేర్కొనబడిన “గాయ తీ-సావ్మితీ-సరస్వతులు” విశ్వకర్శ 
పర మేళ్వర తత్త్వమున అంతర్భవించి జగన్మాతలు, వేద 
మాతలు అయి “నమామ వేద మాతరమ్‌” అనెడి సూక్తికి 
లత్యుమైనారు. 


పంచవిధ సామ్యములు : 


“గాయ తీ. విశ్వకర్శ”లకు పంచవిధ సామ్యములు 
కూడ ఉన్నవి. 

1) నామసామ ము : విళ్వకర్శ పదము “గాయ, తీ_ 
విశ్వకర్శలకు” ఇ ఇద్దరికెని చెల్లినదని, చెల్లునని యజుర్వేద 
మంత్రమే చెప్పినది కదా! ' 


2) రూపసామ్యూము 5 తలలు 10 చేతులు, సచ్చి 


డానంద స్వరూపములు మొదలైన రూపసామ్యుములు 
ఇరువురికినీ కలవు. 

త్రి అవస్థానసామ్యము వి అవశ్ఞాన మనగా సచ్చిడా 
నంద అనంత త్యాదులు, ఇవి ఉభయులకును కలవు. ఇరువు 


విశ్వకర్మ - గాయ త్రి 247 


రును అనంత మహిమలు కలవారై తమను ఉపాసించువారిని 
తరింపచేయుదును, 


4) అనానను. ఆ అనుష్థాన మనగా చారు 
చేసెడి కర్మలని అర్థము. . “గాయ తీ_ విశ్వకర్మ” లిద్దరును జగ 
తుల యొక్క సృష్టి, స్టీత, లయ, తిరోధాన, అన్నుగవోదు 
లను చేయుచునేయున్నారు. కాను వారికి అనుస్థాన (కర్భ) 
సామ్యము ఉన్నది, 

ఫ్ర shes సామ్యము : ఏ అనగా ఆధారము సమా 
నమై ఉండుట. “గాయ (త్రీంవిశ్వకర్మ” లిరువురూ జగత్తులు 
తోచుటకు ఆధారభూతులే కనుక వారికి అధిస్థానసామ్యము 
కూడ ఉన్నది. (పకృతి. పురువ స్వకాపులై న “గాయ తీ_ 
విశ్వకర్శ”లు అనెడి ఆధారము (అధిష్థానము-_basi5) 
లేకుండా దైహ్మాండములు పుట్టి పెరిగి గిట్టనేరవు కదా! ఈ 
పంచసామ ములే కాక్క పురువసూ క్ల_ఛాందోగో పనివ 
తులు చెప్పిన “చతుస్పాద్విభూతి సామ్యము” అనునది 
“గాయ తీ_విశ్వకర్మ” లకు ఎకుకవ (విశెవము)గా కలదు. 
యజుర్వేద వాకస్టములకు అనుకూలముగా స్కాంద పురాణ 
నాగరఖండము దిగువరీతిని పలుకుచున్నది. 

“ఓంకారస్తు పరం బహ్మ విశ్వకర్మా పరశ్శివః, 
పరాత్సర తరోంశారః, పరాదూ శం పరా త్పరః. 
అగ్నిస్తు విళ్వక రను తదర్థం వహ్ని చె డవతమ్‌, 
తస్య (బహ బుషి. EAE? గాయరీ ఛంచ ఉచ్య శే. 
స్వరూపం పరమాశ్మాచ, (సణపమ్యైవ తస్య హి, 


248 విశ్వక విశ్వరూపము 

లోకమాతా చ సావితీ, శ్యేతరం (బహ్మా సమ్మితం. 
వేదళ్చ లోకమాతా స్యా, దాయ, తీ వేద మాతృకా, 

జాతా౭_ సౌ చేవతానామ్నా, విశ్వక శ్చేతి క్‌ కతాలో 

— ఇతి స్కాందపురాశే నాగరఖండే _బాహ్మణ 
గాయ తీ నిర్ణ యోనామ చతుర్గకో౭_ధ్యాయః., 
శా॥ పరమళివుడాను, విళ్వకర్శయు, పర| బహ్మమును 
ఓం కారమే అగుదురు. పర స్వరూపమున కంతటికినీ ఊర్ధ్వ 
మున ఉన్నది అదియీ. అగ్నికూడ “విశ్వకర్శ” రూపమే. 
అందుకే అది వహ్ని దైవతం కలదయ్యెను. ఆ (ప్రణవము 
నకు ((పణవ రూపము నొందిన గాయ తికి “(వహ్ని 
బుమీయు, గాయ తి” ఛందస్సును, “పరమాత్మ స్వరూపమును 
అగును. లోకమాత అయిన సోవి త్రి కి అక్షరములు కల 
దియు, (బవ్మాసమ్మితయు అగుచున్నది. (ళుతి (వేదము) 
లోకమాతయే. అట్టే వేదమునకు తల్లి గాయ తీ. ఆ గాయత్రీ 
"దేవత “విశ్వకర్శ” నామముతో కీ ర్లింపబడినది, ముందు 
ఉదావారించిన వేదాదుల అభీ పాయమునే ఈ పురాణ 
వాక్యములు ధృడపరచి విస్తరించి చెప్పినవి. దీనినిబట్టి 
“గాయ తీ_విశ్వకర్శ”లకు (స్ర్రీ-పురువ భేదము తప్ప. పంచ 
ముఖి, దశ్‌ బాహు త్వొది బావ్యా స్వరూప సామ్యుమును, 
సచ్చిదానండ స్వరూప సృష్ట్యాది యాకరణ ఆంతరంగిక 
రూష్మ యా సామ్యమును కలిగి వోరు ఉభయులూ అదై వత 
పరాపులనీ స్పష్టమగుచున్నది. శ దహ్మసత్యం జగ 
దృవ” అనెడి సూత్రము ననుసరించీ _ద్రవ్మాస్యరూప 


విశ్వకర్మ - గాయ క 249 
గాయ తియేకాని వేటుకాదు. ఇదియే “గాయ తీ-విశ్వ 
99 క 9 
కర అ పరమా దై సత సిద్ధాంతము, 


గాయ కీ మరం తార్థము జ 


ఇంకను ఆలోచించినచో గాయ, తీ మంత్రము చేత 
ఉవాసింపత గినవాడు “విశ్వకర్మ” యే అని తెలియగలము. 
గాయ తీ పదము (స్రీ లింగములో ఉన్నను, గాయ! కీ 
మం(కార్భమి మాత్రము పుంలింగపరమయేే ఉన్నది. ఎట్లో 
చరాతే ము_ గాయ తీ మర్మతేము బు గేద ములో లివ 
చుండలమున 62వ సూకృములతో 10వ బుక్కు. 
గాయత్రి అనెడి ఛందస్సులోనే ఉన్నది. ఆ మర్మ త్రమిది. 


ఇది 


ళర్టీం తత్సవితు ర్వ రేణ్యం 
భక్షో దేవస్య ధీమహి 
ధియా యో నః (పచోదయాత్‌ .” 
— (బు. కి-62.10) 
దీనికి సాయణుల భామ్యము ననుసరించి అర్థమును 
చూతము. 
టీక ఏ. యః సవితా దేవా=వ సవితృ దేవుడు, అస్మా 
కం=మన యొక్క, ధియః= బుద్ధులను లేడా భర్నాధర్ష్మాది 
విషయము'లై న లన, (పవోదయాల్‌ =|మేశేపించునో, 
తత్‌ =ఆ సపిళ్ళ + దేవునియొక్క, అనగా సర్వాంతర్యామిగా 
(వేరకుడైన, ఆ జగములను సృష్టించిన పర మేళ్వరుని 
ep) 


250 విశ్వకర్మ విశ్వరూపము 
యొక్క, వరేణ్యం భర్లః = అందరకును ఉపాస్యముగను, 
జ్లేయముగను భజింపతీ గిన, భర్షమను వేరుగల 'లేజమును 
(అవిద్యా తత్కా ములను అది పొందుటంబట్టి దానికి 
భర్ష మని చేరు క_..నది) అనగా పర బహ్మాత్శక మును, 
స్వయంజ్యోతియు నగు తేజమును అని భావము. ధీమహి = 
ధ్యానించుచున్నాను. 

తా! ఏ సవితృ చేవుడు మాయొక్క ధర్మాధర్మాది 
విషయములైె న బుద్ధులను (వేశేపించుచున్నాడో, ఆ అంతః 
(పేరకుడై న సవితృ టబేవునియొక్క (శేస్ట్రమిన భర్ష మను 
తేజమును ధ్యానించుచున్నాము. అనగా సృష్టిక ర్హయు, బుద్ధి 
(వేరకుడును. అగు భగవంతుని (విశ్వకర్మ భగవానుని) 
థ్యానించుచున్నా మని భావము, 


సవిత 3. 


సవితృ శబ్దము కక షూ చేరణే” అను ధాతువు నుండి 
పుట్టినది. “స సువలీ ఎను ప్తమ్‌ (వేరయతీతి సవితా” న్నిడించు 
వానిని మేలుకొలుపు దేవుడని “సవితృ” పదమునకు వ్యుత్చ త్తి 
అర్థము. సాయణులు సవితృ శబ్దమునకు “సూర్వుడని యు, 
భర్ష శబ్దమునకు “అన్న'మనియు కూడ అర్ధము చెప్పినారు - 
అని కేవలము బాహ్యా (అధి భాతికార్థములు) ర్లములు 
మాత్రమే. అంతరర్థమును పర్యాలోచించినచో న్నిద నుండి 
మేల్కొలుపుట అనగా. అజ్ఞాన నిద్రనుండి మేలుక”లు పుట 
అనియే ఫావము. అట్లు మెలుకొలుపువాడు వెలుపలి 


విశ్వకర్మ - గాయత్రి 251 
సూర్యుడు కాక అంతరంగమున ఉన్న వాడును, పరమా 
తు అగు అంతర్యామి రూప సూర్యుడే కావలయును. 
అట్టి అంతర్యామి దవ ేవో విశ్వకర్మా, సదా జనానాం 
హృదయే సన్నివిష్టః” అని శ్వే తాశ్వతరమును, “సర్వస్య 
చాహం వాది సన్నివిష్టః” అని గీతయూ చెప్పిన “విశ్వ 
కర్మ యే అగుచున్నాడు. వేద మర్మ తేములకు ఆధిభాలతిక, 
ఆధి దైవిక, ఆధ్యాత్మికములై న మూూడర్భ్గములు కూడ ఉండు 
నని వేదార్థవేత్తలకు చెప్ప పనిలేదు. ఆ పక్షమున ఇచ్చట 
ఆంతరమగు ఆ ధ్యాత్చికార్థము కూడ మనము భావింపవలసి 
యున్నది, బుద్ధులను (వే రేవించు "దేవుడు సూర్య, ఇందృ 
వరుణాదిరూ పుడు కాడు. పూర్వము చెప్పికొన్న “విశ్వకర్మ 
పరమాత్మ” యే ఆతడు. కనుక గాయత్రీ మం తోపాస్యుడు 
సర్వక ర్శలకు (పభుడును, హృదయములో నున్న చాడును, 
బుద్ధులను వేలేపించువాడును అగు సవితృ స్వరాప “విళ్వ 
కర పరమాత్మ” యే! కనుక "బాహ్యార్థమున గాయ! తీ 
మం తార ముగా బావా సూర్యుని చెప్పుకొన్న ప్పటికీ, 
అంతరర్థమున అంతఃకరణ వృత్తులను _వేశేపించి, సత్కార్య 
ములు చేయించి ముక్తి నిచ్చునట్టి “జేయ స్వరూప విళ్వ 
శర్మ”యే అనుట సమంజసము. సాయణులు కూడ తన 
భామ్యములో *“సవితిను సర్వాంతర్యామి అయిన పర 
మాత్శనుగా పేర్కొన్నారు. వానిని జగత్తులకు “నష్ట, పర 
మాత్మ అనియు అన్నారు. అంతియేకాదు. “త ఆయజన్త 
(ద్రవిణం సమస్మా బుమయః పూన్వే జరిశారో నభూనా” 


252 విశ్వకర్మ విశ్వరూపము 

అనెడి మంత్రమునకు భావ్యము |వాయుచు, స్టే పూర్వ 
బువషయో = (దష్టారో. రళ్ళయో, అన్నా= ఆది త్యాత్మ 
కాయ విశ్వకర్మ తే, (దవిణం= తేజ ఆయజ న్ల” అని (వాస 
“విశ్వకర్మ” ఆదిత్య స్వరూపుడే అనినారు కడా! (బు- 
మండలం- 10, సూక్తము 681) కావున గాయ తీ మం్మతీము 
నందు 'సవిత' అను వేరుతో చెప్పుబడిన చేవాదిదేవుశు ఈ 
“విశ్వకర్శ” యే అని సాధకులు భావించి ఆ జగముల 
తం డిని ఉపాసించి ముక్తి పొందవలసి యున్నది. ఈ పిప 
యము శ్రీ, బి. (బింజగనవిల) నారాయణ అయ్యంగా రనెకి 
కర్ణాటక విద్వాంసుడు 20వ శ తాబ్ది (సారంభమున INDO- 
ARYAN MYTHOLOGY అను (గంధమును ఆంగ్ల మున 
(వాసియున్నారు. ఆయన ఆ పు కము యొక్క (పారంభ 
మున గాయ) తీ మం తార్థమును వివరించుచూ. 

“సవితృ” శబ్దమునకు “జనకుడని అర్థమనియు, 
బుగ్వేద కాలమున ఈ అర్థము ఎక్కువగా. (పణారములో 
ఉన్న దనియు గాయత్రీ మంతములోని “సవితృ” శబ్దమునకు 
అండపిండ (బహ్మాండములను సృజించిన “జగ కుిడని అర్థ 
మనియు, అట్టి జగముల తండి “విశ్వకర్మ” యి అనియు, 
బు గ్వేదీయ విశంకర సూక్తములోని “యా నః సీతా 
జనితా యో విధాతా”, “*చముః పితా మనసాహి ధీరో” 
అనెడి వాక్యములను చూపి, గొప్ప అర్థ వివరణ, సమన్వ 
యములను చేసినారు. (శ్రీ) నారాయణ అయ్యంగారి వివ 
రణను చదివిన పిమ్మట నా పరిశోఫనములో (కింది సత్యములు 
బయటపడిన పడినవి. 


విశ్వకర్మ - గాయ తి 253 
“మ” అనెడి సంస్కృత ధాతువునకు (వేరణము 
ఒక్క కే అర్థము కాదు. “ముప సవైళ్వర్య యోః” అని 
కూడ అర్థములు కలవు. [పసవించుట అనగా కనుట అని 
అంద రెజిగినచే. దీనినిబట్టి సవిత అనగా జగములను కనినట్టి 
“జగత్సిత' అని అర్థము సిద్ధమగుచున్నది.  (పేరణ చేయు 
వాడను అర్థమేకాక, “అండపిండ (బహ్మాండములను కనిన 
తం ” అని కూడ “సవితృ? శబ్దమునకు అర్థము లభించును, 
అప్పుడు “వ జగజ్జనకుడు మా బుద్ధులను _ైేశేసించు 
చున్నాడో, అట్టి తండి యొక్క సచ్చిదానంద ఘన "తేజ 
మును ధ్యానించు చున్నాము- ఉపాసించుచున్నా ను” అని 
అర్థము సిద్ధించును. కనుకనే “సవితి అనగా జనకుడు = 
ఉ త్చాదకుడు, పుట్టించిననాడు అని అర్లసిద్ధి కలుగును 
అప్పుడు “యో నః పితా జనితా”, “చతుః పితా” అన్న 
మంత్రముల (ప్రకారము “సవితయు-విశ్వకర్శయు” ఒశే ఒక 
దివ్య జగత్కారణ శక్తి కాగలరు. నారాయణ అయ్యంగారు 
చెప్పిన అర్థమును దిగువ నుడాహారిం చెడి యాస్కాచార్య 
నిరుక్త వాక్యములు కూడ  బలపరచుచున్నవి. “సవీమనసి 
పదమునకు అర్థము చెప్పుచు సవితృ శబ్దమును గూర్చి 

యాసా్కా-చారస్ధ నిరుక్త ము ఇట్లనుచున్నది. 
1) “సవీమని (పసవే” “దేవస్య వయం సవితుః సప్‌ 

మని బ్రత్యపి నిగమోా భవతి” 

వ్‌ (నిరుక్తం 6వ అధ్యాయము) 
వ్యాఖ్య : సవీవుని అనవగత మేశల్‌. (పసవే 


254 విశ్వకర్మ విశ్వరూపము 

ఇత్యవగమః. “దేవస్య వయం సవితుః” సఏమని ఇత్యపీ 
నిగమః. సర్వార్థ | పసపితుః "దేవస్య సవీమని = (పసవే- 
aes వయం సదాస్యామేతి యోజన,” 

దీని కంతటిక్షినీ అర్థము- మనము సర నువకును 
ఉత్పాదకు (జనకుడగు) డగు దేవుని యొక్క అఆజ్జలో 
ఉందుముగాక అని, దీనినిబట్టి సవిత అనగా పుట్టించిన వాడు, 
తండి అని స్పష్టమగుచున్నది. 

2) “హోతృజప స్త్వగ్ని ్వైశ్వానరీయో భవతి. 
“చదేవ.సవఏత రేతం త్రాగ వృణ తేఒగ్నిం హో తాయ సవా 
పితా వైశ్వాన దేణ” 3 ఇమ మేవాగ్నిం సవికారమానా. 
సర్వస్య (| పసవితారమ్‌...” __ (నిరుక్తం, 7వ అధ్యాయం) 

వ్యాఖ్య ae చేవ = హే సకల జగదుత్స్పాదక్ష 
చేవ! దీనినిబట్టి కూడ సవిత అనగా సకల జగత్తులను కన్న 
చేవుడని స్పష్టమగుచున్నది కదా! సాయణులు “షూ 
(పేరణ” ధథాతువునకు 'వేరణాక్టమును సామాన్యముగా 
(గహించినారు. అందుకు కారణము గాయ తీ మంత్రములో 
(పచోదయాత్‌ = వేశేపించునో అని యుండుటయే. కాని 
వేద మంతార్థ నిర యములో అతి పూర్వుడగు యాస్కాా 
చార్ఫునిచే మేశియుక (పబలతేర (పమాణమును చూత ము 

“దేవ స్వ్వష్టా సవితా విశ్వరూపః 
ఫు పోష (ప్రజాః పురుధా జజాన, 
ఇమా చ విశ్వా భువనా న్య | 
నువ 'జ్రేవానా మసురత్వ మేః మి,” 
— (బు, ల 55.16) 


విశ్వకర్మ - గాయత్రి 255 
వ్యాఖ్య : సవితాజస ర్వేషా ముత్పాదయితాః 
= (నిరుక్తం 10న అభావీయము. ) 


ఈ మంత్రము త్వష్ట సూక్షము లోనిది. దీని 
భావము లది. సర్వమును పుట్టించినవాడును, విశ్వరూప 
ములు గలవాడును, దేవుడును అగు త్వష్ట (విశ్వకర్హ నానా 
విధ (పాణులను సృష్టించి పోవించుచున్నాడు. ఈ సమ స్ప 
లోకములు ఆ బేవుని ఐశ్వర్యమే. ఆయన సాశ్తే అన్న 
మాట! ఇట్లనుటచేత సవిత “సామా దిశ కర్ణ” యే అని 
తేలుచున్నది కడా! ఈ మంత్రములో త్వష్ట, సవిత_ అనెడి 
రెండు పదములు (సయోగింపబడి ఆ ఇరువురు ఒకే తత్త్వ 
మని చెప్పుట జరిగినది. ఇది బక గొప్ప విశేషము. “ఏకం 
సత్‌” అనెడి సూక్తికి ఇదికూడ నిదర్శనమే. సవితను 
గూర్చిన అనేక విశేషములు బుద దిగ్గర్శనము 2, 8 
భాగములందు గలవు. ఇంకనూ పరిశోధన కొనసాగుచున్న ది. 

ఇక్కడ ఒక విశేషము _ చెప్పవలసియున్న ది. 
కోణార్క.లో సూర్య జీవాలయ మున్నదని అందజికి తెలిసిన 
విషయమే. రధాకారములో నున్న ఆ చేవాలయమునకు 24 
చక్రములను, ఆ మహాశిల్చ్బాచార్యులు వర్పజచినారు. ఈ 
ఇరువది నాలుగు చక్రములు చతుర్వింళతి త త్త్వములకు, 
గాయత్రీ మంతేములోని 21 అవేరములకు సంకేతములు. 
పంచముహా భూతములు, అవ్యక్బృ, మవాదవాంకారములు, 
వకా దశేందియములు, శబ్ద, స్పర్శ, రూపు రస, గంధ 


255 విశ్వకర్మ విశ్వరూపము 
ధమలు అనువాటినే “చతుర్వింశతి తత్త్వము” లందురు, 
వీటితోనే సృష్టి జరుగుచున్నది. 24 చక్రములు గల ఈ 
సూర్య రథమును వడు గుజ్బ్రములు లాగుచుండును. సూర్య 
రథమునకు గూడ ఏడే గుజ్బములు. ఈ వడు గుణములు, 
ఆధారాది సహా సారాంతేము గల చ| కములకు సూచకములు. 
శరీరము కూడ చతుర్వింశతి త త్వములతోను, స్పష్ట చక 
ములతోను కూడియుండుట గమనింపదగియున్నది. తా త్రిక 
లైన మన మహా శిల్బాణబారుక్ణాలు ఇట్టి ఆధ్యాత్మిక రహస్య 
ముల నెన్నింటినో తమ శిల్పములందు పొందుపజుచి విశ్వ 
రహస్యమును సర్వజన నులభము చేసినారు, 
“గాయ తీ విళ్వక ర్మాణా, వచింత్య మహిమాన్విత, 
విశ్వశిల్ప (పళేళారా, వితరా జగత స్త్రుమః 
re (గ్రంథకర్త 
టీక; అచింత్య మహిమ అన్వితె” = ఆలోచింప వ్‌లు 
గాని మహిమ గలవారును, విశ్వశిల్స (పణేతారా మ 
(బ్రహ్మాండ శిల్పమును నిర్మించినవారును, జగతః లోకము 
నకు, పితరౌ = తల్లిదం డులయినవారును అగు, గాయ | తీ 
విశ్వకర్శాణౌ = గాయ తీ-విశ్వకర్షలను, స్తుమః = స్తుతించు 
చున్నాము. 


విశ్వకర్మ -త్వపష్ట (బ్రహ్మ 


“త్వష్ట విశ్వకర్శ తనయుడే అనియును 
ఇరువు రొక్కరూపమే యటంచు 
శ్రుతులు, భామ్యములును నుతియించు చున్నవి 
విశ్వహిత చరిత, వినర మిత.” — 861 
యజు రారణ్యక సురువ సూకృములోని ఈ మం్మతీము 
త్వష్ట “విళ్వకర్శ” యొక్క. తనయుడని చెప్పుచున్నది. 
“విళ్వకర్మణ స్పమవ ర్త తాధి, తస్య త్వష్టా విధ దూస 
మేతి” విశ్వకర్మ నుండి త్వష్ట చేనుకు పుట్టినాడని దీని 
భావము. విళశ్వక ర్శ ద్యావా పృథువులను సృష్టించిన క్లే “త్వష్ట 
కూడ వాటిని సృష్టించినాడని దిగువ మర్మ తేము అనుచున్నది, 
“య ఇమే ద్యావా పృథివీ జని కీ 
రూపై రపింళ ద్భువనాని విశ్వా 
త మద్య హోత రిషితో యజీయాన్‌ 
చేవం త్వష్టార మివా యన్న విద్వాన్‌.” 
అ (బు. 10.1109.) 
చ్‌ త్వష్ట "దేవుడు ఈ ద్యావా పృధువులను (దివ 
మును భూమిని, చేవ, మనువ్యు, తిర్యక్‌, స్థావరాడి భేదము 
లతో నిండిన వైన స్వర్త మర్ష న్‌ పాతాళ లోకములను 
సృష్టించినాడో, అస్ష్లే సమస్త భోవనములను రూపము గల 
9 మో 
Era చేసినాడి అట్టి త్వష్టను ఈ యజ్ఞ కార్యమునందు 


258 విశ్వకర్మ విశ్వరూ వము 
హాపిస్సు ముదలగువానితో యజిం పుము అని మంతీ 
భావము. హవిస్సుల చేత చేగాక పూ జాధ్యాన సమాధుల చేత 
కూడ ఆ చేనుని ఆరాధించి తరించుమని ఇందలి రహస్యా 
రము. కాగా విశ్వక ర్శ సూక్ష ము, “విశ్వకర్శ” భువన 
సృష్టికర్త అని చెప్పగా అబే భావమును త్వష్ట దేవుని 
గూర్చి ఈ మర తేము బోధించుచున్న ది. కనుక దీనిచేత 
“త్వష్ట_విశ్వకర్శ”లు ఇద్దరూ ఒకే పనిని వేయుచు బఒక్క_శే 
అయినారని (గహింపవచ్చును గడా! కనుకనే పై పురుష 
సూక్త మంతేము ఆ “విళ్వకర్శ” స్వరూప మును త్వష్ట 
డాల్చినాడని చెప్పుచున్నది. కనుక త్వష్ట “విశ్వకర్న” 
తనయుడనియు, ఉభయులును బే వ్య క్కి యనియు మనము 
అర్థము చేసికొనుటకు అభ్యంతరము ఉండనక్కర లేదు. 
ఇంకను త్వష్ట సృష్టి ర అని చెప్పెడి మంత్రములు అనేక 
ములు శ మనకు అగపడుచున్నవి, బు గ్వేదము 
లోనే ప్రధమ మండలము లోని దిగువ మం|తీము "కాడ 
త్వష్ట విశ్వములకు |సష్ట్ర, సృష్టికర్త అని గంట కొట్టినట్లు 
బాబుచున్నది, 
“త్వష్టా రూపాణి హీ |పభుః 
పళూన్‌ ఏశా(న్‌ సమాన చే, 
శేసూం న స్ఫాతి మాయజ.” 
పతా (బు, 1_188.9.) 
-ఈ మంత్రమునకు భాహ్యము (నాయుచు సాయణులుం 
“త్వష్టా రూపాణి యోనా సృహ్టాని శేశాంసి రూపాణి కర్తుం 


విశ్వకర్మ - త్వష్ట (బ్రహ్మ 259 
(పభుఃహిగ అనినారు. అనగా త్వష్ట గర్భుమందుంచబడిన 
లేతన్సునకు రూప నిర్మాణము చేయుచున్నాడని భావము, 
ఈ భావమునే దిగువ నుదాహారించెడి గర్భాధాన కాండము 
లోని మంతీము కూడ చాబుచున్నది. 
“విష్ణు రో్యోనిం కల్పయతు, త్వష్టా రూపాణీ పీంళతు, 
ఆసించతు (పజాపతి, ర్థతా గర్భం దధాతు లే.” 
వన (బు. 10-185=1) 
ఓ కన్యారత్నమా! విష్ణుదేవుడు నీ మర్శావనయవ 
మును (యాన్ని ఫీరథారిణకు 'యోగ్యముగా చేయుగాక ! 
త్వష్ట దేవుడు మో దంపతుల కర్మ ననుసరించి ఆ వీర్యము 
నకు (స్ర్రీ-పురుసాది రూపములను సృృజించుగాక. | పజాపతి 
శేతస్సును అండము నందు చేరునట్లు ఓనర్భుగాక. ధాత ఆ 
శేతస్సును, పిండ రూపముగా పరిణమింప చేయుగాక! అని 
భావము, దీనినిబట్టి “త్వష్ట” సర్వరాపములకు  సృష్ట్రీక ర్త 
అని తేలుచున్నది కదా. మంత్రమున “పింళతు” అను | క్రియ 
వాడబడినది. “పిశి అవయవే” అను ఛాతున్రనకు అవయవ 
నిర్మాణము చేయుట అని అర్థము. “వింథతు' అనగా అవ 
యవ నిర్మాణము చేయుగాక అని భావము, ఇదివరకు అవ 
యవములు లేనిదానికి (వీర్యకణమునకు) కరచరణాది అవ 
యనిములను వర్పరచుట అన్నమాట. ఇంకొక మం తేము 
ఇట్లనుచున్నది : 
“వరా వచ్చో చె శేతస స్పిక్ష స్య త్వష్టా రూపాణి 
వికరోతిం నా (శై. సం, 1.5.91.) 


260 విశ్వకర్మ విశ్వరూపము 
ఇంకొక  వివావా మంత్రము భార్యాభర్తలను 
సృష్టించునది త్వష్టయే అని చెప్పుచున్నది. 
“త్వష్టా జాయా మజనయత్‌ , త్వష్టా సై త్వాం పతిం 
త్వష్టా సవా స మాయూగ్‌ ౦సీ దీర మాయుః 
ల యె 
కృణోతం వామ్‌.” 
— (అథర్వ ఏ కాం-6, సూ క్తం-70, మం-లీ.) 
ఈ మంగతేమును పఠించినగాని వివావా కాండకు 
పూర్ణ తము రాదు. దీని భావమిది. ఓ వరుడా త్వష్ట అను 
"దేవుడు సీక్షీ భార్యను సృజించి ఇచ్చెను, ఆ త్వస్ట్ర్యయే 
ఈమెకు నిన్ను పతిగా సృష్టించినాడు. అట్టి త్వష్ట వధూవరు 
లగు మో ఉభోయులకు దీర్హాయు ర్భాగ్యమును ఒసంగు గాక. 
ఈ భావమే ఈనాడు లోకులు వాజెడు “భార్యాభర్తలు 
స్వర్శములోనే చేయబడి భూలోకమున పుట్టుచుందురు” 
అనెడి మాట పుట్టినది. పీనిని ఆంగ్లమున ఇట్లందురు. 
Marriages are made in the Heaven.) ఇంకొక మం 
(త్రము భార్యా భర్తృ భావమును గూర్చి. ఇట్లు చెప్పూ 
చున్నది, 
“గశ్భేను నౌ జనితా దంపతీక 
శేవ స్తా సవితా విశంరూపఃల 
0 లలు వ 
— (బు. 10-10-5.) 
రూపనిర్మాతయు, సర్వాత్మకుడును, జీవులను (వేలే 
పించువాడును అగు త్వష్ట దేవుడు గర్భము నందుండగనే 
మనలను దంపతులను చేసినాడు. కనుక దాంపత్య నిర్మా 
ణము చేయునది త్వస్ట్ర్యయే- అని వేదమున పలుతావుల చెప్పు 


వి శ కర్మ - త్వ ష్ట (బ్రహ్మ) 261 
బడినవి. పె మం[తములో “త్వష్ట, సవితా, విశ్వరూప 
అనెడి పదములు అగపడుచున్నవి. దీనినిబట్టి అవి పర్యాయ 
పదములని భావింపవచ్చును. ఈ విషయము మన (గంథము 
లలో పలుతావుల వివరింపబడుచునే యున్నది. “విళ్వ 
రూపకి అనగా విశ్వమే తన రూపముగా గల “విళ్వ 
కర్ణ” యే అని భావము. ఇంకొక యజుర్వేద మంత్రము 
“త్వష్టా వై పళూనామ్‌, మిధునానామ్‌ రూప కృత్‌” 
అన్నది. అనగా త్వష్ట (సాణులను, వధూవరులను సృష్టించిన 
చేవుడని భావము. అంతేకాదు. మనకు సంతానమును ఇచ్చు 
నది కూడ త్వవ్టయే అని బుగ్వేద ద్వితీయ మండలములోని 
దిగువ మం|తేము పలుకుచున్న ది. 

“విథంగ రూపః నుభరో వయాభాః 
(శు ఏకో జాయ చే చేవకావుః, 
(వజాం త్వష్టా విమ్యతు నాభి మన్నే 
అభా దేవానా మవ్యేతు పాథః” __ (2.8.9) 
తా! “వ చేవుడు వంశమును నిల్చు నంతానము 
నిచ్చుచున్నాడో, అట్టి త్వష్ట దేవుని అనుగవాము చేత 
బంగారు కాంతి గలవాడును, యజ్ఞ ములు (మంచి కర్మలు) 
చేయగలవాడును, అన్నదాతయు, గుణవంతుడును, "దేవతలు 
మెచ్చువాడును అగు పుత్రుడు మోకు జన్ఫించు గాక.” అని 
మంత్రభావము. ఇట్టి మం్యతములు బుగ్న్వేదమున ఇంకను 
గలవు. వి స్తరభయము చేత చాటిని ఉడావారింపమైతిమి. 
విస్తరము కావలసినవారు బుగ్వేద దిగ్గర్శన [పథమ భాగ 


262 విశ్వకర్మ విశ్వరూపము 

మును చూడవచ్చును. ఈ త్వష్ట | బవ్మా చేనునకు ఎంత 
మాత్రమును భిన్ను డుకాడు. (బహ్మాయు, త్వష్టయు ఒకు. శే 
అనుటకు అచేకాధారములు వేదములందు కలవు. ఇరువురకు 
నామ భేదమేకానిం (క్రియా భేదము గాన్తివ కి "భేదము గాని 
"లేదు. విశ్వకర్శ సూ కృ ములోని “విళ్వః రా వ్యాజనిష్థ 
దేవః” అనెడి వాక్యములోని 'దేవళబ్బమునకు (బవ అర్థ 
మని సాయణులు | వాసినారు. యజురారణ్యక పురువసూ క్ర 
వాక్యమును బట్టి ఆయన త్వష్ట అని ఇంతకుముందే చది 
వాము. ఇరువుకును “విళ్వకర్న” తనయులే అని వేదము 
చెప్పుచున్నది కదా! వారు చేయు పనులుకూడ లోకముల 
సృష్టియే కదా! ఇవి జీవశరీరముల చరాచరముల సృష్టి యే 
కదా. ఈ త్వష్ట్రయు, (బవ్మాయు ఒక్క_రే అని సాయణులు 
మున్నగు భాష్యుక ర్త లు భావించుచున్నారు. వేదము కూడ 
అరే చెప్పుచున్నది. 

“తవ వాయ వృతస్పతే, 


త్వష్టుర్జామతరద్భుత! 
అవాంస్యా వృణీమ శ een (బు. 8.27.21) 
దీనికి భావము (వాయుచు సాయణులు ౩ “హొ 


బుత స్పతే = బుత పే, తంషురామతః = బ్రహ్మణో 
ఎకు జై 

జామాత వపాశభా ఇతివోసాదిభి రవగంతవ్యా. తాదృ్భ శా 

ద్భుత =మహా విచి_తకర్మ౯ హే వాయోా!” తవ = త్వదీ 

యాని అవాంసిజపాలనాని, అవృణీతు హేజవయమస్మిన్‌ 

యాగే సంభజా మహే, 


విశ్వకర్మ - త్వష్ట (బ్రహ్మ) 263 
'తా॥ సత్యమున కధిపతివిని, త్వష్ట దేవుని అల్లుడవునుః 
అద్భుత కార్యములు వేయువాడవును అగు ఓ వాయుదేవా! 
ఈ మేము చేయు కరమున (యాగమున నీ నుండి రతుణ 
లను కోరుచున్నాము. ఇందు వాయువు త్వష్ట అల్లుడను 
వృత్తాంతమును ఇతిహోసముల నుండి యెటుంగవలసినదని 
సాయణా భి పాయము. ఇందు త్వష్ట శబ్దమునకు అర్భముగా 
“ బవ్మాణలి అని సాయణులనుట గనునింపదగినది. అనగా 
ఆయన దృష్టిలో “త్వష్ట” యనగా “బ్రహ్మయే” అని 
భావము. అబే వేయభి[పాయము కూడ. ఇట్టి వేద వాక్య 
ములు త్వష్టయు, (బహ్మాయు ఒకా రే అని చెప్పుచున్న వి. 
ఇంకొక మంత్రమును చూతము. 
“త్వష్టా ర్థామాతరం వయ, 
మిశానం రాయమో మహే, సుభావంతం 

చాయుం ద్యుమ్నాజనాసఃి, 
— (బు. 8.97.82) 
భామ్యం : “త్వష్టు (రృవ్ముణో జామాతార మో 
శానం సర్వ స్యేశ్వరం వతాదృశం వాయుం” అని, ఇందుకూడ 
“ోత్వష్టుః= (బవ్మాణః= (బహ్ముకు” అని వాయుట గమనిం 
తురుగాక. జామాత అనగా అల్లుడని అర్థము త్వష్ట “పర 

మేష్టి అని లోగడ చదివియే యున్నాము. 


“ఆ లుమవలు6 గూర్చునట్టి సత్సంధాత, 
సర్వరూప సృష్టి సలుపు (పోడ, 


264 విశ్వకర్మ విశ్వరూవము 

దివ్యశిల్చి త్వష్ట. అవ్యయా మృతమూార్థ్తి, 

అతడె (బవ్మాచేవు డార్యమి| శ.” — 856 
హిరణ్యగర్భుడు శై 


ఈ “త్వష్ట-విశ్వకర్మ”ల వలె హిరణ్యగర్భుడు కూడ 
లు 
సృష్టి చేసిన దేవుడే అని హిరణ్యగర్భ సూ క మంతములు 
చాటుచున్నవి. ఈ విస్తరము మదీయ బుగ్వేద దిగ్గర్శన 
(పథమ భాగమున కాంచవచ్చును. ఐనను ఒక్కొ రెండు 
మంత్రములను మాత్రము ఇచ్చట ఉదా హారింతుము. 
“హిరణ్యగర్భ: సమవర్ధతా గో 
భూతస్య జాతః పతి శేక ఆసీత్‌, 
స డాధార పృథివీం దా ముతేమాం 
కసె "చేవాయ హవిషా విధేమ” 
—- (బు. 10.1211) 
తా! సృష్టికి పూర్వము హిరణ్యగర్భుడను చేవు 
డొక్కు_డే ఉండెను. ఆయన భూ.దివములను సృష్టించి ధరిం 
చెను. అట్టి అనిర్వచనీయ జీవని అర్చింతుము కాక! 
వావిస్సులతో (కర్మలతో) ఆయనను పూజింతుము గాక 
ఇంకొక మరం తేము. 
“యస్యే మే హిమవన్లో మహిళా 
యస్య సముదం రసయా సహోహూః, 
యస్యేమా। (పదికో యస్య బాహూ 
కసె దేవాయ హవిహో విధేమ!” — 4 


విశ్వకర్మ - త్వష్ట (బ్రహ్మ) 265 
హిమవేదడాది పర్వతములు ఎవని ఐశ్వర్య మో, నదీ 
నద సము[దాదులు ఎవని మహాభాగ్యమని త త్త్యవే త్తలు 
అనుచుందురో దిక్కులు మూలలు (విదిక్కు-లు), ఎనని 
చాహువులై యున్నవో అట్టి హారణ్యగర్భుని నేవింతుము 
గాక! ఇందలి సమ్ముదము విశ్వకర్శ సూక్తములోని “సను 
(దాయ వయునాయ” అను మం[తములోనిదే. దిక్కులు 
“విశ్వకర్శా దిశాంపతిః సనః పళూన్‌ పాతు సో౭_స్మాన్‌ పాతు 
తై నమః” అనెడి విశ్వకర్శ సూక్త భాగములోనివే, ఈ 
దిక్కులు “పదిశ శ్చత[ సి అని పురుష సూక్తములో 
కూడ చేరొ-నబడినవే. ఇట్టి సెక్కు. సాదృళ్యముల చేత 
ఈ హిరణ్యగర్భుడు విశ్వకర్శకు, త్వష్టకు (ప్రతిరూపమే, 
(పతిబింబమే అనుటకు సంచేవాము లేదు. 


ప్రజాపతి న 


ఈ హిరణ్యగర్భ శబ్దము వలె (ప్రజాపతి పదము కూడ 
“విశ్వకర్శ”కు పర్యాయముగా వేద మం తములలో వాడ 
బడినది. 

“| పజాపతి ర్విశ్వకర్మా మనో గంధర్వః” అనెడి 
యజుర్వాక మును శతపథ (చావ్మాణము ఎట్లు నిర్వచించి 
నదో చూ ము: 

“పజాపతి ర్విశ్వక ర్మేతి, (పజాపతిర్వై విశ్వకర్మా, 
సహాదగ్‌ 0 సర్వమకరోత్‌ *” (పజాపతి యనగా “విశ్వకర్మ.” 

వ్‌! 


266 విశ్వకర్మ విశ్వరూపము 

అత డీ సర్వమును (విశ్వమును) సృష్టించినాడు అని చెప్పినది. 
దీనినిబట్టి |పజాపతి ' యనగా “విశ్వకర్మ” అని చెప్పుట 
వేదమునశే ఇష్టమన్న మాట. ,సాయణు లిట్టి, శావ్మాణాది 
(గంథ (పమాణములను ఆధారముగా శసికాన్‌ యీ తన 
'భాష్యమున “పజాపతి, విశ్వకర్శ్క పర మెష్ప * అనెడి పద 
ములు ఒశే తీ శ్వముయిక్క- భిన్న నామములని (వాసినారు. 
తరువాత నిభుంటువులలోను, వాజ్బయమునందును (ప్రజాః 
పతి, పర మేస్టి హిరణ్యగర్భ పదములు బ్రహ్మ దేవునికి 
పర్యాయములు గా వాడబడినవి (చూడు అమరము (పజా 
పత్తి విశ, ప్ర రి పర మేవ, హిరణ్యగర్భ, (బవ్మాణస్పతిం 
అనెడి చేవతలు చేయు కార్యములు సృష్టి సంబఎధములే అని 
చునము (గ్రహింపవలయును. 


విశ్వరూపుడు : 

' వేదములో గొప్ప 'దేవుడుగాన్కు మంతే(దష్ట గాను 
అగపడెడి మరొక పురుషుడు విశ్వరూపుడు. ఇతడు త్వష్ట 
"దేవుని కుమారుడని “విశ్వరూఫో వై శ్వాష్ట్రః పురోహితోే 
ఇజీవానా వమూనీత్‌ ” అనెడి కృష్ణ యజుర్వేద మంత్రము చెప్పూ 
చున్నది. ఈతడు (బహ్మపిడా్యాచారులలో మధ్యముడని 
“విశ్చకర్శ సమారంభామ్‌, _ విశ్వరూపార్య మధ్యమామ్‌” 
అనెడి గురు ధ్యాన క్లో శ్లోకము చెప్పుచున్నది. ఇతనిని గూర్చి 
మన యజు ర్వేద. దర్శనమున కాంతుము. 


బుభువులు ; 


+ 


“బుభువు, విభ, వాజి” అను 'మువ్వురకు “బుభువు” 


విశ్వకర్మ - గాయ త్రి 267 
లని వేరు. సుధన్వాచారు్యిని 1 పుతులైన. వీరు వేదమున 
గొప్ప శిల్పులు. త్వష్ట దేవుని శిష్యులు, ఏ8 శిల్ప (పభావ 
న బు గ్వేద దిగ్గిర్భనము యొక్క. (పథమ భాగ 
"మున 'విశేవముగా (వాయబడినది. ఇకపోగా పకృతి పురువ 
స్వరూపులైన “గాయ తీ-విశ్వకర్న్మ” లను గూర్చి గత (పక 
రణమున తెలిసికొనియే యున్నాము, 
అశ్వనీ - దేవతలు ; 

వేద పురుషులలో అళ్వినీ' బేవతలు కూడ వుహాళిల్పా 
చార్యు లే. ఏరు చేవ నై ద్యులని 'వాబ్బయమున (పసిద్ధిగన్న 
వారు. వివస్వంతునికిన్తి . సరణ్యూ (సంజ్ఞా): బేవికిని పీకు 
పు।తులు. ఈ సరణ్యూదేవీ 'పురాణాదులలో . సంజ్ఞా'చేవిగా 
'వేరొ్కొనబడినది. వీరియొక్క- శిల్ప (పతిభను' గూర్చి, బుగ్ష 
ర్భన |పధమ భాగమున కొంత (వాయుట మొనది. ' మనము 
సూత్మముగా పరిశీలించినచో' ' వేద చేవతలలోను, వేడ 
బుషులలోను-శిల్పులు కానివారు మిక్కిలి తక్కువగా నుం 
దురు. యముడు కూడ  త్వష్టకు దాహ తుడని "వేద 
మంత్రము చెప్పుచున్నది. 


“త్వష్టా దుహి లే వవాతుం కృృణోతీ 
లు 
తీదం విశ్వం ' భువనం సమేతి, 
యమస్య మాతా పర్యుహ్యూమానా, 
మహో జాయా వివస్వతో ననాళ.” 
— (బు, 10.171) 


268 విశ్వకర్మ విశ్వరూపము 


“అవా గూహ న్నమృాతాం మ న్త్యేభ్యః 
కృతీ సవర్ణా మదదు ర్వివస్వ తే 
ఉతాళ్వినా వభర ద్య తత్త దానీ 
దజహో దుద్యా మిథునా సరణూళఃి. 
_ (బు. 10-172.) 
తా! త్వ "దేవుడు “సరణ్యు” వను చేరు గల తన 
కూతును వివస్వంతు (సూర్యున కిచ్చి పెండ్లి చేసెను 
~! న్‌్‌ 
ఆమె “'యముడ'ను పుతున్కి “యమి' అను కూతును కనివ 
పిమ్మట ఆ సూర్యుని శేజమును సహింపలేక ఆయనను వీడి 
(ఉత్తర కురుభాములకు) పోయెను. "దేవత లాసమయమున 
సరణ్యవు వంటిదే యగు ఒక. యువతిని నిర్మించి సూర్యు నిక డ 
ఉంచిరి. ఉత్తర కురుభూముల శేగిన సరణ్యువు _ నెజింగి 
సూరుష్టడు ఆమె దగ్గరకు వచ్చి ఆమెళో కలియగా వారికి 
అశ్వినీ డేవతలు పుట్టేనారు. కనుక అశ్వినీ "దేవతలు విశ్వ 
కర్ణ” సం్యపదాయము వారే. బుగ్వేడములో ఈ పాటిగా 
మాత్రమే ఉన్న కథ పురాణాచులలో విస్తరించి (నాయ 
బడినది. .మనువు కూడ ఈ సరణూ _ వివస్వంతుల ప్యుతు డే. 


= 


డు 


సె మం తేములలో సరణ్యువును . యమస్య మాతా” అని 
చెప్పుటచేత ఆమె యమునికి యమికి కూడ తల్లి అని 
వేదమే చెప్పినశ్లైనది. ఈ యమీాయములు కవల పిల్లలు. వీరి 


సంవాదమును గూర్చి బుగ్వేదములో ఒక సూక్తము కూడ 
ఉన్నది. త్వష్ట్ర చేవు9 యొక్క కుటుంబము ఎంతో పెద్దదని 


విశ్వకర్మ - త్వష్ట ష్ష (బ్రహ్మ) 269 
వేడమును బట్టి తెలియుచున్నది. అగ్ని చేవుకు కూడ త్వష్ట 
పుతుడే అని పూర్వము చదివియే యున్నాము. 

“యంత్వా ద్యావా పృధివీ యం తాప 
న్వ్వప్రా యం త్వా నుజనిమా జడాన్మ 


- 


పంధా మను |పవిదా( న్పితృయాణం 
ద్యుమదగ్నే సవిధానో వభాహిం” 
ఎలా (యి. 10.870) 
భాష్యము వ కించ హే అగ్నే నుజనిమా శోభన 
జనన స్త్వ (పజూపతి ర్యం త్వాం, జనాన = జనయామాస” 
దీనినిబట్టి మంచి సృష్టిక_ర్ద మైన త్వష్ట నిన్ను (అగ్నిని 
కన్నాడని లేలుచున్నది కదా! త్వష్ట ఒక్క అగ్నిని 
మాత్రమే కనుట కాదు. ఇతఃపూర్వ మాతడు ద్యావా 
పృధువులను, అందలి సర్వ (పాణులను కోని వాటిని పోషించు 
చున్నాడని తెలిసికొనియే యున్నాము. అయినను పె 
మంతములు _్రశ్యేకించి సందర్భమును బట్టి “ఓ అన్నీ నీవు 
త్వష్ట పుతుడవు కాన పితృ చేవతల మౌారక్షమున వెలుగులను 
నింపు” మని చెప్పుచున్నది. కావున అతని తండి యోగ 
తను కూడ జ్లపి చేయుచునదన్నమాట, ోతింష దీపొ 
అను ధాతువు నుండి కూడ త్వష్ట శబ్దము పుట్టవచ్చును. 
తనను ఆరాధించువారికి దీ ప్పిని ఒసంగుటకు విశ్వసింపతగి 
యున్నాడని జ్ఞప్కి చేయుటకు ఇట్లు చెప్పబడినది. ఇచ్చట 
భావ్యశకారుడు త్వష్టను ప్రజాపతి అనుట కూడ గమనింప 


270 విశ్వకర్మ విశ్వరూపము 
తగిన దే. తంషకు, అగ్నికి పితాపుత్ర' సంబంధము ఉండుట 
చేతనే వా అభేదమును కూడ *ల్తహ త్వష్టార మగీయం 
విశ్వరూప ముపవ్యాయే” అనెడి నుర్మతము వచించినది. 
ce = 4 ను en ౨,2 అ 4 ట్య 
“అళ్న్ళా వై ప్యుత నామాసి” తన ఆత్మయే పుత్ర స్వరూప 
యన్‌ కదా (శ్రుతి యనుట. “త్వష్ట. విశ్వ నిర్మాత యను 
విమయమును సాయణులు బుగ్వేద భామ్యమున సుస్పన్హము 
“గానే (పవచించి యున్నారు. యజు శ్వేద "భామ్యమున 
త్వష్టను చతుర్ముఖుడని పలికినాడు  (చూడుము-180 పుట 
బుగ్గర్భనము). తరువాతి వ వున “విశ్వకర్మ” నిమువు 
గాను, “త్వష్ట (బహ్మాగాను చ్మితింపబడుట మనము గమ 
*నింపగలము. ఇక పురాణములు ఎన్ని పోకడలు పోయినవో, 
వేదాది వాబ్బయ నిశిత పరిశీలనచే తెలియగలదు. 
(ఏహ్మణస్పతి క్‌ | 

(దవ్మాణః= వేదమునకు, పతిః = అధిపతి తేక సృష్టి 
కర్త అని'ఈ శబ్దము 'యొక్క_ - అర్థము. ఈ (బవ్నాణస్పతి 
పదము సృష్టీక ర పరముగా కూడ వేదమున వాడబడినది, 

"గ బవ్మాణస్పత్తిరేళా సంకర్మార ఇవా ధమత్‌.” 

' = (బు. 10-722) 

సృష్టిక ర ఈ లోకములను లేదా దేవ, మనుష్య 
“తిర గాదులను, కర్మారుని (కమ్మరి.శిల్చి) వలె అధమత్‌ = 
స్యష్ట్రళ విను అని భావము. ఇట్టి (బవ్మాణస్పతి త్వష్ట దేవుని 
రుడే అని దిగువ బుగ్వేద మంత్రము చెప్పుచున్నది. 


విశ్వకర్మ - గాయ (త 271 
“వి శ్వేభ్యో హూ త్వా భువ నేభ్య స్సరి 
త్వష్టాఒజన, త్యామ్నుః సామ్మ్ను,ః కవిః, స 
స బుణచి దృణయా (బవ్మ్నాణస్పతిః 
(దుహో వాన్తా మహ బుత్రస్య ధ ర్గరి,” 
ఇది, బహ్మణస్పతి సూక్త ముల్లోని మం[తేము. ద్‌ీని 
ఛావము వ ఓ (బహ్మణస్పతీ! తష్ట్ర చేవుడు నిన్ను సమస్త 
భూాతీజాతముల కంయెను | శేష్టునిగా సృజించినాడు. కావున 
సీవు సర్వసామ మంత్రములకును కవివి, శర్తవు. అనగా 
సృష్ట్‌క రృ వన్నమాట. అట్టి (బవ్మ్నాణస్నతి యజ్ఞ ము చేయు 
యజమానుని దోవామొన్చెడి అసుర స్వభావము , గల 
వారిని చంవును., ఈ (బన్మాణస్పతి కూడ తన తం| డియెన 
త్వష్టవలెనే జగములను సృష్టించినవాడే అని “బహ ణఇస్పతి 
చేతా సంక రార ఇవాధమత్‌,” లనెడి మం తము చెప్పు 
చున్నది. . వేదములను పరిశీలింపగా _ “విశ్వకర్మ, త్వష్ట, 
(బవ్మాణస్పతి, హారణ్యగర్భుడు, ( (పజాపతి” _ అనువారు 
అభేదమాపులై “వేద సృష్టిని, భువన సృష్టిని చేసినట్లు తెలిసి 
కొనగలము. ఇది వేదమాతకు , నామరూప భేద రహిత మైన 
బే తత్త్వము జగత్కారణమనుట ఇష్టమనుటకు నిదర్శనమై 
ఒప్పుచున్నది. ఈ “(బవ్మాణస్పతి”యే గణపతిగా వేర్కొన 
బడి వైదికములై న శుభాశుభ వార్యములందు విఘ్నుములను, 
చెటుపులను పోగొట్టు , చేవుడుగా అర్బ్చింపబడుచున్నాడు. 
ఒక (బహ్మాణస్పతి సూక్తములోని మొదటి మర్మితేమును, 


272 విశ్వకర్మ విశ్వరూపము 
గణపతిని అవ్వానించెడి మంత్రముగ పురోహితులు వాడు 
చుందురు. 
“Xణానాం త్వా గణపతిం హోవామ హా 
కవిం కపీనా ముపమ (శవ _స్పమమ్‌, 
జ్యేష్టరాజం (బవ్మాణాం (బవ్ధాణస్సత 
ఆనః (శుణ్వ స్నూ్నూతిభిః నీద సాదనమ్‌.”” 
_ (బు, 8-981.) 
దీని యర్థము సాయణ భాష్యాణుసారము ఈ విధ 
ముగా నున్నది. (బవ్మాణఃప తే=మం[ తములకు స్వామివగు 
ఓ ేవా! గణానాం= దేవాది గణములకు, గణపతిం = నసభుడ 
వును కవీనాం = దూరపు చూపు కలవారికి (కవులకు) 
భూత, భవిమ్యద్వ రృమాన విషయ విజ్ఞానము కలఐరికి 
కూడ, కవిం=కవీళశ్వరుడవును (అనగా కవులశెల్లా కవి యని 
భావము.) ఉపమ కోవ స్తమం =సర్వాన్నములక్రు, ఉపమూాన 
మైన | శేప్పాన్నము కలవాడవును, (బవ్మ్భాణాం =మం.తీము 
లకు పతివినీ, జ్యేషఘ్టరాజం = బజ్యేష్టుడుగా (పకా ళించువాడవ్హును 
ఆగునట్టి, కె్యాడనిన్ను, వావామహే _. ఈ కర్ణ యందు 
అవ్వోనించుచున్నాము. కనుక్క నః= మాయొక్క, (న్తుతీః = 
అరకు (కుణ్వన్‌ =వినుచు, ఊతభిహి = పొలనముత 
వయ నన నవు Cr 
స్‌ అఆజదజ=(పవేళిం పుము. 
ప్రజబంత చమ దరి రేక కలది. ఇందు 
య దివ్మాణస్ప్సతి నామము కలవాడ్నన 


విశ్వకర్మ - త్వే ష్ట (బ్రహ్మ) 273 
మాట. ఈ మం తేములో Crys; గణపతి రెండు 
పదములు వినపడుచున్నవి. ఆ రెంటిలో “| బవ్మూణప్ప తే” 
అనునది సంబోధనము (పిలుపు) “గణపతి” పదము ఆ దేవుని 
యొక్క సర్వదేవ గణాధిపత్యమును చెప్పెడి విశేషణము. 
“జ్యేష్టరాజూ పదము ఇతని దేవతా జ్యేష్టత్వమును సూచిం 
చుచు ఇం దాదుల కంక ఈతడు మిన్నయని తెలు పునట్టిది. 
ఈ మం తములో గణపతి” అనమాట యున్నను ఈయన 
పేరు మాతము “(బవ్మాణస్పతి” అనియే. ఐనను గణపతి, 
గణాధిపతి పదములను కూడ మనము వేరుగానే భాంతి 
పడుచున్నాము, “బవ్మాణాం (బవ్మాణస్ప లే అని మంత్ర 
(దష్ట వాడుట గమనింపదగియున్న ది. ఇందలి గణపతి శబ్ద 
మును తీసికొని మనవారు ఒక గణపతిని సృష్టించినారు. ఈ 
గణపతి శివుని కుమారుడనియు; తై వమతములోని దేవత 
యనియు వారి భావము. మన పురాణ కధలన్నియు విఘ్నే 
శ్వరుడు పార్వతీ పరమేశ రుల పుతుడనియ్కు చదువులకు 
వేల్పు అనియు చెప్పుచున్నవి. శై చెవమును సహింపని EES 
వులు''తమ- మతము ననుసరించి వైన్లవ చేవుడగు వివ్వుక్సేనుని 
విన్ను పరహారమునశై కార్యారంభముల యందు పూజిం 
తూరు. వీరు వాయ గీవుని విదా చైవతముగా 'భావింతురు. 
విఘ్నేశ్వరునికి ఏనుగు తల, “దంతే మహాకాయములుు, 
ఎలుక వావానము మొదలగునవి కూడ పురాణ యుగ కల్ప 
నే. బు గ్వేదములోని, స సూ కములలో 

లర్‌ ] 


274 విశ్వకర్మ విశ్వరూపము 
ఈయన సత్యస్వరూపము స్పష్టము కాగలదు. ఈ విషయము 
లను మిత్ర సాహ్మ్మసి ఇట్లు పేర్కొన్నది. 
“ఆది పూజులందునట్టి ఆ గణపతి 
(బహ్మణస్పతి యని పలుకు బుక్కు; 
త్వష్ట నుతుడె సుమ్ము (బహ్మణస్పతి యని 
పలుకు నొక్క బుక్కు-; పరమ మి॥ పిఎ 860 
“గజ ముఖాది రూపకల్పన గణపతి 
శాధునిక మటంచు ననయ తోచు; 
"వేదబుషుల వాణీ నాదరించి బుతేంబు 
నవధరించు టొప్పు. నయ్య మిత్ర.” — 863 
బహ్మణనస్సతి మహిమను గూర్చి బుగ్వేదములోని 
మజొక మంత్రమును పరికీలింతము. 
“న త మంహో న దురితం కుత శ్చ న 
నారాతయ స్టితిరు ర్న ద్యయావినః, 
విశ్వా ఇ దస్యాద్ధ్యర సో విబాధసే 
యం సుగోపా రతుసి (బవ్మాణస్ప తే!” 
— (బు. 2.28.5.) 
ఆతా! ఓ (బవ్మ్నాణస్పతీ సక్సాలకుడవగు నీవు వ 
జనుని రహీం చెదవో అట్టివానిని దుఃఖములు గాన్ని దురిత 
ములు గాని బాధింపవు. అతనిని శత్రువులు హింసింపలేరు. 
వంచకులు మోసగింప లేరు. అతనికి అపకారము చేయువారిని 
నీవు బాధింతువు. ఈ విధముగా బుగ్వేదములో 10, 11 
బుక్కులలో (బవ్మాణస్పతి మహిమను గూర్చి (వాయబడి 


వి శ్వ క ర్మ = త్య ష ((బహ్మ) 275 

యున్నది. ఆ సూక్త ములకు “ఆచావ్మాణస్పత్యి సూక్తము 

చేరు. (బవ్మాణస్పతిని గూర్చిన విస్థరము బుగ్చేద 
దిగ్గర్భన (పథమ భాగమున కొంత కాంచవచ్చును. 


త్వష్ట సృష్టించిన 'దేవతలు, |పజలు : 


“విశ్వకర్శణ స్పమవ ర్లతాధి, తస్య త్వష్టావిధ్యదూప 
మేతి” అనెడి పురుష సూక్త వాక్యమును బట్టి త్వష్ట, “విశ్వ 
కర్మ” ప్యుతుడని 'తేలుచున్నది. ఆయనయే “బవ” అని 
కూడ వేద మంత్రముల వలననే తెలిసికొని యున్నాము, 
ఆయనే “ప్రజాపతి, పరమేస్టి హిరణ్యగర్భా ది” పదములు 
వెల్లున నియు, పీరు చేసెడి పనులును, త్వష్ట చేసెడి కార్యము 
లును వక రూపములే అనియు (గ్రహించి యుంటిమి. ఇట్టి 
త్వష్టకు సరణ్యూ బేవి అనునామె కూతురు. ఆమె వివస్వం 
తుని ెండ్రాదినది. ఆ ఇరువురకు యమియుు యముడును, 
మనువును, అశ్విన్‌ చేవతలును కలిగినారు. ఈ వివస్వం 
తుని కుమారుడై న మనువు సూర్యవంశ తు తియ జాతిని 
వృద్ధి చేసినట్లు పురాణముల వలన  తెలిసికొందుము. త్వష్ట 
యెక్క కుమారుడు ప “విళ్వరూపో వై “వ 
త్వాష్ట్రః పురోహితో చేవానామావనీత్‌ * అనెడి * తె త్తిరీయ 
సంహితా వాక్యమును బట్టి తెలియుచున్నది కదా! ఈ విశ్వ 
రూపుడు దేవ పుకోహితుడనియు, (దివ్నావిడద్యాచార్యు 
లలో, మధ్యముడనియు చదివినాము. ఈ విశ్వరూపునికి 
చకాదశ కుుదులు జన్నించినారని ప్‌ష్షు పురాణము చెప్పు 
చున్నది. 


276 విశ్వకర్మ విశ్వరూపము 

అగ్ని బేవ్రుడు కూడ త్వష్ట యొక్క కుమారుడే అని 
ఇంతకముం బే చదివినాము చడా! ఆ అగ్నికి (అంగారము 
లకు అనగా నిప్పులకు) కలిగినవారు అంగిరనులైరి అగ్ని 
యొక్క_ మంటల నుండి పుట్టినవాడు భృగువైనాడు. అతడు 
భోగువంశ _కాహ్న్మణ్యమును వృద్ధి చేసినాడు. అంగిరునికి 
బృహాస్పతి, ఉచధ్యుడు మొదలగు ఎనముండుగురు కుమా 
రులు పుట్టినారు. వీరిలో సుధను డనువాని కొడుకులే 
ముగ్గురెన బుఖువులు. వీరి |పభావమును గూర్చి బుగ్వేద 
మున 10 11 సూక్తములు ఉన్నవి. కనుక భృగ్వంగిరో 
వంళ మునకు త్వష్టయే మూల పురుషు డగుచున్నాడు. ఆతడు 
అగ్ని బేవునికి తండి కదా. భృగగంగురులు కలిగిన పిమ్మట 
కివ వాడుగా పుట్టినవాడే అత్రి మహర్షి అని బృవాదేవతా 
(గంథము వలన జెలియుచున్నది. ఈ విధముగా అనేక చేవ 
తీల్క బుషుల సృష్టికి మూలభూతుడు “త్వష్ట” 'దేవుడగు 
చున్నాడు, 

త్వష్టయు, అవాభాన బుషీయు అభేద రూపులని 
మనము తేలిసికొందుము. ఈ అవాభూన బుపీ. “పాచీదిశా 
మాడి? మంతములలో పశ్చిమ దిక్కున ఇష్టకోపధానము . 
చేయునప్పుడు “పకీచీ దిశాం...అవాభాన బుషిః” అని 
చదిఫినాము. ఈ మం! తేముల యందు వేర్కొ_నబడిన 
సానగ, సనాతన అవాఘాన, (పత్న, సుపర్ణ బుషులే పంచ 
బుషులు. పీరు “విశ్వకర్మ” నుండి సృష్టి త త్తమునకం 
(రవాస్యమునకు) చిహ్నములుగా కలిగినవారని మన 


విశ్వకర్మ - త్వష్ట (బ్రహ్మ 277 
మెజు౨గుదుము.  వీరినుండి పుట్టిన జ్ఞాన విజ్ఞున ఖనుబే 
పంచారేయ (నాహ్మాణులు, వీరు జ్ఞాన స్వరూప మైన పంచ 
ేదములిను చదువుచు అయో, రు, తావు శిలా, 
సువర్ణ మయములై న పంచ శిల్పములను చేయుచు లోక 
సేవతో కాలము గడుపుచుందురు. అవాభూన ఇుషీ పంచ 
a వ నధ జ iat 
బుషులలోనివాొడు కావున ఆయన ద్వారా తద్ధో తము ల 
(బావ్నాణ (పజ ఈ లోకమున వర్డి ల్లీనది. ఈ విధముగా 
వేదముల యొక్క_ సమ రిశీలనము చేత నా దృష్టికి పొడ 
కట్టిన త్వష్ట చేవుని సృజ్టని ఈపాటిగా చెప్పగలిగితిని. నా 
దృష్టికి అందని చర్మిత్రలు, త్వష్ట "బేవుని విశేషములు 
ఆయన యొక్క. చేవ మూనవ సృష్టి మొదలగునవి ఇంజెన్ని 
కలవో బుద్ధిమంతులై న విడదా'౧నులు వేద, (బ్రాహ్మణ, 
ఆరణ్యకాది |గంథములను ప_ -లించి, పరిశోధించి ఆవిషమ్క- 
రింతురని కోతుచున్నాను.' 'ఆాత్త్విక దృష్టిల" విచారించిన చో' 
లి గా అ అం ౨ కా 4 కి 5 
నిశ్యమంతయు త్వష్ట. సృష్టి యే అని చెప్పుటకు (గ్రహించు 
టకు ఎన్వరును వెనుకంజ వేయనక్క_ర లేదు. ఇందుకు వేదము 
లందు సరమ (సమాణములు గలవు. పెళ్వోకుటుంబ మంతయు 
త్వష్ట దేనునిడే అని ఈ కొలదిపాటి చర్చ నలన పొఠకులు 

శు స 
వి స్త ct 
(గహింతుకు, అందుకే మన (గంథమునకు విశ్వకర్శు 
మయం జగత్‌”, “విశ్వకర్శ- విశ్వరూపము” అని వేర్లు 
౧ 
చెట్టుట సమంజసమని బుద్దిమంతు'లై న పండితులు అన్నారు. 
ఈ త్వష్టనే (బవ్మాబేవునగా లంత త్వష్ట స్థానమున 
(బవ్మా దేవుని నిల్పి, మని పురాణేతిహాసములు కొననాగినవని 


278 విశ్వకర్మ విశ్వరూపము 


మేమిచ్చిన "వేదాధారములను బట్టి పాఠకులు (గహింతురని 
భావింతేుము. 


విశ్వ్టకర కును, విష్ణు, రుుడాదులకును గల పితృ 
ప్ముత భానము, వకత త్త్వమే అను విషయములు ఈ 
(గంధము యొక్క పూర్వ (పకరణముల యందు అచ్చ 


టచ్చట (పస్తావింపబడి యుండుటచే మజల  చెప్పదలంప 
మైతిమి. 


పంచ = బుంప్కి (ఖహ్మ్క మూర్తులకు 
అభేదము 


మన మింతవరకు చెప్పికొనిన సొనగాది పంచ బుషూు 
లకు, మనువురూది పంచ (బహవ్మాలకు, (బ్రహ్మ విష్ణ్వాది 
పంచ మూార్తులకో 'వేదార్థము ననుసరించి అభేదమును అనేక 
(గంధములు వక్కా-ణీంచుచున్నవి. అందు ముఖ్యముగా 
సా్యాండ, మత్స్యం (బహ్మాండాది పురాణములు, వాతూలము 
ముదలగు ఆగమములు స్పష్టము చేయుచున్నవి, వాటిని 
బ్రిప్పుడు పరిశీలింతము. 
శో “మను శివో, మయో విష్ణుః, త్వష్టా (బ్రహ్మో, తభివచ, 
శిల్పీం దశ్చ, తధా సూర్యో విశ్వజ్ఞ క్చెతి కధ్య లే.” 
_- స్యాంద నాగర ఖండము. 
పినికి తెలుగు నాగర ఖండములోని అనువాద పద్యము- 
నీత్ర! మనువు శివుడును, మయుడు రమాధవుండు, 
త్వష్ట పర షేస్టీ, శిల్పి వృద్ధ ళ వుండు, 


పంచ = బుషి, బ్రహ్మ మూర్తులకు అభేదము 279 
తకు భానుండునగు; ఏరు 'దైవగురులు 
విశ్వకర్మా గనందనుల్‌ వినుత పుణ్య. 
మనువు శివుడనియు, మయుడు విష్ణువనియు, త్వష్ట 
(బ్రహ్మ చేనుడనియు, శ్రిల్సి (బహ్మా చేవేందు డనియు, విళ్వ 
జ్జుడు సూర్యుడనియు, పంచ (బహ్నాలకును, పంచ వూ రుల 
కును అభేదము చెప్పబడినది. ఇట్టి (పమాణములు (బహ్మాం 
డాది పురాణములలో కూడ పెక్కులు కలవు. నాగర 
ఖిండమే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞులను (బహ్మాల 
వంశమునందు పుట్టిన (బావ్మాణులకు అనగా “విళ్వ 
_బావ్మాణులకు” నానగ్య సనాతన, అహాభూన, (పత్న 
సుపర్ణ గోత్రములు కలవని చెప్పుచున్నది. 
శ్లో! “మనున్సానగ గో త్రశ్చ, సనాతన మయ స్తథా, 
అవాభానస్తు త్వష్టుః స్యాత్‌ , (పత్నః స్యాచ్చిల్సిన 
స్తథా, తత్ష శ్చాపి సుపర శ్చ, హ్యఐం గోతి 
ముదీరితమ్‌.” 
ఇట్లు చెప్పుట చేత మన్వాదులకును సానగాదులకును 
గల అభేదము స్పష్టమగుచున్నది. మన్వాదులు సృష్ట్యాదులు 
చేయుచున్న ప్పుడు (బహ్మాలుగాను, అరాధనీయులై నప్పుడు 
(బహ్ళ్టుది మూర్తులుగాను,  |పజాసర్లము చేయునప్పుడు 
నో త కర్తలుగాను, లెక్కింపబడినట్లు సునిశిత పరిశీలన, 
అనుకీలనముల చే తోచుచున్నది. లేకున్న శా(న్రుము లిట్లు 
చెష్పుటకు 6 పపత్తి తికమకగా నుండును, 
సృష్ట్యాది కాలమున ఈ సానగాదులై న పంచ 


280 విశ్వక్షర్మ విశ్వరూపము 

బుషుల నుండియే (ప్రజలు ఉద్భవించినారు. అందుచేత వారి 
కందరకును సానగాది బుషి గోత్రములే ఉండెడిని. తను 
శ క్రి నిబట్టి పీరందరును ఆనాడు శిల్పాది కర్ణులు? కృపి. 
వాణిజాందులు, |పజాపాలనాదులు చేయుచు అన్హాచార 
(పపీణులై ఉండెడివారు. ఇట్లుండగా కాలము జరుగుచరా 
(ప్రజా సంఖ్య సెంపొందుచున్న కొలదిసీ కొందరు సోమ 
రులు, అజ్ఞానులు, కర్భ| భష్టులునుయై ఆచార నహారాదు 
లలో వెనుకబడి తమ తవు గోత్ర సూత స రాదులను, 
శిల్పములను, సృష్టి తత్త్వమును మరచి మూథులై రి. అట్టి 
వాలే ోశ్యూడాది అవర వర్షములుూగా పరిగణింపబడి 
యుందురు. గో[తసూత (పవరాది విజ్ఞానము కలిగి సంధ్యా 
వండనాది సదాచార పరాయణులై _ వేద, శిల్ప, కృషపొస్టది 
కర్ణుల యందు (పపీణులై వెలయునారు మ్యాతమే “విశ్వ 
కోర వంకీయులిమన్కి పంచ బుషుల నుండి పుట్టినందున 
“పంచా ర్రేయుల” మని, “విశ్వ బాహ్మాణుల” మని చెప్పూ 
కొనును, (పసిద్దులె యుందురు. అట్టి స్థితిలోనే లోకమున 
వారు ఏరు అనెడి భేదము (పవర్షిల్లినది కాని, మొట్ట మొదట 
అందరును “ వైశ్వకర్శణు ల, “సానగాది నత నంజూతు త” 
అని (గహీంచుటకు వపాటి ఆలోచన ఉన్నను వాాలును. 
పంచ బుషుల నుండి పుట్టినవారు “పంచా శేయులు” అయి 
నళ్ల్లే. సప్త బుషుల నుండి పుట్టినవారు. “సప్తాన్రేయులు” 
అయినారు. దీనిని పిమ్మట విస్తరముగా _ విచారింతేము. 
ఇప్పుడు నును, మయాదులకు పుట్టినవారికి శిల్పాది కర్మలు 
ఎట్లు విభ జింపబడినవో (పమాణములు చూతము" 


పంచ - బుషి, (బ్రహ్మ, మూర్తులకు అభేదము 281 
శో॥ “అయస్కతి రనూనాం చ, మయానాం దారుకర్థు 
చ త్వష్ట్రాణాం, తా్య్మమక ర్మాణి, శిల్పకర్మ చ 

శిల్సినామ్‌. సౌవర్ష్మం తత, కానాంచ, పంచకర్శాణి 

కాని వై, వ నే పంచక రూ పాళ్చ, యజ్ఞకర్మ పరాః 

సృ తాః” ఆ (స్మాందపురాణ, నాగరఖండము) 

మను సిద్ధాంతము ననుసరించువారికి అయశ్శిల్బ్పమును 
(ఇనుప పని, మయ వంశీయులకు అనగా సనాతన గోత్రము 
వారికి దారుకర్భమును (కొయ్యపని.వ| డంగము), త్వష్ట 
వంశము వారికి రాగి కంచు, ఇత్తడి శిల్చ్పములును, శిల్పి 
(బవహ్మావంళము వారికి ళిలాళిల్పమును, వ్‌ళ్వజ్ఞ వంశము 
వారికి సువర్మ శిల్పమును (బంగారుపని) కర్త వ్యములని శ్లోక 
ముల తాత్సర ము. అంతేకాదు. “వతే పంచక రూ పొళ్ళ్చ” 
అని ఈ పంచం రలు సృష్టి, స్ధితి లయ తిరోధాన, అను 
(గహ కర్ణముల అంతటి ( శేస్టములనియు, యజ్ఞ కర్ణులతో 
సమానములనియు కూడ చెప్పబడినది. ఈ సంచ శిల్పముల 
(పభావమ్బు పూజ్యత, మదీయ శిల్పదర్శన (గ్రంథమున 
విస్తరముగా చూడవచ్చును. వను, మయాదులు గాని, సాన 
గాదులు గాని అయివయిదుగులేకాన అయా, చారు, 
శ్మామ, శిలా స్వర్ణ మయములై న అయిదు శిల్పములే చెప్ప 
బడినవిగాని, సవా సాధిక శిల్పములు గలవు, మపహాభార 
తాడులు “విశ్వకర్ణ”ను ('బేవశిల్సిని) గూర్చి “కర్తా శిల్ప 
సవాసాణాం, _తిద శానోం చపర్ధకిః” అన్నపి. కనుక వేల 

36 ] 


282 విశ్వకర్మ విశ్వరూపము 
కొలది శిల్పములు శిల్చాచారుల చే చేయబడుచున్న వన్న 
మాట. 

మానవుడు చేసెడి ఆ యా కర్శల వలన పుణ్య పాప 
రూప ఫలములు కలుగుచున్నవి కాని, శిల్పకర్శలను 
జేయుట వలన కేవలము ఒక్క పుణ్యమే లభించుచున్నది. 
ఈ అంశమును శ్రీ) వజ్జెపొటి వారి “విశ్వకర్ణ (బాహ్మణ 
వంశాగమము లోని శిల్స కాండమును చదివి (గ్రహింప 
వచ్చును. ఏ కర్మల నైనను వీడవచ్చును గాని శిల్బక రను 
గాని కృమీకర్శునుగాని వీడనక్క-ర లేదని “ఈకోపనిషత్తు” 
లోని దిగువ మంతీము చెప్పుచున్నది. 

“కుర్వన్నే వేహూ కర్మాణే, జిజీవిషేచ్నతం సమాః, 
వవం త్వయి నాన్య శేతో= స్తీ, న కర్మ లిప్యతే నే 
తా॥ శిల్ప, కృప్యాది కర్మలను చేయుచు నూశేండ్లు 
జీవింపుము. ఇట్టి నీకు వ దువృలితమును అంటదు. ఇట్లనుట 
చేత శిల్పము, కృవీకర్శ ఎంతకాలము (జీవితాంతము) చేసి 
నను, మానవుడు బద్ధుడు కాడని శేలుచున్నది. తక్కిన 
వైదిక, లౌకిక కర్మలు మానవునికి బంధకములై సంసారము 
ననే | తిప్పుచుండును. 

ఈ సందర్భమున సానగాది బుషులను గూర్చిన విశే 
షములు | బహ్మాండ పురాణములోని “ద్వితీయ పటలము 
నుండి కొన్నిటిని సం గహీంచి చెప్పుకొందము. 

1. సానగ బుషి : 


“నమోా౭_స్తుతే సానగ విశ్వకర్శణే నమోస్తుతే 


పంచ - బుషి, (బిహ్మ మూర్తులకు అభేదము 283 
పూర్వ ముఖోద్భ వాయ నమోస్తు పషుడ్భూతే 
వినిర్మితాయ (ఛ నమోస్తు చిదూప నమో నమ స్టే, 
సాధనం నాసి సర్వత, లోకానాం సర్వసాధక, 
కరోతి లో హక రాణి, లోకాన్‌ రక్షతి సానగః 
దడా శస్త్రాణి చేవానాం, దుష్ట నిగవా కారణాత్‌, 

స చ సర్వం జగత్మ్కంర్తా, సదోగిజాతేముఖోద్భవః 

నరాలం దదాతి భన్షాయ, చ్మకం దత్తం చ ఏష్ట్ర వే, 

పాళస్తు (బమహ్మాణే దత్త శ్ర్రిమూర్హ్యాత్శక సానగః.ి 
తా॥ “విశ్వకర్శ పర మేశ్వరుని” పూర్వ (తూర్పు) 

ముఖమున పుట్టిన చి దూపుడవైన ఓ సానగ విశ్వకర్మా, నీకు 


నమసాా_రము, లోకమున ఎక్కడను వ ఉపకరణములూ 


లేనప్పుడు సర్వ సాధకుడైన సానగ (బవ్నార్షి లోవా కర్ణ 
లను చేసి లోకములను రథీంచుచున్నాడు. ఇంకను ఆ 
సానగ బుషి దుష్ట న్మిగహము కొజుకై దేవతలకు శస 
(ముల నొసంగెను. సద్యోజాత ముఖమున పుట్టి సర్వ 
జగత్క.. ర అయిన ఆతడు శివునకు శూలమునుు, విష్ణునకు 
చ కమును, (బహ్మాకు పాశమును నొసంగౌను. ఆతడు ఈ 
(తీమూలర్హి స్వరూపుడే. 


2. సనాతన బుషి ; 


తు త్తృష్టాది నివృత్త తా, జాయ శే ద&ీణాన్ముఖాత్‌, 
సనాతనో చారుకర్ణ కుళలో నిర్మమే పురా. 
వాలాడినాం తు కర్తవ్యం, మందిరాణాం విశేషతః, 


284 విశ్వకర్మ విశ్య్వరూవము 


స్యండనాదీని యానాని, వికరోతి సనాతనః.” 
— ((బ్రహ్మాండ పురాణ ద్వితీయ పటలము) 


తా! “విశ్వకర్మ” దవీణ ముఖము నుండి పుట్టిన సనా 
తన బువీ. ఆకలిదప్పులు లేనివాడును, కొయ్యను కని పెట్టి 
దారుకర్మను సృష్టించినవాడును అయినాడు. ఆ మహా రర్టియే 
పూర్వము నాగలి, బండి, రధము మొ! సాధనములను కని 
సెట్టి లోకమున దారుశిల్బ (ప్రచారము చేసిరాడు. ఈ సానగ 
సనాతనాది బుషులు (బహ్మావిద్యోప దేశికులలో అ|గగణ్యు 
లుగా బృహదారణ్యక చతుర్థాధ్యాయాంతమున "వరొళంాన 
బడినారు. ఆ పరంపర ఇట్లున్నది- “ననారుః సనాతనాత్‌ , 
సనాతేనః సనగాత్‌ , సనగః పర మేష్టినః, పర మేర్టీ (బవ్మాణో, 
(బహ్మా స్వయంభూ (బవ్మాణే నమః.” 
శా (బహ్మవిదా (పవర్హకులలో (వథమౌా 
బారుర్ణశు స్వయంభు (బమ్మా అనగా “విశ్వకర్శ ” ఆయన 
నుండి పర మేస్టికి, అతని నుండి సానగునికి, వాని నుండి సనా 
తనునిక్కి అతని నుండి సనారువునకుఎ పిమ్మట కర్‌ గురు మహా 
రుల ద్వారా లోకమున ఈ (బవ్మావి వా పించనది. చె 
మరం త్రేమున జేరొ-నబడిన సనగుదే *సాఎగుడని (గహింపవల 
యును, సనగ_సానగ. శబ్దములు భరద్వాజ. భారద్వాజ పడ 
ముల వంటివి. దీనినిబట్టి సానగాదులు శిల్చవిద్యా (పవర్హ 
కులే గాక (బహ్మావిద్యోప దేశికులు కూడ అని స్పవ్టమగు 
చున్నది. (బహ్మావిద్యను, శిల్నవిద్యను, జన విజ్ఞానములని 


పంచ - బుష్కి (బ్రహ్మ మూర్తులకు ఆధేదము 285 


ఎ, కధ 
అమరము వేర్కొన్న ది. “మాక్నేధీర్‌ జ్ఞాన, మన్యత విజ్ఞా 
నమ్‌ శిల్పశా(న్ర్రయోాః.” 


తీ. అహభూన బుషి : 


ct 


సంస్తుతో నారదా టై, స్వ్వహభూన బుషిస త్తమః 
అశేష మునిభిః పూజ్య, నృషఘోర నదనోద్భవః 
యో గార్లపో ధర్మస్య, వినిర్మాతా జగద్విభుః 

త్వష్టా స్వర్జాద లర్లో హైః, పా తాణి వికరోతి సం.” 
ఆలా (బ్రహ్మాండ పురాణ ద్వితీయ పటలము) 
తా! నారదాదులచే స్తుతింపబడినవాడును, సర్వ ముని 
కోటికీ పూజనీయుడును అగు అవాభూన బుషి “విళ్వకశ్ళే 
శ్వరు”ని అ ఘోర ముఖము నుండి జన్నించెను జగత్పంభుడగు 
ఆ అవాభాన బువియీ గృవాస్థ ధర్మమును సృష్టించిన 
వాడు. త్వష్ట స్వరూపుడు అగు అతడు బంగారము 
మున్నగు లోవాములచే ఇండ్ల యందు ఉపయోగింపదగిన 
పొ।త్రములు మొదలగువాటిని చేసి లోకోపకారము నొన 
"ర్చెను. పై న్లోకములో త్వస్టయు, అహభూాన బుమీయు 
ఒక్క వ్యకి యే అయినట్లు వర్ణి ంపబడినది. Be గార్ల 
పత్య ధర్మస్య వినిర్మాతా జగద్విభుః” అనుటచేత అనంత 
మహిమా భి కోభితుడగు త్వష్ట గృవాస్త ధర్శమమునకు 
నిర్మాత యని స్పష్టముగా తెలియుచున్నది. -ఈ అంశమును 
గూర్చి పలు వేద మంత్రములు కూడ ఆ దేవుని మహిమను 
ఇట్లు వక్కాణించుచున్న వి. “త్వష్టా జాయా మజనయ, 
_త్త్వేష్టా వై.. .,.. కృణోతువామ్‌.” (చూడుము. పుట-260) 


286 విశ్వకర్మ విశ్వరూపము 

“త్వష్ట్యాణాం తామ కర్మాణి అనుటచేత అవాన 
భూనబుపీ ఇత్తడి మొ!లగువాని చేత పా(శాది నిర్భాణమును 
కని పెట్టినాడని, మహా శిల్చాభార్యుడని తెలియవలసి 
యున్నది. 

4. పత్న బుషి : 
“పశ్నో విశ్వస్య కరాసా, జగదమా పరాయణః, 
(బహో్నోదబ్బృఖా జ్ఞాతః, (ప్రవరః (పత్నసంత తేః” 
న (బ్రహ్మాండ పురాణము) 

తా! విశ్వకర్మయు, జగ దతుకుడును అగు (పత్నీ 
బుషి. “విశ్వకర్మ” 'బేవున్తి తత్పురువ మనెడి ఉత్తర ముఖము 
నుండి కలిగినాడు. ఇతడు (పత్న బుమి. గో తమునకు చెందిన 
(చావ్ముణ్యమునకు మూల పురుషుడు. పై న్లోకములలో 
(పత్న బుమి కనిపెట్టిన శిల్పమును “ఇది, ఇట్టిది” అని 
వక్కా-ణింప లేదు. అయినను “శిలాకర్శచ శిల్చినామ్‌” 
ముదలగు వచనముల చేత శిల్పి బవ్మా అయిన ఆయన శిలా 
శిల్పమునకు ఉపదేశికుడై నానావిధ "దేవతా మూర్తులను 
"దేవాలయ మండప, గోపుర, (పాశా రాదులను నిర్శించుటను 
కనిపెట్టి లోకమును తరింపచేసెనని తెలియుచున్నది. ఈ 
(గ్రంథకర్త ఈ (పత్న (టవ్మార్షి గో[తమున పుట్టినవాడే, 
శిల్ప దర్శనమున (గ్రంథకర్త చేసిన (పత్ని బహ్మ స్తోత్రమును 
ఇచ్చట ఉదా హరించుట అగుచున్నది. 
శ్లో! “నానా శిల్చకలా కలాప గురుణా ప్యానీచ్చిలా శిల్పకం 

భూయిప్పం (పకటీకృతం (త్రిజగతీ మోాచూయ 


పంచ = బుషి (బహ్మ, మూర్తులకు అభేదము 287 


చైవాత్శకం, దైవ జ్జాపర నామక స్స భగవాన్‌ 
నో తాధినేతా మమ, పత్న |బహ్మ బుమీశ్వరో 
విజయ తాం స్వా "స నితాం న్లోజ్జ్వ్యల:. 22 
వ గంధక ర్త (పత్న 'గ్రవ్నార్షి గో శజాతుడు. 
కనుకనే భార్య వియోగానంతరము ఆయన “సపత్నానంద 
స్వామి” అయినాడు. 


ర్‌. సుపర్ణ బుషి & 


“మహోేన్న త్రో మహాత్మా వై, వీనవమో స్సుసుందరః, 
అనాదినిధన స్పర్ష, స్ఫుపర్జ్మ స్తస్య నామహి, 
౦ దదాతి లోశానాం, | బవ్మాణ్యూర్ల ఏ౪ ముఖోద్భవః, 
కులడలాదీనాం, భూషణానాం (పయోజకః” 
లా (బ్రహ్మాండ పురాణము) 
తా : మహోన్నతుడును, మహవోత్ముడును. అంద 
గాడును, ఆద్యంతములు "లేనివాడును అగు సుపర్ణ (బహ్మారి 
“ోవిళ్వకర్శ” ఊర ముఖము నుండి పుట్టినాడు. ఈ మహో 
త్య్చుడు సువర్ణ శిల్పమునకు సృష్టిక ర్గయై కిరీట, కుండల, 
మంగళసూూ కాది భూవమణముల నిర్మాణమును లోకమునకు 
ఉపదేశించెను. ఈ బుషులను వసిష్టోప పురాణము విశ్వకర్శ 
ముఖోద్భువులని చెప్పగా (బవ్మూండ పురాణము, బవ్మా 
ముఖోద్భవులని చెప్పినది. కాగా “బహ్మా-విశ్వకర్శలికు అభే 
దమే అని పాఠకులు (గహింపవచ్చును. ఈ అంళము శతి 
సమ్మత మేగాని విరుద్ధము గాదు, ఇటీవల నాగర లిపిలో 


288 విశ్వకర్మ విశ్వరూపము 


(పకటిత మైన (బహ్మ్టుండ పురాణములో -ఈ న్లోళము లగ 
పడుట లేదని డా॥ శోభిరాల సత్యనారాయణగారు చెప్పినారు. 
ఇట్టివి తొలగింపబడుట సంస్కృత భాసా 1 దోవామే గాక 
ఒక మహా సంఘమునకు (దోహము చేయుట కరూడ కాగలదు. 
ఈ ెంటికన్నను, చర్మిత్రకు చేసిన గొప్ప (దోనాముకూడ_ 
అగుచున్నది. నేనీ శ్లోకములను మహారాష్ట్ర) ఫావలో మీర 
సాగరం నారాయణళాత్రి | పణేత మైన “విశ్వ బహ్ము కులో 
తృాహొ, వడ్జెపాటి నిరంజన శ్య్మాస్ర్రిగారి “విళ్వకర్శ 
(చావ్మాణ వంశాగవుము” అను |గంథములను చూచి 
_ౌసినాను. 

(పాచీన గ్రంథములలో ఉన్న ఇట్టి విషయములను 
తరువాతి కాలపు ము దాపకులు తమ భావములను బట్టి 
తమ కిష్టము కానివాటిని తొలగించుట, తమ కిష్టమైన 
(కొత్తవాటిని చేర్చుట అనెడు ఈ పని ఘోరాతి ఘోరము. 
ఇట్టి పని మన దేశములో ఎక్కువగానే జరిగినది. (పస్తుతము 
జరుగు చున్న దికూ డను, కొన్ని సంస్కృతే (గంథముల 
వ్యాఖ్యానములలో అగపడిన శ్లోకములు ఇటీవలి ముదిత 
(గ్రంథములలో తేకపోవుటను నేను నా (గంథములలో 
ఉదావహారించుచునే యున్నాను. ఇక (పకృతమునకు వర్తము. 

సానగ్క సనాతన, అహాభూన్క (పత్న, సుపర్డు లనెడి 
పంచ బుషులు యజు ర్వేదము నందలి “ పాచీదిశామాది” 
మం(తములలో వరుసగా ఉండుటను మనము (పకరణ 
(పారంభముననే చదివియున్నాము. ఈ విధముగా వేదములో 


పంచ = బుషి, బ్రహ్మ మూర్తులకు అభేదము 289 


సప్త బుషులు వరుసగా నుండుట నాకు కనపడలేదు. ఈ 
బుషులు ఇట్లు వరుసగా నుండుట, వారు “విశ్వ బాహ్మ 
ణులి”కు ఆదిమ నో(త్ర బుషులగుట గొప్ప విశేషము. అట్టి 
స్థితియే శేనివో “విశ్వబాహ్మాణులొమై వచ్చిన తిట్టు (గంధ 
ముల అలజడిలో ఆ జాతి ఎప్పూడో సానురూపములు 
చేకుండా పోయెడిది. ఆ పంచబుషుల నుండి ఐదుగురు 
(పవర బుషులు మొదటగా కలిగి ఆ వంశము 125 గత 
ములు గల మహా వంశ మైనది. అందుకే దానికి “పంచ 
గోత్రం వుహాత్‌ కులమ్‌” 5 గో తములు (ప్రధానముగా గల 
మహాకల మగుటయే కారణము. ఆ పంచులు సుసష్టీలోని 
అనేక తా వ్వ రహస్యములకు గుర్తులు (సంకేతము అగుట 
కూడ ఒక పిశేన హేతువే. సంస్కృతములో “విశ్వకర్మ 
పురాణమును (వాసిన కాళేవా మునీం దుడు ఈ పంచర్తు 
లను గూర్చి వ0వ అధ్యాయమున ఇట్లు (వాసినాడు, 
బా హృణానాం కులం పూర్వం "జ్వేధా విరచితం సురైః 
అశేయం పౌరు సేయం కర్ణు జక విశేవతః. 
సేయం వనిష్ణాది హా ముస్ఫిన్‌ బువీన త్తమ! 
య య దళ్వకర్నం శా , సురువస్య ముఖోద్భవమ్‌. 
పొరుషేయ మితి ఖ్యాతం పంచగో(త్రం మహత్కు_లమ్‌.” 
ఎ (విశ్వకర్మ పురాణం. అధ్యాయము =20) 
తాః (_బాహ్మణ కులము పూర్వము చేవతలచే 
"రండు రీతులు గలదిగా నిర్మింపబడినది. అయ్యది “అరేయి” 
తి 


290 విశ్వకర్మ విశ్వరూపము 
మనియు, “*పొరు షయ మనియు కర్శనుబట్టి, జనమును 
బట్టి విభజింపబడినది. నసిష్టాది గోత్రముల చేత గలిగినది ఆశే 
యము. పురుషు సూ క్షమున వర్ణింపబడిన విరాట్సురుసుడగు 
“విశ్వకర్శ” ముఖము నుండి కలిగిన సానగాదులచే వెలసినది 
పొర పేయము. ఇందు సానగాది పంచ బుషుల నుండి [కమ 
(పవృద్ధ మైనందున దీనికి “*పంచగో[ త వంశ మని” యు, 
“పంచా సేయ వంశమనిియు వేరులు వర్పడినవి అశు 
వసిస్థాది గో(త్రజాత వంశ మునకు సప్తానేయమని కూడ | పసిద్ధి. 
పురుషుని (విశ్వకర్మ యొక ముఖముల నుండి కలి 
గిన సానగాది బుమల వలన కొనసాగినది కాబట్టి ఈ వంళ 
మును పొరుపేయమని కాళహస్ని ముని తన “విళ్వకర్శ 
పురాణములో” చెప్పినాడు. , అది సత్యమే అయినను పీరు 
ఆనైయులు కాకపోరు. పంచ బుషుల యొక్క మరియు 125 
గురు బుషులయొక్క_ గోత్రములు పీరికుండుట వలన వీరు 
“ఆ వ్రేయులు” కూడా అయితీరుదురు. అక్షు సప్త బుషులు 
కూడ “విశ్వకర్మ” మనస్పంభూతు లే కనుక వారికినీ , “పౌరు 
చేయ, ఆశ్రేయ నామములు” చెల్లుటలో ఎట్టి ఆశ్నేపమును 
లేదు. అం తేకాదు. “చాహూరాజన్యః కృతః” ఈ మొద 
లైన మంత వాక్యములను బట్టి తు తీయ, వైశ్య, 
శూ దులు కూడ పరమ పురుషుని అవయవముల నుండి 
పుట్టినవాశే కనుక వారినికూడ “పొరుషేయు”లని వ్యవహ 
రింపవచ్చును. సృష్టి జరిగిన పిమ్మట సర్వులును యోని 
మార్లము నుండియే పుట్టుచున్నారు గదా! యోని మా ర్హము 


పంచ = బుష్వి (బ్రహ్మ, మూర్తులకు అభేదము 291 
నుండి పుట్టినవాశే _బావ్మాణు లగుచుండగా చేతులు, 
మొదలగు అవయవముల నుండి పుట్టినవారు *పొరు పేయులు” 
వలకారు ? అసలీ చొవ్మాణాది విభాగమును నేను, పురుష 
సూక్తము ననుసరించి చేయుచున్నానే గాని నా కిప్ట మె 
కాదు. శా(న్ర్రము నందున్న డానికి అర్థమును చెప్పి గతి 
కల్పించుట వ్యాఖ్యాత యొక్క (ంథక ర్హ యొక్క అభి 
మతము. అసలు నా దృష్టిలో మానవులందరును భగవ 
త్ప్వరూపు లే. “విళ్వశర్శాకారు లే, విళ్వకర్శ లే” వారు వేద 
ధర్మము నాచరించి (బావ్మూణులు అయి లోకనేవ చేసి తరిం 
చుట నా భావము, నాయీ కృమీకూడ అందుకొజక్తే 
అయినను వ ర్తమాన (ప్రపంచమున, లోగడ జరిగిన ఎన్నో 
అన్యాయములు మానవ సమౌాజముపై సెత్తనము వేసి 
వారిలో సమతను భంగపరచి వైమమ్యామును పెంచి కలహము 
లకు కారణ మైనవని పాఠకులకు తెలియనిది కాదు. కాళవాస్తి 
ముని “అరేయం, పొరేయరీ శర్శజన్న విశేషతః” అన్న 
బా” ము సంపదాయమును బట్టి 'చెప్పినటేగాని వేతాకటి 
కాదు, జన్మమా। త్రముచేత (వట్టుక చేతు ఎవడును (శావ్మా 
ణుడు కాజూలడు. సత్క-ర్యలను ఆచరించి అంతఃకరణ స్థాయిని 
"పంచుకొని _గాహ్మీస్థితిని 'పొందిననేకాని (గైవ్మాణుడని 
చెప్పబడుటకు వీలుండదు. కాని ఈ స్థితి ఈనాడు కారు 
మౌావైనది. గుణములనుబట్టి గాళ పుట్టుకను బట్టియే (బాన్మా 
ణాది వర్ష 'భేదములను ఈనాడు పొటించుచున్నాము 
తా శ్ర్వికులై నవారి విషయమున చూచినచో జన్మచే వచ్చిన 


292 విశ్వకర్మ విశ్వరూపము 


(గాహ్మణత్వమునకు ఎట్టి సాథాన్యము లేదని .గుర్తింప 
గలము. లక (పకృతమునకు మత్తేముం 

సాన, సనాత , అవాభూన, (పత్న, సుపర్షులను 
బుషుల సంతానమునకు అయో, డారు, తామ, శిల, 
సువర్ణ మయము'లై న శిల్పములు ఆచరణనీయములని చెప్పూ 
కొన్నాము గదా! అక్లు ఆ 4 గోత్రముల వారికి 5 వేద 
ములు కడ పఠనీయములైనట్లు స్కాంద పురాణ నాగర 
ఖండాత్క. ర్ర రత మైన 18వ అధ్యాయము చెప్పుచున్న ది, 


“బు గ్వేద శ్చ మనూనాం చ, సుయానాం చ యజు శ్ళుతి, 
త్వష్ట్యాణాం సామవేద క శిల్పిజానాం త్వథర్వకః 
విశ్వజ్ఞానాం చ [(పణవో: గాయ్యత ౦ చ సమాచరేత్‌.” 


తా ఏ; అనగా మనువంశ్‌ ము వారు (సానగబుఫీ వంశ 
జులు) బు గ్వేదమును మయ, (సనాతన) వంశజులు యజు 
క్వేదమును త్వష్ట (అహభూవ్ర్ర వంశికులు సామ వేదమును, 
శిల్సి ((వత్న) వంళమువాఠ్ను అథర్వ వేదమును, విశ్వజ్ఞ 
(సుపర్మ) గోోత్రమువారు | ఫణ్బవ వేదమును చదువవలయు నని 
ఛావము. చీనినిబట్టి వేదములు శ అని 'వేలుచున్నది. బోను. 
అది సమంజసమే. _బవ్మాగాన్లి, విళ్వకర్శగాని, గాయత్రి 
గాని 5 చోములు కలవారని వర్ణనలు కదా! ఆ మొగముల 
నుండియే వేదములు పుట్టినవని మనకు (పమాణము లున్నవి. 
కనుక వేదములు 5 అగుటలో అనుపఫ త్రీ వమియు లేదు. 
(ు్మా న్‌ తలలు కలవాడై విశ్వకర్శృగా ఉన్న డు శ్‌ 


పంచ - బుషి (బ్రహ్మమూర్తులకు అభేదము 293 


"వేదములు ఉండియుండును. ఆయన ఛత్తుర్ళుఖుడై న పిమ్మట 
నాలుగు వేదములే అని (పచారమ్ము జరిగిడండవచ్చును. 
"కాగా బుగ్యజుస్సామా థర్యముల తోపాటు (ప్రణవ వేద 
మొకటి కవదిగా ఉన్నట్లు సై శ్లోకమును బట్టి తెలియు 
చున్నది. వ్యాస భగనానుడు వేద విథాగమును చేసినాడని 
(సిద్ది కదా! ఆయన విభాగన్నులో $, నాలుగ యుండునా? 
ఈ విషయము పరిశోధింపదగినది. శ పంచ వేదములకు, 
గాయ్యతీదేవి యొక్క పంచ శీర్షములకు. గుర్భుగానే ఉస 
నయన కాలమున నటువులకు పంచశిఖల నుంచెడి ఆచారము 
ఫొనసాగుచు వచ్చినది. ఈ చేవములను గూర్చి మిత 
సాహ్న్మసి నవమ ళతకములోని పధ్యములను కొన్నింటిని 
ఇక్కడ నుదావారించుట అ(పస్తుతేము కాదు. 
“ోవ్మా పంచనదన భాసితు డగువేళ 
పంచ వేదములు (పపంచితృములు, 
నజికి ఒక్క తలను నాలుగు వేదాల 
అని వచించనార లార మిత.” — 863 


“పణవేద మొకటి (ప ఛ్యేకముగ లేక 

(పణవమే సుపర్ష్మ భవుల హ్‌ 

జప్యమెనిన అద్ది సర్వ వి పాళికు 

పాస్యమగునుగా బె! పరమ మిత.” __ 861 
“అగుట ఫంచబుఘుల కద్దు 'వేడంబులు 

కలనట్లన్న మాట కల్లకాదుం 


294 విశ్వకర్మ వీశ్వరూపమొ 
పంచ ముఖములకును పంచ వేదంబులు 
పుట్టియుండబా ? సుపూజ్య మి! ఎ 865 
“పంచ ముఖములకును పంచ వేదంబులు 
(పాతినిధ్య మందబడుట కతన 
పంచ బుషుల చేత పఠన పాఠన, యోగ్య 
తను భజించె నవి. యుదార మితే”” 866 


“పరమ శ త్తవాది పంచమ వేదంబు 
(శ్రుతి చతుషస్టయమున జొనిపినారో! 
అంతరించెచేమె, జపనివదవిడ్యం 
గలిపినారొ తెలియగలమె; విత.” —— 867 


“| బహ్మపంచకంబు, (బవ్నార్షి పంచక, 

మంళ, శక్తి, మూర్తు లాదిగల్లు 

బవాుళ పంచకములె |పవచించు "వేదము 

లెదటంచు (పాజ్ఞులరయ మిత్ర.” — 870 
“కృత్య పంచకంబు, కృత ర తితయ మయ్యె, 

మూ ర్హిపంచకముు తిమూర్తులై రీ 

"వేద పంచకంబు వేదముల్‌ నాల్లయ్య, 

ఇట్టి మార్చులెల్ల నెలుగు, మిత్ర” __ 871 
“పంచ బుషుల పూర్వ భవ్య సిద్ధాంతాల 

చేట గలిపి, (క్రొ త్తలేవా చెప్పి 

మనుజులందు సమత | మందిచిశే స్వార్థ 

పరులొ మొదటివీట వలచి మిత్ర.” ఆజ రల 


ఈ (గంధక రను ఒక మహాసభలో “వేదము లన్ని”? 


పంచ - బుషి (బ్రహ్మ, మూర్తులకు అభేదము 295 
అని ఒకరు (పశ్నించినారు. వెంటనే ఆయన “బవ్మాకు తల 
అన్ని %” అని (ప్రతివళ్న చేసినాడు. అందుకా వ్యక్తి 
“మొదట అయిదు, శివుడొక తలను నజకగా నాబ్చ్టినవి” 


యా 


అనినాశు. అప్పుడాయన అయిదు తలలు ఉన్నప్పుడు 
అయిదు వేదములు శకాన్ని నాలుగు తలలై నప్పుడు నాలుగు 
వేదములే అయినవని సమాధానము చెప్పగా సభ అంతయు 
చప్పట్లు చజుచి తన వార్షమును వెలిపుచ్చినది. 
ఇంతకు (తీమూర్తి, పంచననా ర్తి సిద్ధాంతముల 
రహస్యములను ఇట్లు (గహింపవలసి యున్నది. (తిమూర్తులు 
స్థూల, సూత, కారణ శ రీరములకు (పతీకలు, సంశేత 
ములు. అక్షు పంచమూర్చులు లేక పంచ (బహ్మలు, పంచ 
బుషులు అనువారు పంచ భూతముల కే గాక, అన్నమయాది 
పంచ కోశములకు, పం చేయ్యదియములకు, పంచ |పొణములకు 
(పతీకలు, ఈ భావన పిండాండ పతమున గూడ సమన్వ 
యించి ఆ మూర్తులెల్లరు శరీరము నందే ఉన్నారనెడి రహ 
స్యమును సూచించుచున్నది. 
ఇంకను గాయ కీ ేవికి, సావిత్రి, సరస్వతి అని మరి 
"రెండు వేర్లు గలవు. ఈ శీ పేర్లతో మూడు వేళల యందు 
“గాయ్యతీదేవిగని ద్విజులై నవారు అర్చించుచుందురు. ఈ 
గాయ తి, సావిత్రి సరస్వతి, వీఠమ.లు “విశ్వ, బావ్మూణుల” 
అనగా ఈ సానగాది (బ్రహ్మర్షి వంశజుల పాలనలోనే 
ఉండెడివి. మొన్న మొన్నటివరకు గాయత్రీ వీఠమును 
ఏపూరివారును, సావి తీ వీఠమును కనుప ర్హివారును, సరస్వతీ 


296 విశ్వకర్మ విశ్వరూ వము 

వీళమును గినిెెర సాంబమూర్తి స్వామివారు పాలించు 
యుండెడి వారు. ఇదే ఆనెగొంది (పభుత్వ ఆస్థాన వీఠము, 
(పొఢచేవరాయల అస్ట్రానమున పండీతుడుగా నున్న 
ముమ్మనా చార్యులు గాయత్రీ వీళమును పాలించినట్లు 
“అంధ విశ్వకర్శ పురాణము” చెప్పుచున్నది. సావి(ీ 
వీఠాధిపతి అయిన (శ్రీ, కనుపర్తి బసవాచార్య స్వామి “రథ 
కారాధికరణము” అను [గంధమును |వానియున్నాడు. రథ 
కారుల (ూవ్మాణత్యమును గూర్చి ఆయన  పేరూరిలోని 
సప్టార్రేయ పండితులతో వాదించి గెలిచినాడు. సప్తార్రేయులు 
ఈ మీహానుభావునికి (బ్రవ్మారథము పట్టి ఊశేగించినారు. ఆ 
కారణమున ఆయనకు *పేరూరి (బవ రథా రూఢి 
అనెడు బిరుదము క నది, ఈనాడు రధకారుల (చౌవ్మా 
ణత్వమును నిరూపించుటకు “*రథకారాదికరణి” (గంధము 
పరమ (ప్రమాణమై (పసిద్ధి గన్నది. కావున పంచా నేయ 
(బాహ్మణుల చరిత్ర "వేదముల నాటినుండి నేటివరకు నుప 
సిద్దమై, జగళ్టేగీయమానమై వెలుగొందు చున్నది. 


సంచార్దేతోకిలి - వారిపై నిందలు 


ఇంతటి (పొచీన చరిత్ర (పసిద్ధులు గల ఈ పంజసో 
నేయ (బావ్నాణుల మాద కొన్ని నిందలు ఇంకనూ వే చేతర 
(గంథములలో (భాయబడి =... పహోారమున దువ్స్చంచార 
ములు జరిగి పీరు చిన్నచూపు చరాడబడుట శోచనీయము. 
పప్ప “ావ్మాణులు కారనియు, విశ్వళర్శకు శూ ద క 


పంచా ర్థేయులు జా వారిపైనిందలు 297 


యందు పుట్టినవారనియు, “మాహిమ్య కరణజూతి” దంపతు 
అకుకలిగినవారనియు, ఒక టి శెండుసృతులయందును, ఒకటి 
"రెండు పురాణముల యందును |వాయబడియున్న వి, స్వార్థ 
పరులైనవారు, అజ్ఞానులు, అసూయాపరులు ఆ ఆధునిక 
కల్పిత | గంథములనే ప్రమాణముగ తీసికొని పంచా న్టేయులను 
(బాహ్మణేతురులని నేటికినీ నిందించుట, (గంధాదులలో 
(నవొయుట, మనము గమనించుచునే ఉన్నాము. ఇట్లు నిం 
దించు వారికి వేదముల వాసనయీ తెలియదు. సృష్టి 
తత్త్వమే, ఆనాటి లోక వ్యవహారమే తెలియదు. అని 
సత్యారాధకులు ఛభావింపవలయును, అట్లు భాపించుటకు 
పంచ్దలను గూర్చి 'మేసుంతేవరకును (వాసిన వేడాది పప్మిత 
(గంథముల (పమాణము లే నిదర్శనములు, ఈ నిందా 
మయములైన (వాతలు ఆధునిక కాలమున ఎవరో అనసూయా 
పరులు (పతీ ప్తములు చేసినారనుటల్లో ఎట్టి సందేహనమును 
వలదు. (గంథములందున్న సద్విమయములను, సత్యములను, 
తమ కిష్టము కానిచో తొలగించుట, తవు కిష్టమెనటువంటి 
అసత్యము లే అయిన నిందలను, తిట్లను (గంథములలో 
చెర్చుట అను పని మనవారికి అలవాకైైన విద్యయే అని 
చెప్పికొన్నాము గదా. ఈ విధముగా (పహీ ప్తరచనలు చేసి 
నిందలకు గురి చేసినది ఒక్క “విశ్వ 'బాన్మాణు”లనే కాదు. 
నియోాగులను, వెఖాననులను (నంబివారు), శివార్చకులను 

బలవారు) కూడ మనవారు (గ్రంధములలో తక్కువ 

88 


298 విశ్వకర్మ విశ్వరూపము 
వారని (నాసి నిందించియున్నారు. ఉదాహరణమునకు ఈ 
దిగువ శ్లోకమును చూతురు గాక. 
“పురాతు కు తీయే వనే, వినాశం భార్హ వాద శే, 
తత్కళ తేషు సంజాతా వి వేభ్యశ్చ నియా గినః.” 
తా పూర్వము పరశురాముడు 21 మారులు దండ 
య్మాతలు చేసి క్షత్రియ వంశమును సర్వనాళ నము చేసి 
నాడని పురాణాదులలో మనము చదువుదుము. అట్లు పరశు 
రామునిచే తు తీయ వర్ణము నాశనను చేయబడగా వారి 
భార్యలు, వి పులతో సంగమించినారట. ఆ వి పులకు 
ఈ తృత్రియ స్రీలకు పుట్టినవాశే నియోగులు. అనగా 
నియోగ విధిచేత పుట్టినవారు గాన “నియోగులు” అయి 
నారని భావము. 


ఇది. ఎంత సమంజసమో ఆలోచింపుడు. వారి 
భార్యలు పిధవలు కాగా, వారు వి పులతో నియోగ విధి 
చేత సంగమించి బిడ్డలను కన్నారట. వారే నియోగులట.ల్లది 
ఎంతేవరకు సత్యము. నియాగిి (నాహ్మాణులను తిట్టదలంచి 
(వాసిన శోకము కాదా ఇది? అసలు సత్యము ఇడి. పరశు 
రాముని యుద్ధ వివ్లవ సమయమున కొందు త్యతియులు 
తప్పించుకొని పారిపోయి నగర (గామాంతరములలో 
భూదుల మనియో, వైశ్యుల వునియో, ఇంకొక కులము 
వారమనియో చెప్పుకొని |పాణరకుణ చేసికొన్నారు. అట్టి 
వారే తెలుగుదేశ మున వెలనులు” మొదలెన రాజ వంశము 
వారుగా పిమ్మట పరిపాలన చేయుచున్నారని నా పరిశోధ 


పంచార్షేయలు = వారిపై నిందలు 299 


నలో (గహింపగలిగినాను. మనకు స్వాతం్యత్యము రాక 
పూర్వము భారత దేశమున, చిన్న చిన్న పరగణాలను పరి 
పాలించుచున్న రాజులు, జమోందారులు తమ కులమును 
నూర్చ్చి చెప్పుకొన్నడి (పాచీన ఆ క్షతియులే. ఒకొక్క 
కులు మత్త జాతి విప్ణవములు సంభవించినప్పుడు ఇట్టి 
నూర్చులు, అవకతవకలు, |పాణరక్షుణము కోస మై జరుగుట 
ఆశ్చర్యము కాదు, మనదేశ చరిత్రను, నిశితము గాను. 
సూత్ముముగాను పరిశీలించిన చో ఇట్టి సంఘటనలు అనేకము 
నారి తక దృష్టికి పొడకట్టగలవు. విస్తర భయమున శివా 
ర్పృకులకు, 'వెఖానసులుకు జరిగిన అపకారములను అప 
ఇబారములనుు నిందలను ఈ సందర్భమున వక్కాణించుట 
లేదు. “వెక్యో విశ్వాస ఘాతుకః” బట్టి వాక్యములునూ ఈ 
నిందలలోనివే. 

పంచా స్రైయ్యులైన ఈ (చావ్భాణులను లోక వ్యవ 
పోరమున “యావ్మాణులని” గాని “విశ్వ బాహ్మాణులని” 
గాని పిలుచుటయే మాని వృత్తి నాచకములైన “కమ్మరి, 
వ్మడంగి, కాసే, కంసాలి, బక్తులు” మొద లైన వృత్తి వాచక 
పదములను వాడి వారి గారవమును మంటగలివినారు. ఇట్టి 
దారుణ కర్ణ చేత చారు _ బావ్మాణేతరులుగా ఇతరుల 
దృష్టిలో లోకమున పిలువబడుట, వ్యవహారింపబడుట, 
(గంథములలో |వాయబశుట జరిగినది, ఈ విషయమును 
మదీయ మిత సాహ్మసిలో ఇట్లు వేర్కొనుట మైనది. 

“వృత్తి వాచకములు నిపరీతముగ వాడి 

శిల్నగారవంబు చెజిచి అవల 


300 విశ్వకర్మ విశ్వరూపము 
పిళ్వక ర్మజూతి వృద్ధి నడంచిరీ 
సత్యమును చరిత చాటు మిత్ర!” —916 


“దేశ చరిత నెన్ని తికమకల్‌ జరిగానో 

ఊహసేయ తోచు ఉన్న నిజము. 

అధము లధికు లై రి అధికు'లై రధములు, 

కాలపురువ చిత్తలీల మి త్ర!” — 917 

“పంచబుములనాటి (పాథమిక స్ధితి 

ఇట్టు లుంజెననుచు నెరిగి (ప్రజలు 

విశ్వమనుజ ధర్మ విధులు తీరిచి నూత్న 

సంఘమును సృజింప జను. సుమి తే!” 518 

ఇట్టి సత్యముల నెన్నింటినో మిషతసావా సిలో 
(వాయుట అయినది. సత్యారాధకులు దానిని చదివి వే 
వములను |గహింపవలయునని కోరుచున్నాము. 
“విశ్వబావ్నాణు” లను గూర్చి, అ భాహ్మణులని 

(ప్రచారము జరుగగా వారు ఎన్ని యో న్యాయస్థానముల లో 
మొర పెట్టుకుని శమ _చాన్నాణత్వమును, వాదోపవాదముల 
ద్వారా తేవాది (పమాణములను నిరూపించి, నిర్ధారణ చేసి 
కొనుట, |ప్రభుత్వమువారు సత్యమును అంగీకరించి (పత్నీ 
పములైన కల్పిత శ్లోకములను పూర్వపకుము చేసి పంచా 
నేయులు “బాహ్మణులే” అని నిరూపించుట్క పెక్కు 
'తావుల జరిగినది, అట్టేవాటిలో చిత్తూరులో జరిగిన చిత్తూరు 
జిల్లా తీర్చు, గుంటూరు జిల్లా తీర్చు మొదలగునవి ఎన్ని యో 


పంచా న్లేయులు -- వారిపై నిందలు 301 
కలవు, ఇంతకుముందే *రథకారాధికరణము ఆ కోవకు చెంది 
నచేయని అతెల్పినాము” అనేకులు సత్పురుషులు, అసూయా 
రహితులు, సత్య దష్టులు అయిన కవి, పండిత, రచయితలు 
పంచా కేయుల _బాహ్మణత్వమును గూర్చి ఎంతగానో కొని 
యాడియే యున్నారు. నేటికినీ అట్టి పండితులు లేకపో లేదు. 

18వ శతాబ్ది తొలి పాదమున వైదిక (బ్రాహ్మణుడైన 
బొమ్మకంటి (ప్రభాకర కవి “ధర్ముపాల విజయము” (కాంస్య 
కార ఏర చరిత) అనెడి మహా కావ్యమును (వ్రాసినాడు. 
ఆయన మేము వక్కాణించిన పంచ బహ్మ సం పదాయ 
మును లెస్సగా ఎజింగినవాడు. ఆయన తన 'కావ్యములో 
పంచా కేయ వంళ పాళ స్త్యమును అడుగడుగునను నచించు 
చుండును, మచ్చునకు కొలది పద్యములను చూతము. 
ఉ॥ 
పూని సమస్త లోకముల. బొల్పుగ సన్టీయొనర్పం (బోవ ను 
జ్ఞాన విశుద్ధ మార్షముల సంతతముళ౯ా ఘటియింప బొల్బు స 
న్నానిత క్ర ర్తి సావన సనాతన, (పత్నేః నుపర్ష్మ నామకా 
భూన బుషుల్‌ (ప్రవర్త రిలిన పూతమహీనుర వంశ మూ నా 
— 8.17 
తే.గీ, ఆ విరాడ్విశ్వకర్శ్మ పంచాననంబు 
లమరు చుండును వామదేవాది నావు 
ముల దదాస్యంబులను సముద్భ్భూతు లెరి 
సానగాదులు జ్ఞాన విజ్ఞాన నిధులు. — 8.19 
నీ! మొదట సద్యోజాత ముఖ సంభవుండగు 


302 


న్‌1| 


గ్‌ 


విశ్వకర్మ విశ్వరూపము 


సానగ (మ్మా బుక్యాఖవాడు, 
వామచేవ ముఖోద్భవ సనాతన |బహ్మ 
సంస్తుతామల యజుహ్నాఖవాడు, 
అల య ఘూరాస్యజుం డవాభూనుడను (బహ్మ 
జగదీడితుడు సామశాఖవాడు, 
తత్పురుసాన నోద్భవుడు (పత్న _బవ్మా 
సరవి నథర్యణశాఖ వాడు, 
పరగ నీశొన ముఖజ సుపర్ష్య మౌని 
(వణవశాఖి; జనించి కీ పంచశాఖ 
లందునన్‌ నూటయిరువది యదుగు రగు 
(బవ్మాబుములు, తదన్వయ (బావ్మాణులము. 
— 8.20 


ఘన విశ్వకర్మ జగద్గురు రాజిత 


పంచముఖోద్భవ (బహ్మబుమలు, 
తత బుగాది| తే యాధర్యణ (పణవాఖ్య 

పంచ వేడాంచిత (బవ్మా బుములు, 
చయన సాంతపనాది సర్వయజ్ఞాళి ని 

ర్వవాణ ధూర్వహ పర బవ్మాబుషులు, 
నాయప దారు తామాది లోకాధార 

పంచకర్మలు గల (బవ్మాబుములు 
నరయ (బవ్మా, విష్ణు హర, పాక్షశాసన, 
భాస్కర స్వరూప (బవ్మాబుషులు 


పంచార్దేయులు - వారిపై నిందలు 303 
సృష్టి కాది పురుష సీంహు ల వారిస 
ద్య్వంళ మందు. బుట్టి వజులినాము. — 8.15 
ఈ పద్యము లందు ఇంతనరకు మనము వేద పమాణ 
సమ్మతముగా శెలిసికొనిన సానగాది (బవ్మా బుములు, మను 
మయాది (బహ్ములు, బుగాది పంచ వేదములు మున్నగు 
విషయములు 'పస్తావింపబడుట గమనింపదగినది. ఇక ఈ 
కావ్యమును చదివి అందలి భావములతో ,న్లీ/పాదకృవ్ల 
మూరర్తిశ్మాక్రిగారు |వాసిన సంపూర్ణ అభ్మిపాయమును, 
పీశేగాక (శ్రీ, విశ్వనాథ సత్యనారాయణగారు, శ మధ్య 
పూర్ణ (పజ్జాచార్యుల వొరలు (వాసిన అభ పాయములను 
కూడ పారకులు చదువుట మంచిదని వానినిట ఉదావారించు 
చున్నాము. 

1] శ్రీపాద కృష్ణమూర్తి కాస్త్రిగారి అధి పాయము : 
ళ్‌ జ విశ్వకర్శ వంశమునకు చెందిన త్వష్టయు, విశ్వ 
రూపుకుు మయుడును, మహా(పఫావ సంపన్ను లుగాను, 
లోకాతీత మహీమాతి విశాల యశోవిరాజితులుగాను 
వేదాది వాజ్బుయములో వర్మింపబడియున్నారు. పంచముఖ 
(బహ వంశీయు అగు విశ్వకర్మ లందరును “విశ్వ బాహ్మ 
ణులు.” వీరికి చతుర్ముఖ బవ్మా వంశీయులగు _బాహ్మణులకు 
వలె వేదళర్శాధి కార మేగాక, శిల్చక ర్మాధి కారము కూడ విశే 
మీంచి శలదు. వీరు విశ్వమానవకోటికి చేయని ఉపకార 
మొక్కటియు లేదు. అణువు మొదలుకొని, (బైహ్ముండము 
వరకు ఏరు నిర్ణించినదియే యనుట సిద్ధాంతము. ఈ అంక 


304 విశ్వకర్మ విశ్వరూపము 


ములు ఈ ధర్మపాల విజయ కాన్యమున యధావకాశ ముగా 
సూచితము లనవచ్చును.” 


a (ధర్మపాల విజయము- పుట. 14) 
[ఈ ధర్మపాల విజయము కావలసినవారు (శ్రీ కోసూరి 
వెంకట నుబ్బారావుగారు (రికైర్డ్‌ తహశీల్దారు). అజ్ఞా వారి 
వీధి) నాజరువేట, తెనాలి అను చిరునామాకు వాసి 
తెప్పించుకొనవచ్చును.] 
శి] శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి అధి పాయము : 


వలన పూర్వ మీ చేశమున విశ్వ బావ్మాణు లెట్టి 
వారో ఈ కావ్యము నిరూపించుచున్నది. వారి (ప్రాచీన 
సభ్యత, వారి వైదిక, లౌకిక శిల్ప (పాగల్భ్యము, వేద శాస్తా? 
గమ, ళిల్చ, వాస్తు (గంథములలో వ్యాఖ్యానరమ్యుముగా 
కాంచగలము, విశ్వకర్శ పురాణ మూల స్పంభ్కో నాగర 
ఖండాది [గంధములు వ (పాళ్సస్త్యమును ఇచాటునవి 
తెలుగులో కూడ నున్నవి...” 
తి] కీ శే. శ్రీమధ్వ పూర్ణ (పజ్ఞాచార్యులు గారి 

అభి పొయము గ్‌ 


కధ్‌ 
వళ 


. విండితార్థ ' మేమన్య ఈ కవి సత్యాన్వేషణ 
మొనర్చి “విశ్వ బావ్మాణు”లను సానగ సనాతనాది శిల్ప 
(బ్రహ్మ బుషి వంశ సంభవులనుగా నిరూవించి, మజుగున 
పడియున్న యేత దుదంతమును వెలుగులోనికి 'తెచ్చినాడనుట 
పరము సత్యము.” 


పంచా ర్షేయులు అ వారిపై నిందలు 305 


ఈ సందర్భమున -కాళ్టీ క్నేత్రము నందలి విద్యజ్ఞను 
లిచ్చిన తీర్మానము కూడ ఇచ్చట ఉదాహరించుట సమంజస 
ముగా నుండును, 


కాశీ క్షత విద నుల తీర్మానము ; 


“నామాన్యతీః (పజా ద్వివిధాః, విశ్వకర్శ (బమ్మా 
నిర్మిళాః, కళ్యప (బ్రహ్మా నిర్మితాళ్ళం యద్యసి “మావా 
ఇకో౭_శర ముఖ మాదీ దిత్యా దినా విరాడంగత్వం (పతీ 
య తే. తభాపి ఆకాశాద్యాయు రిత్యాదివత్‌ పరంపరయా 
తజ్జన్యత్వం బోధ్యమ్‌. ఆద్య్యాః పంచవిధాః, ద్వితీయా 
శ్చృతుర్విధాః ఫస త్య తాద్యా దై శ్వకర్న్శణాః యజనాది 
(త్రయం కర్భవ్య త్వే3 'పజాపాలనాదికం వృత్త్యుపయోగి 
'త్వేన స్వీచ, కః, కాళ పేషు మభ్యే _బావ్మాణా యజనాది 
(త్రయం క రృన్యల్వేన, యాజనాద్మితయం జీవనోపయోగి 
తేన పష ట శ 
మయ (విశ్వకర్శ _వాహ్మణ నంశానగమము. పుట-లితిగ్గి 
దీనికి తెలుగు  |పజలు “విశ్వకర్మ (బవ నిర్శితులు, 
“కస్యప _బహ్మ' నిర్శితులు అని సామాన్యముగా రెండు విధ 
ములు. “| బాహ్ముణోఒస్య ముఖమానీత్‌ ” అనుటనలన విరా 
ట్పురుమనకు వీరు అంగముల వంటివారని తెలియుచున్నది. 
ఐనను ఆకాశము నుండి వాయువు, దాని నుండి అగ్ని ముద 
లగునవి పుట్టినవన్నట్లు పరమ పురుషుని నుండి పుట్టుక యని 
ఎజుంగవలయును .సీరిళో ముదటివారై న “విశ్వకర్మ (దైవ 
శీ9 ] 


306 విశ్వకర్మ విశ్వరూపము 
ముఖోద్భవులు సానగ్మ సనాతనాది భేదముల వేత ఐదు రీతు 
లగుచున్నారు. రెండవవారు (బాహ్మణ, క త్రియ, నెశ 
శూద శేదముచే 4 రీతులు. ఆద్యులై న ర ర్మణులు , 
యజనము, అధ్యయనము, దానములను క్ర బ్రములుగను 
(పజాపాలనాదులను వృత్తులుగను స్వీకరించినారు. కశ్యప 
సంతానము నందు “చావా ణులు” యజనాదులు లను 
క ర్వవ్యములుగను, యాజనాచులు జీవనోపాయముగను ఎన్ను 
కొన్నారు. 

ఇచ్చట నొక విశేషము : కాలీ కే త్రస్థ విద్వజ్ఞనులు 
తమ అభి పాయములో “విళ్వకర్శ (దన్ని నుండి పుట్టిన 
సానగాది బుషులను, కళ్య పునీ వేటువేటుగా చూచినట్లు 
తెలియుచున్నది. అశ్లే కృష్ణమూర్తి శాన్రిగారును పంచ 
ముఖ బహ్మ ఒకడనియు, చతుర్ముఖ (బవ్మా వేతొకడనియు, 
ఇరువురు వా లున్నారని చెప్పినారు. ఈ భావము మన 
పురాణ వాొజ్బ్మయము ననుసరించి కల్లినట్టిది. వేదము ననుస 
రించి చూడగా “విశ్వకర్మ” నుండియే పంచర్జులును, సప్తర్షు 
లును కలిగినట్లు మనము ఇంతకుముందు చదివినాము. అయితే 
పూర్వ బుషులైన సానగాదులు మొదటివారనియు, స్తర్దు 
లైన వసీష్టాదులు పిమ్మటి వారనియు వేదసూక్త మే 
(బుగ్వో. 10.12 సూక్తములు) చెప్పినది కదా! కనుక ఉభయ 
బుషులును విశ్వకర ” సంతానమే, వారి సంతానమంతయు 
“వెళ్వకర్శణు లే” కదా! అట్లు బుగ్వేదము చెప్పినదానికి 
భిన్నమైన పురాణ వాక్యములు (పమాణము  లెట్లగును ? 
వేదము ననుసరించిన స్మృతి, పురాణాగమాదులకే (పామా 


పంచ - బుష్కి (బ్రహ్మ, మూర్తులకు అభేదము 307 


ణ్యము గాని అందుకు భిన్న మైనవాటికి (పొమాణ్యి మెట్లు? 
“యత సప్తర్తీన్‌ పర నక మాహుః” అని బు గ్వేదమును, 
“విళ్యక ర్మాణంతే సప్త బుసీవంతం” అని అధర్వ వేదమును 
సప్త బుషులు “విశ్వకర్ణ సంతతి”యే అని చాటుచున్నవి 
కదా! సృష్ట్‌కి హేతువైన, అఖండ పరమాత్మ స్వరూపము 
ఒక్క శేకాగా దానినుండి కలిగిన ఆకాశాది భూతములును, 
రజ, స్సృత్వ, తమాగుణములును ఒకే తీరు-వై యుండగా, 
వాటినుండి కలగిన సృష్టీని_ విశ్వళర్శ సృష్టి ఒకటనియు, చతు 
రుఖ (బహ్మ (లేక కశ్యపుడు) నుండి కలిగిన సృష్టి వేజొక 
టనియ్యు చెప్పుచూ ఒశే తత్త్వము నుండి కలిగిన మాన 
వులలోనే నానా భేదముల చేర్పరచి తరతమ భావముతో 
వ్యవవారించు మానవుల భేద దృష్టిని వఏమనవలయునో 
తెలియకున్నది! అసలు (పొచీన సిద్ధాంతము ఇట్లుం డెడిది 
కాదు. పురువ సూక్తము మానవులలోని అంతరములను 
వర్ణించిన టేగాని, వారు పరస్పరము వేజనిగాని ఒకరితో 
మరొకరికి సంబంధ "బాంధవ్యములు లేవనిగాని చెప్పలేదు. 
ద్రవ నుండి వుట్టిన వారందరును _వాహ్మణు లే. అశ్షే ఆ 
మూల తత్త్వమును “విళ్వకర్మ” పదములో పేర్కొన్న ప్వుడు 
ఆతని నుండి కలగినవారందరూ “వైళ్వకర్మణు” లే కావల 
యును కదా! భూతములతో వీర్పడిన సృష్టిని భౌతిక మన్న 
ప్పుడు, |బహ్మకృష్ట్రిని |చావ్మాము లేక (ఛావ్మాణము 
అనియు, “విశ్యకర్శ” సృష్టిని వై ళ్వకర్శణ మనియు, విశ్వ 
శర్శుజమనియు అనుటలో దోషమేమున్నచి- (పకృతి నుండి 


308 విశ్వకర్మ విశ్వరూపము 

కలిగినది |పొకృతమగుచున్నది గదా! కనుక ఇదంతయు భావ 
లోని శబము నందు గల భేదమేగాని వస్గుగత మైనది కాదు. 
కనుక పంచారేయులను, నసప్తారేయులను భిన్నముగా చూడ 
ననసరము లేదు. వేదములను బట్టి అందరును వైళ్వకర్థుణు లే. 
ఈ విషయము లన్నియు (బహ్మార్షి క్‌ E} యలవర్తి ఆంజ 
చేయ శా ద్ర్రిగారు సంపాదించి (ప్రకటించిన “విశ్వ బహ్మ్మోప 
నిషత్తు, “నో త కాండము” అనెడి | గంథములలో స్పష్టమగు 
చున్నవి. ఈ మన్కు మయాదులు “సంచ (బవ్మాలు” అనెడి 
"పేర్లు కలవారు. వారినుండి (పజాసృష్టి కొనసాగినది. ఒక్కా 
కార్‌ నుండి ఐదైదుగురు బుషులు కలిగిరి. సానగ బుమి 
నుండి “ఉపసానగుడు, భి భాజుడు, కశ్యపుడు, మను విశ్వ 
కర, విశ్వాతృకుడు” అను నైదుగురు పుట్టినారు. ఇట్లనుట 
చేత సానగ బుషి, లేక శివుడూ లేక మను బహ్మ అనువాని 
నుండి కశ్యపుడు కలిగినట్లు. శకెలియుచున్నది, కనుక కళ్యా పు 
నికి “విళ్వకర్మ” సంబంధము లేకపో లేదు. 

“ోవిశ్వకర్ష” సం|పదాయమున గల విశ్వ బహ ప 
నిషత్తు, శిల్పోసనివత్తు, పంచ బహ్మోపనిషత్తులు చేసిన 
వర్హనమే స్కాంద, (బహ్మండ, వసిష్టోప పురాణములలోన్ను 
ఆగ్నేయ, మత్స్య పురాణములలోను కాంచగలము. ఈరీతిగా 
కక్యపునకు “విశ్వకర్శ”తోను, మనువని చెప్పదగిన “శివుని” 
తోనుసంబంధముండుటవలశే ఆతడు మహో శిల్ప బుషి అగుట 
కును, కాశ్యప కల్బాది (గ్రంధములను |వాయుటకును, 
అందు వాటిలో శె వ సిద్ధాంత (ప్రభావ శిల్బముల నే చెప్పుట 


పంచ = బుషి, (బహ్మమూర్తులక అభేదము 309 
కును సంభవము కలిగినది. “యే శిల్పం కస్యప రోచనా 
వత్‌” ఇత్యాది మంత్రములు కళ పునకు సంబంధిం చినట్టివి 
మదీయ శిల్పదర్శనములోను, విశ్వకర్మ (చాహ్మణ వంశా 
గములోను కాంచగలరు. ఈ కశ్యప మవార్షి భువన మహర్షి 

పుతుజైన “భావన విశ్వకర్మకు సార్వభోమ పట్టాభి "పీకము 

వేనీనాడనియు దానిచేత ఆ “భావనుడు” మహా (పభౌవ 
సంపన్ను జై నాడనియు, “ఐత్ర చేయ (బాహ్మణ పంచిక” 
యనెడి (గంధము చెప్పుచున్నది. 

“ఏతేన వా వా ఐందేణ మహా భి పీ కేణ కళ్యపో 
విశ్వకర్మాణం భొవన మభిపి షేచ, తస్యా దు 
విశ్వకర్మా భౌవనః సమ స్తం సర్వతః ష స్రథివీం 
జయన్‌ పరియా యాశై ౮ రుచ మేధై ప 

(8 ఖండం_21, అంట) 

తా: భువనుని యొక్క కుమారుడు భొననుడు. 

కశ్యపుడు “భావన విశ్వ్యకర్శ”కు సర్వ శేష్థమగు సార్వ 

భొమ పట్టాభిషేకము చేసినాడు. డాని వలన ఆ “విశ 

కర్మ” చతుస్సము[ ద పరివేస్టిత భూమి నంతేయు జయించి 

పాలించుటయీగాక అనేక అళ్వ మేధ యజ్ఞ ములు కరూడ చేసి 
(సకాళించినాడు, 

“కళ్యా పో యా సింది అనెడి మంత్రమునకు 
భామ్యము (వాయుచు హారద తాభార్య్యూలు కశ్యప శబ్దమును 
ఇట్లు నిర్వచించినారు. “కశ్యప ఇత్యాదిత్య స్వా్యాభిభానం. 
పళ్యతి సర్వమితి పళ స్టఃః పశ్య వ్‌వ పశ ర్థిక్షః, త్ర త్ర ఆద్యంత 


310 విశ్వకర్మ విశ్వరూపము 


వర్మ విపర్యయేణ పళ్యకః కళ్యపో భవతి. కించ దృశ్యతే 
చారణ శే, పళ్యకః కశ్యపో భవతి యశ్సర్వం పరిపళ్యతీతి” 
అనినారు. కళ్యపు డనగా ఆదిత్యుని వేరు. అంతటినీ బూచు 
వాడు పశ్యుడగుచున్నాడు. డానికి క (పత్యేయము చేరగా 
(బాలుడు "బాలకు డై నట్లు) “పళ్యుడు' “పళ్యకు" డగును, 
మొదటి, చివరి అతురములు మారుటచేత “పళ్యకుడు' 
“కళ పు డగుచున్నాడు. అంతటినీ చూచుట అనెడి పని చేత 
“పళ్యకుదే' “కళ్య పుడగుచున్నాడని సారాంశము. నురియు 
స్కాంద నశాగరఖండము _ (అధ్యాయము-క, నో-28) న 
“కళ్యా పో, విళ్వక ర్మాచ విశ్వలోక వితామవౌా” అని 
యున్నందున వారికిగల సంబంధము తెల్లమగుచున్నది. ఈ 
కశ్యప (పజాపతి మహో శిల్పాచార్యుడనియు, ఆతని శిల్పము 
వేత్రనే భూమికి, “కాళ్ళ పి అను వేరు కలిగినదనియు తెలియు 
చున్నది. కనుక కాళీ విద్వజ్ఞనులు తమ జాతి నిర్ణయ పత 
ములో వేర్కొన్న కశ్యప (వా “విశ్వకర్మ” సంబం 
ధియేగాని భిన్ను డు కాడని (గహింపవలయును. 

జగమంతయు “విశ్వకర్మ మయమే అని వేద (ప్రమా 
ణములతో నిరూపించుచున్న మాకు “కశ్యపుడు” భిన్ను 
డెట్లు కాగలడు. కార్డీ విద్వజ్ఞనులు “విక్వక్ర ర _చావ్మణు” 
లకు యజన, అధ్యయన, దానములు క ర్హవక్జిము లనియు 
(ఆచరణీయము), (పజా పాలనాదులు వృత్తులనియు (వాసి 
నారు. అది సరికాదు. వై క్యకర్మ్శణులకు యజన్క, యాజన, 
అధ్యయన, అధ్యాపన, చాన, (ప్రతి గవాము లనెడి ఆరు 


పంచార్రే ములు - వారిపై నిందలు 311 
కర్ణులు ఆచరణీయ మ బే. వృత్తులు. సానగాడి గో|త్రముల 
ననుసరించి అయో, డారు, తామ, శిలా, స్వర్ణ మయము 
లనునవి. అనగా కమ్మరము, వడంగము, రాగిపని, శిలా 
శిల్పము బంగారు పని అని స్కాందాది పురాణ (పమాణ 
ముతో మేము నిరూపించి యున్నాము. కాశీ విద్ద్వజ్ఞనులు యజ 
నాది (తయ మే అనగా యజన,అధ్య్యయన, దానములే (వేదము 
చదువుట, వేద కర్శల నాచరించాట, దానమిచ్చుట ఈ 
మూడే) కర్తన్యము లనినారు. అదికూడ సరికాదు. ఈ 
పంఇాన్రేయులకు వేదము చెప్పుటకు, దానము న్వీకరించుటకు 
(పతి గవాము) కూడ అధికారమున్నది. అనగా వట్క- 
ర్మాధి కారము కలదన్న మాట. ఇది ఈనాడు తెచ్చిపెట్టు 
కున్న ది కాదు. పరి పూర్వులై న బుషులకు, (బవ్మాలకు కూడ 
కలిగినట్టి బే. 

“విళ్వకర్న” కుమారుడు త్వష్ట బవ్మా కదా! 
ఆయన ప్యుతుడే విశ్వరూపావార్యుడు. ఆ విశ్వరూపుడు 
చెవేందునికి పురోహితుడి (పకాళించెను. ఈ విషయమే 
యజుర్వేదమున “విళ్వరూవోవై త్వాష్టిః పురోహీతో 
'బజేవానా మౌానీత్‌ ” విశ్వరూ పుడు "దేవతలకు పురోహితుడై 
యుండెను. ఆ వంశమున పుట్టిన పంచా రేయులకు పొరో 
హిత్యము- అనగా 'వేదకర్ణులను ఇతరుల చేత ఆచరింప 
శయుట, పరంపరగా వచ్చినట్టిదే. కనుక కాళీ విద్ద(జ్ఞనుల 
ఛావము సరికాదంటిని. అంతియీకాక బృవాదారణ్యకోప 
నిషత్తు నందలి శవ అభ్యాయమున గల _్రహ్మావిద్యాణార్యు 


312 విశ్వకర్మ విశ్వరూపము 
లలో సానగ, సనాతనులు, త్వష్ట, విశ్వరూపాదులు స్పష్ట 
ముగా అగుపడుచున్నారు. అదృష్టవళ మున మన పుణ్యా 
తులు ఆ భాగమును తొొలగింపలేదు. ఈనాడు (పతి పాఠక 
డును దానిని చదువుకొని సత్యమును (గహింపవచ్చును. 
“విశ్వకర్మ” మొట్ట మొదటి బ్రహ్మ విద్యోప చేష్ట అనియు, 
ఆవల “విశ్వరూ పుడు” మధ్య్యముడనియు సద్దురు పరంపరో 
భ్యాన న్లోరమును బట్టియు తెలియుచున్నది ౩ 
“విళ్వకర్శ సమారంభాం, విశ్వరూపార్య మధ్యనూం, 
అస్తదాచార్య పర్యన్తా , వండే గురు పరంపరామ్‌.” 

విశ్వరూ పుని విషయము మి తసాహసిలో ఇట్లు 

(పస్తావింపబడీనది. 
“త్వాష్ట్రు విశ్వరూప త ల్త్వజ్ఞు డిం|ద పు 

రోహిత త్త్యమున నిరూఢుడగుచు 

అక్టునుతుల కొసగె నా పురోహిత పద 

గారవంబు. (శుతులం గాంచు మి త్ర!” — 857 

“ఆల బృ హాస్సతియును, ఆ విశ (రా పుండు 

శిష్ట శిల్బులగుట జేసి కాదె 

'దేవగురువులైర్సి తెలియక శిల్చ్పంబు 

గురుత నంద కొంపకూలు, మిత్ర!” య 559 

బృవాస్పతి శిల్బాబార్యుడు” కాదనుకోొందు కేమో. 
పంచ సంకృతులలో బృహస్పతి కూడ ఉండుటకు “స ప్రథమ 
a శ్చికిత్వాన్‌” అను మరంత మే నిదర్శనము. (ఈ (గ్రంథము 


వంచా క్షేయలు = వారిపై నిందలు 313 


52వ పుటలో ఏవిశదముగా (వాయబడినదిఎ ఒక్క బృవాస్ప 
తియే యేమి ? వసిష్ట, విళ్వామి త, భరద్యాజాదులు, భృగు, 
అంగిరః (ప్రభృతులు కూడ మహాశిల్పు లే. వాశెన్నో శిల్ప 
(గ్రంథములు (వాసినారు. |గంథములు _్రాసినాశే గాని, 
శిల్పము చేయలేదు అనుటకు ఫలు లేదు. శిల్చ్పమనునది 
ఆచరణపూర్వక విద్యగాని, మాటలతో మాత్రమే అగునది 
కాదు. చేయగలవాడు మాత్రమే (వాయగల్లును. ఈ సంద 
ర్భమున మత్స్య పురాణము పేర్కొన్న 1కి శిల్చాచార్యు 
అను మటువరాదు, 
18. శిల్ప విశారదులు : 
భృగు రతి, ర్వసిష్థశ్చ, విశ్వకర్శా, మయ స్తధా, 
నారదో నగ్నజిచ్చైవ, విశాలాకుం, పురందరః, 
(బహ్మా, కుమారో, నందీశ్‌ 8, కౌనకో, గర్ల చవచ, 
వాసుదేవో ఒనిరుద్ధశ్చ, తథా శుక్ర బృవాస్పతీ. 
అష్టాదనై తే విఖ్యాతా శిల్ప శాస్తో పబేళ కా. 
వు (చుత్స్య పురాణం. 250 అధ్యాయం) 
పీశేకాక మజికొందటు శిల్పాచార్యులు గాన్లేయా 
గమములో పేర్కొనబడినారు. (చూడుము. శిల్చ్పదర్శనం) 
రథకారులు కూడ అ, చావ్మాణులని ఆధునిక (గంథము 
లలో (వాయబడినది- అదికూడ కుమింపరాని దోషమే 
(త ప్ప) “విశ్వకర్మ” స జీవులకు శరీరములను నిర్మించెడ్‌ 
రధకారుడు, అనగా మనెడి రథమును చేసెడి కలి 
శ0 | 


314 విశ్వకర్మ విశ్వరూపము 
అన్నమాట, శరీరము రథమును విషయము కఠోపనిషత్తులో 
ఇట్లు (పస్తావింపబడినది. 


“ఆత్మానం రధినం విద్ధి, శరీరం రధ మేవచ 
బుద్ధింతు సారధిమ్‌ విద్ధి, మనః పగవామేవచ 
ఇం|దియాణే హయానాహు ర్విమయాం నేమ గోచరాన్‌ 
ఆ కేం ద్రియ మనోయుకం భో రే త్యావా ర్మనీమ్‌ణః.” 
"తా! జీవుడే రధికుడు. అనగా రథము నెక్కి. (ప్రయా 
ణించువాడు. శరీరమే రథము. బుద్ధి యే ఆ రథమును 
నడపు సారధి, మనస్సే పగ్గము. కన్ను, ముక్కు, చెపి, 
"కాలు సేతులు మొదలగు ఇందయములే గుజ్జములు. ఈ 
ఇం దియములు సంచరిం చెడి (వచేశములే అనగా ఇందియ 
విషయము లే సంవార (ప్రదేశములు. ఇట్లు ఇం(దియముల 
తోను, మనోబుద్ధులతోను కూడుకొని శరీర రథము నెక్కి 
తిరుగు జీవుడే పుణ పాపకర్శల ననుభవించు భోక. ఈ 
పర్లనమును బట్టి శ ము రధమని శతేలుచున్నది కదా! అ 
శ రధమును నిర్మించిన భగవంతుడు రధకారుడు కాదా! 
కనుక రధకారు డనగా “విశ్వకర్శ” యని 'తేలుచున్నది. 
ఆయన సంతానమైన సానగ, సనాతనాదులు, చారి సంతతి 
మొన “పంచా నేయ _బావ్మాణులు” శిల్పములు చేయు 
చున్నారు గాన వేదానుసాఠముగా వారు రధకారులు కూడ 
కావచ్చును, అగుదురు. ఐనారు. ఇట్టి స్థీతిలో కొన్ని (గంథ 
ములలోని పతీ ప్ప శ్లోకములు వారిని “సంకరులనియు”, 


పంచాస్తేయులు = వారిపై నిందలు 315 


“సంకీర్టు లనియు” నిందించి (వాసినవి. ఈ విషయమును 
వితసావాసి ఇట్లు (పస్తావించినది. 
“రధము చేయువాని రథకారు డందురు, 
తను రథములచేయు ఛాత యెన్న 
(వధముడై న పూజ్య రధశకారుడగుం గాచి! 
విశ్వహిత చరిత, వినుర మ్మిత! — 905 
“విశ్వకర్మ మొదటి శాశ్వతే రధశకారు 
డతని సుతులు సృష్టి ననుకరించి, 
తాల్చినారు "పేరు ధరణిలో రథకారు 
లనుచు, సత్య మెరుగ నగును మిత్ర!” — 907 
“సత్య మిట్టులుండ సంకఠుల్‌ రథకారు 
లనుచు (వాసినార లణప వారి? 
"వేదములను వీరు విశ్వజనీనులై 
సంస్తుతింపబడిరి చదువు మిత్ర!” — 909 
“భ్ళాగువు తెన్నబడిరి తగ రధశారులు 
కాగ సానగాది గణము నక్తై 
అయిరి రధకరులుగ అవ్వారి సూనులు 
కారె రథకరులుగ * కాంచు మి త్ర!” — 910 
సృష్టికర్త శిల్చి అను విషయమును బుగ్వేదములోని 
(బహ్మణస్పతి అను మంత్రము చెప్పుచున్నది. (చూడుము, 
పుటలు.270, 205) 
ఇందు భగవంతుని కర్మారుడని చెప్పుట ఆయన 


316 విశ్వకర్మ విశ్వరూపము 


లోకములను “అధమత్‌ * అని వచించుట శిల్ప | పాధాన్య 
మునే సూచించుచున్నవి. ధవుత్‌ మనగా “ఊదుటి అని 
అర్థము. అధమత్‌ అనగా ఊడి చేసినాడు అని భావము.శిల్పి 
లోహములను కొలిమిలో కఠగనూది వస్తువులను చేయునట్లు 
భగవంతు డీ జగములను సృవ్టీంచినాడని భావము. “కర్మారి 
శబ్లము (పకృ తి, దానిరుక్ము విళ్ళతియే కమ్మరి. వేద మో 
రీత్రీగా భగవంతుని “కమ్మల” యని, *రధకారుడు” అని 
“విశ్వకర్మ” అని చెప్పి తన శిల్పకర్మాభిమానమును వెల్లడిం 
చుట (సతీవారను గమనింపవలసియున్న ది.సంకృతి పదమునకు 
కూడ “శిల్పాచార్యుడ' ని యే అర్థము. అనగా యోగ్య మైన 
శిల్చకర్శ ద్వారా, వస్తువ్రలను సృష్టీంచువాడని భావము. ఇట్టి 
భావములు పిజ్ఞులైెనవారు పలుతావుల కాంచవచ్చును. విస్తర 
భయమున ఉదాహరింపజాలకున్నాము. వైళ్వకర్మణుల కే 
వేదమును చది వెడి, శిల్పమును చేసెడి అధికారము కలదనుట 
మా యభ్మిపాయము కాదు. బుద్ధి పాటవము, చేతినేర్చు, 
గల సత్చురుషు 'లెనరై ననూ హ్‌; అనుష్టింపవచ్చును. -ఈ 
భావమును మా మి త్రసాన్నా స ఇట్లు చెప్పినది, 

“వర్ద భేద బుద్ధి వజ్లిల్లిన దినాల 

(శ్రుతి కన ర్హమనెరి చూద జూతి; 

ఇట్టి స్వార్థపరత ఎంత వ్‌గర్హ మో! 

విశ్వహిత చరి వినర మిత | — 900 


చేద దృష్టిలో అండబజును _బొవ్మాణులగుటకు అవ 


పంచార్జేయులు - వారిపై నిందలు 317 


కాళ మున్నది. ఆ వేద మౌర్ష మునే సానగాది బుషులును, 
వారి సంతానమైన పంచా న్రేయులును అనుసరించినారు. 
“సర్వమానవులను సభకి) వ కాల చేయ 
పూనినట్టి బుషులు సానగాదు 
లగుట వారి. తోవ నణచి రాధునికులు; 
విశ్వహిత చర్మిత వినర మి త్ర!” — 899 
ఒకసారి స ప్రబుసుల్కు మయ (బమ్మా చేత (ావ్నా 
ఇత్వ రహితులై పోవునట్లు శపింపబడగా వారికి మరల 
“విశ్వకర్శ” చేత (చాహ్మాణత్వ మొఫగబడినది. ఈ విషయ 
మునే విశ్వకర్శ సూక్ష ము “లేపా మిష్టాని సమిషా మద ని 
యత్ర సప్తర్షీన్‌ పర వక మాహుుః” అను వాక్యమున “విళ్వ 
కర్ణ” స ప్ప బుషులను అను గపింపగా వారు వార్షించి 
నారని (తే మద ని) చెప్పినది. ఈ అంశము మి తసావాసిలో 
ఈరీతిగా పూర్వాధునిక విషయముల ననుసరించి చెప్పబడినది. 
“విశ్వకర్మ దొట్టి విబుధులు తద్వంళ్యు 
లిచ్చినారు (చావ్మ్యూ వెంందజికినో; 
సానగాద్యనాది సంయముల్‌ తొట్లింటి 
గురుగణంబు నువ్వె పరము మిత!” — 901 
“శాపతీప్తులై న సప్తర్షులకు (చావ్మ్యూ 
మొసగి వశంకర ఉదరించె; 
వరలు నీ Tees శ్రురాణ 
భాగనుందు కననె! పరమ మిత్ర!” — 902 


318 విశ్వకర్మ విశ్వరూపము 

అథర్వ వేదము నందలి పృథివీ సూక్తము వైశ్వకర్శ 
ణుల యొక్క యజ్ఞ కార్య నిర్వహణమును ఎట్లు నిరూపించి 
నదో ఉ5. 4రి పుటలలో కాంచవచ్చును. 


(బాహ్మణుల లక్షణములు _ భగవ క 


నో, “ళయో దమ స్తపశ్శౌచం మాంతి రా వ మేవచ, 
జ్ఞానం విజ్ఞాన మా స్తిక్యం _బావ్మాం a సభా వజమ్‌.” 
en (భగవద్దీత 18.42) 
తా ఏ; శమము, దమము, తపస్సు, మోంతి, ఆర్జనము, 
జ్ఞానము, విజ్ఞానము, ఆ స్తేక్టము అనునవి _్రజాహ్మాణునికి 
జన్మతో వచ్చు గుణములని భావము. ఇందలి “జ్ఞానమును 
మోతు, విషయమైన బుద్ధియ నియ, “విజ్ఞానము” ను శిల్పము 
నందు, శాసన్ర్రమునందు (పావీణ్యముండుట అనియు అమర 
కోశము చెప్పినది. కాగా జ్ఞానమనగా వేద శాస్తాఫదుల పరి 
జ్ఞానమనియు, విజ్ఞానమనగా శిల్చనమునందలి, సైన్సు నందలి, 

పరిజ్ఞాన (పాపీణ్యములనియు శేలుచున్న ది. 

“మాతే ధర్‌ జ్ఞాన మ (త విజ్ఞానమ్‌ శిల్ప 
శాస్ర యో కనుక (యావ్మాణుడై వానికి వేదవేదాంత 
జ్ఞానముతో పాటు శిల్పములు చేయు సామర్థ్యమును ఉండవలె 
నోని తెలియుచున్నది. అట్లున్న నేకాని ఆతడు పూర్ణ (బాహ్మ 
ణుడు కాజాలడు, దీనినిబట్టి చూడ పంచ రేయులకు 
(విశ్వ బావ్మాణులకు) చేద పరిజ్ఞానము, శ్‌ల్చ (పావీణ్యము 
రెండూ ఉండుటవలన వారు పూర (చావ్యాణులని "తేలు 
చున్నది. కావుననే మహాభారతము. “థిల్హ మధ్యయనం 
నామ వృత్తం టావ్మాణ లక్షణమ్‌.” శిల్పము చేయుట, 


పంచ = బుషి, (దిహ్మమూర్తులకు ఆచవేదము 319 
వేదాధ్యయనము అనునవి |చాన్మాణునకు ముఖ్య లక్షణము 
కర ఈ విషయమే “మిత సావా సి” ఇట్లు గానము 
జేడినది ; 

“నిల్ప మింత యీని చేయక, జ్ఞానంబు 
పడయ నెవడు గాడు _భావ్నాణుండు; 
అట్టులైన గ్‌త అనృతమాడిన యను! 
నండి (0) వూ 
విశ్వహిత చరిత్ర వినర మిత! 890 
సృష్టికర్తయే శిల్సి కాగా అతని నుతులు శిల్పము 
చేయక _ావ్మాణు లెట్లగుదురు! 
“బహ, సృష్టికర్శ పలురీతుల నొనర్చ, 
వాని సుతులు విపధ వస్తువులను 
సృష్టి చేయశకెట్లు చెప్పికొందురు “మేము 
(బావ్నాణుల” మటంచు పరమ మిత్ర!” — 891 
“సానగాది పంచసంయముల్‌ విజ్ఞాన . 
మునకు, జ్ఞానమునకు పొత్తు గూర్శి, 
ఇవాపరముల రెంటి కిల నేతువొనరించి 
మంచి [గోవ చూపి శెంచు మిత!” _ 892 
"వేదము చదువుటకు ద్విజులు మా(తమే అరు లనుట 
లా 
కూడ [గంధక ర్తకు ఇష్టము కాదు. ఆ విషయమునే యిట్లు 
చెప్పినాడు. 
“వేద మంతరాళి, విజానమును, జాన 
కా స 
మైనయెడల డాని నధిగమింప, 
చదువు, (పక్షి యు' a సర్వులర్హ్యు లటంచు 
పూర్వబుషులు చెప్పి పోరె! మిత! — 898 


పంచాననులు _ చారి తక దృష్టి 


ఇంతవరకు మనము పంచర్జులను, పంచూన్లేయులను 
గూర్చి వేద, శాస్త్రం శ్రిరాణాది (ప్రమాణములతో, కొంతే 
"తెలిసికొన్నాము, ఇపుడు చర్మిత కారుల దృష్టీత్‌ వారి 
స్థానము వ విధముగా తున్నదో పరికించి చూతేముః “చరి తే 
చతురానని” బిరుదు కలవారును, తొలిగా ఆంధథుల 
చర్మితను (బాసిన మవానీయులును అగు కీ శే, చిలుకూరి 
వీరభ దరావుగారు. 1984 సం! ఫ్మీబవరి నెల “భారతి” 
ష్మతికలో “హరిజనులు హిందువులు కారా మహాతుడు 
హీందువు కాడా?” అను పేరుతో (వాసిన వ్యాసము లోని 
కొన్ని భాగములను పరికీలింతము. 

6 ___ ఇటీవల పంజాబు దేశమునందు వెంహంజో 
దరో, హరప్పా (పబేశములలో నూతనముగా బయల్పడిన 
నగరములలో కన్ప్హైడి వేలకొలది సంవత్సరములనాటి 
విజ్ఞాన నాగరికతా సూచకములగు వస్తువిశేషములకు కర్త 
లుగా నున్న |పజలు “వ్‌ జాతి వారికి సంబంధించినవారు? 
వారి మత మేమి? అను (పళ్నములు పుట్టగాః పురాతన 
వస్తు పరికోధకు'లై న పండితులు పెక్కండు చర్చించుచు ఇద 
మిన్టేమని నిర్ణ యింపజాలఅక ష్కతీకల ద్వారా తేమ చాదముట 
బలాబలములను (ప్రకటించి నిరూపించుకొనుచున్నారు. 

“మొట్టమొదట భూమండలమున బుట్టిన 'భూతజాతి 
అజ్జభాతేజాతివారని ఎల్ల కెరుంగుదురు. ఈ భూతజాతి యే 


పంచాననులు = చారిత్రక దృష్టి 321 


(పపంచమంతయు బాల కౌలము వ్యాపించియుండెనని 
ఎబుంగనగును. ఈ భూతజూాతి అనేక శాఖలతో కూడుకొని 
యుండి కాలక్రమమున “అజ్ఞా భూతజాతి”గా పరిణామమును 
గాంచియున్నది. అజ్జ భూతజాతులలో ఎన్ని శాఖలుగలవో, 
ఏనిలో కూడ అన్ని శాఖలు గలవనియే విశ్వసింపదగును. 
నవీన శిలాయుగమును (NEOLITHIC AGE) కూడ గడచిన 
వెనుక, అనగా ఇప్పటికి దాదాపు 10,000 సం॥లకు పూర్వమే, 
లోహములను కనిపెట్టగలిగి రాళ్ళతోను, రప్పలతోను 
తమకు కావలసిన గృహోపకరణాది వస్తు సామ్మగిని నిర్మా 
ణము చేసికొనుటకు మాబుగా ఇనుము, రాగి కంచు 
మొదలగు లోపహాములతో నిర్మాణము చేసికొనుటకు 
మొదలు పెట్టి యుందురని ఊోహీింప అవకాశము కలదు. ఈ 
శాలమును లోహా యుగమని చెప్పదగును. ఈ కాలమున 
హిందూ దేశము లోని ముఖ్య నదులు. అనగా చైమఘు 
శా వేరి, కృన్ల, గోదావరి మహానది, నర్మద, సబర్మతి, 
యమున, గంగ, సింధునది తీరములందు అసంఖ్యాక జన 
ములు ఇప్పటివలెనే నివసించు చుండిరను మాట మరువరాదు. 
ఈ “అజ్ఞులను' వారు సింధునది యొక్క ఉపశాఖలగు పంచ 
నది మధ్య (స జేశములందు నివసించినవారగుటచేశనో, 
అయిదు వేర్వేజు వృత్తులను అభ్యసించిన వారగుట చేతనో, 
చేశర్వేజు (పదేశములందుండి, వే ర్వేజు భామలను మాట్లా 
చుచు బే (పబేశమునకు వచ్చి, వెర్వేజు శాఖల వారు; 
41 


322 విశ్వకర్మ విశ్వరూపము 


నివసించుట చేతన్నో వీరలకు “పంచాజ్జు” లను వేరు వచ్చి 
యుండును, వీరా _పైంతేముల యందు నివసీంచుచుండిన 
కాలమున ఏీరినుండియే పరిణామము చెందిన అరయణ్ణుల 
తోడ సమ్మేళనము చెందిన వెనుక *పంవాలురు” అను వేర 
వ్యవహరింపబడి యుందురు. అత్యంత (పాచీన కాలనముననే 
హిందూ దేశములో నాగరికతా విజ్ఞానమును అలవజచుకొని 
స్సు పసిద్ధిని గాంచిన వారిలో ఈ “పంచాజ్జు” లనువారినే 
తొలుదొ ల్ల (శో ంసింపవలసీ యుండును, 

“ఆంధ బేశములో నేటి కాలమున వ్యడము, కమ్మ 
రము, కంచరము, కాళి, స్వర్ణ కారం పనులు చేయువారిని 
““పంచాళ్ళిము వారని వ్యవహరించుట చిరకాలము నుండి 
పారంపర్యముగా వచ్చుచున్న సం పదాయను నెవ్వరును 
మలువరాదు. ఈ తెగలవారు తొము “విశ్వకర్మ సంభూతు 
లము” అనియు, విశ్వకర్శ పంచశిరన్కుడు కావున “పాంచా 
ననవారము” అనియు చెప్పూకొనుటయీగాక, |గంథ దృష్టాం 
తములతో నిరాపించుకొనుచున్నా రు. 

_ ఆర విజ్ఞానమనునది పీరినుండియే మొలశె త్పినటుల 
కన్పట్టుచున్నది గావున “పంవాణ్డ” శబ్దము పీరి పూర్వులు 
వహించిన _్రాచీన జాతి శాఖానామమును తెల్బునదియె 
యుండెననుటకు సంశయింపనక్కోర లేదు. శివునకు “పంచా 
ననుడిను నామాంతరము కలదు. (బ్రహ్మకు కూడ 5 శిరస్సు 
లుండెను కాని, తదనంతరము కవ శిరస్సును వారుడు వారిం 


చుట చేసి చతుర్ముఖ (బవ్మా అయ్యెను ఈ పంచవిధ 


పంచాననులు = చారిత్రక దృష్టి 323 


శిల్పుల చరిత్రము స్కాంద పురాణమున నాగర ఖండములో 
వివరముగా వి స్పరింపబడినది. “విశ్వకర్ణ” "దేవతల శిల్సిగా 
వర్ణి ంపబడెను, వీనికి మనువు; మయుడు, త్వష్ట శిల్పి, 
పు లేక చైవజ్ఞుడు అను ఐదుగురు పుతులు గలరు. 
కన్మురపు పనులు కయుట యందు మనువు, వ్యడపుంబనులు 


చేయుటయందు మయుడు, శంచరపు పనులు చేయుట 


యందు త్వష్హయు, రాతి పనులు చేయుటయందు శిల్చియు, 
"వెండి, బంగారపు పనులు చేయుటయందు చైవజ్ఞడును 
(ప్రఖ్యాతి శిక్కినవారగుట చేత, ఈ 5గురను లోక కార్య 
ములు నిర్వహింప “విశ్వకర్మ” నియమిం చెను. ఈ శిల్ప 
విజ్ఞానము పూర్వకాలమున [ప్రపంచమున కంతటికీ వ్యాపించి 
నట్లుగా హైందవ వాజ్ళయను వేనోళ్ళ బాటు చున్న ది. 
“విత్న కర్ణ” "దేవతల శిల్సి, “మయుడు” దానవుల శిల్చి అని 
హైందవ వాజ్ఞయమున కన్పట్టుట వేత దేవదానవ భేదము 
కూడ ఆ కాలమున అంతగా పాటింపని హైందవజూతి 
పూగ౧-నియే వీరిని మనము నిళ్చయింపవచ్చును. దేవదానవు 
లకు బ్లులు వేరుగా చెప్పబడినను, తండి ఒక్కడే. ఆతడే 
కదా కళ్ళోప (ప్రజాపతి, దతీణాపథవాసులు మయ శిల్పమును 
విశ్వకర్మ శిల్పముతో జోడించుట గమనింపదగిన విషయము. 

తొలుదొల్త “ఆండీ భూతమునుి అఆదిళ క్రిగను, 
“అణ్బాండిని ఆదిపురుమునిగను భావించి పూజించు భావము 
ఈ పంచాణ్ఞుల నుండియే మొలకశేెత్తినది. ఈ ఆది పురుషు 
డైన '“అణ్జాండిని అనంతుడని తరువాతివారు భావకల్పన చేసి 


324 విశ్వకర్మ విశ్వరూపము 
నారు. అజ్ఞ అండ =అల్జండ అగుచున్నది. “అల్ణండ, 
అంద, అగ్జాంత, అనంత” అనునది శబ్ద పరిణామము. 
అనంతుడు భావులేనివాడు. అణ్ఞాండులు తమ జన స్ట్రాన 
మెచ్చటనో తెలిసికొన సాధ్యముకానంతేగా భూమండలమున 
సర తొ న్యా ప్లికాంచి యుండుట చేత అనంతుని కూడ 
మనవారు అంతము కేనివానిగా భావించి ఆ శబ్దమును 
సంహ్కృత భామలోనికి గైకొని ఆదిబేవు (ఆజ్ఞ చేవ) నకు 
పర్యాయ పదముగా వాడినారు. పురాణాది (గ్రంధముల 
మాట అటుండ నిచ్చినను ఇటీవలి నిభుంటుకారులు కూడ 
“అనంతుడు” విమ్టువని వక్కాణించిరి. అనంతుడనగా పురా 
ణములలో శివుడని కూడ చెప్పిరి. అథర్వణోపనిషత్తులో 
రుదునకు కూడ అనంతనామము వాడబడినది. అనంతుడు 
విశంభరుడగుట వలన విష్ణువని ఛావించినట్లుగాను, విశ్వ 
నాధుడగుటవలన శివుడని ఛావించినట్లుగాను, పంచాజణజ్ఞులు 
“అనంతుని” పంచాననునిగా చేసి “విశ్వకర్శ లేక విశ్వ 
(బవ్మూ”గా భావించుటలో ఆశ్చర్య మేమి యుండును. ఈ 
“అనంతుడే” పురుష సూక్తములో సహ్మస శీర్షములు, 
సహ సాతులు, సహ్మస పాదములు గల విరాట్పురషుడుగా 
వర్ష్మింపబడి యున్నారు. ఇయ్యది తరువాతి భావకల్పనము. 
“ఆ కాలమునందు శైవ, వైన్షవ భేదములు బేవు* 
అవి తరువాతి. భావకల్పనలు, “పంచాణ్డులు” మొట్ట మొదట 
సించ్రునదీ తీరమునందు వ ర్టిల్లు చుండిన కాలమున $ 
మోములు గల అనంతునే ఆరాధించుచుండిరి. తరువాత 


పంచానమలు = చారిత్రక దృష్టి 325 


“స్ట చే రియా”” రాష్ట్ర (పజలతో సంబంధ మేర్చడిన వెనుకనే 
అనంతుని “పంణాననుని”గను, “విశ్వోకర్శ”గను నిరూపించి 
ఆరాధింప దొడగిరని ఉఊహింపదగును. ఇట్టి ఉఊవాకు కారణ 
మేమనగా. స్కాంద పురాణములోని నాగర ఖండమున 
ద్వితీయాశ్యాసమున నారదుడు మేకుదతీణ దిగ్భాగంబున 
“విస్నళర్శ”ను చూచి బహుకాల ముచ్చట ఉండ్కి అతని 
సామర్హ్యాతిశయమంతయు గాన్లేయ మహాముని నలన 
పం డెండు లతల, పదమూడు వేల (12, 18, 000) (గ్రంథ 
సంఖ్య గల “విశ్వకర్శ పురాణము వినుటయు, అది ఆ యా 
లోకములలో నున్న సంఖ్యా (వకారంబును, “విశ్వకర్మ” 
ముఖాదషవయనముల నుండి వాద్భము మొదలగు అస్థాదశ 
పురాణోత్న త్తి లి (ప్రకార కథనమును ఎణింగించి చనుట గూర్చి 
సూతునకు చెప్పగా ఆతడు శౌనకాది మహర్షులకు చెప్పినట్లు 
చెప్పబడియుండుట యే గాని అన్యము క "చేవభావలో 
మాత్రమే (పజలను “విళు”లనిరి. కనుక “విళ్వకర్భ” శోబ్లము 
నకు కూడ ఆ భావు మొలకెత్తిన తరువాతనే (ప్రచారము 
కలిగియుండును, ఈ కాలము మనము తలంచు పంచాణ్ఞుల 
కాలమునాటిది కాదు. నేను (పసంగిం చెడి కాలము 
“మొహంజోదరో-వారప్పాొలలో (పృపధమమున నిర్మింప 
బడిన నగరములనాటి కాలము. 
“పంచాజ్జుళ్ళు తమ నాగరికతా విజ్ఞానములను విస్త 
రింప చేయుచుండ, కొంత సాకు మధ్యాసియా 
ఖండము నందలి తఖ్ము_లనువారు, వారి విజ్ఞాన నాగరికతల తో 


326 విశ్వకర్మ విశ్వరూపము 


కూడ ఏరితో సమ్మేళనము చెందిరి. ఈ పంచాబ్ఞులు సప్త 
సింధు (ప్రదేశమున మొదట ఈ తఖ్యు_లతో ఐక్య మైపోయిన 
వెనుకనే “పంచకృషు"లని వేదములో న్యవహరింపబడిరి. ఆ 
(పదేశమునందే ఫ్‌ర్ప నిళ్ళాణము గావించిన తక్షుకిలా నగ 
రము యొక్క- (ప్రఖ్యాతి (పపంచమంతేటను వ్యాపించినది. 

“పీరు పంచాణు లనెడి తెగలవారి నుండి, సప్త సింధు 
(ప్రదేశముల నుండి పోయి నాగరికతా విజ్ఞానములను పొంది 
పె (పదేశములందు నివసించుచుండిన వారనియ్‌ పెక్కు 
(ప్రమాణ దృష్టాంతములతో నిరూపింపవచ్చును. వీరే వేదము 
లలో “పంచజను”లని వ్యవహరింపబడిరి. మన పురాణేతి 
హాసములలో వీరినే యయాతి మహారాజు కొడుకులై న- 
“యదు, తుర్వసు, (దువ్యూ, అను పూరులనుగా మనవారు 
ఇప్పియున్నారు. స్తసింధు తీరము లందుండెడి దస్యూలు, 
పంచజనులతో సమ్మేళనము చెందన వెనుకనే “పాంచాలురు” 
అనికూడ (చావ్నాణాది (గంథములందు వ్యవవారింపబడి 
యున్నారు. అనగా పంచాణు లనువారు పూరులశో చేరిన 
వారు “పాంచాలురినియు, వారూఖు | ప్రజలతో సమ్మేళనము 
చెందినవారు “కురు పజలు గాను, "రెండు విభాగములుగా 
వర్పడి “కురు సాంచాలు” రని వ్యవవారింపబడినారు.” 

శ్రి వీరభ దరావుగారి ఈ వ్యాసము గాఢ పరికోథ 
నతో కూడినదిగాని, సామాన్యమైనది గాదు. చేను వేద 
ఇాస్త్రాది (పమాణములను చూపి “పంచబుముల లేక పంచా 
ననుల లేక పంచా నయుల” ఉదంతమును నిరూపించిన శే 


పంచాననులు = చాశ(త్రక దృష్టి | 327 
వారుకూడ సత్యమైన చార్మి తకోపపత్తులను చూపి 
యున్నారు. వ్యదు, తుర్వసు, (దువ్యూ, అను, పూరులు 
విమ్మట “పంచజనులు”గా భావింపబడినారనుటకు వేదము 
లోనే ఆధారము కలదు, 

“య దించాగ్నీ యదుషు, తుర్వ శేషు, 

యల్‌ (దుహ్య్యు, వ్వనుషు, పూరుషుస్థః.” 

మయ (బు. 1108-58) 

ఈ మర్మ త్రము నందు యదువులు, తుర్భశులు, 
(దుహ్య్యులు, అనువులు, పూరులు అను $ తరగతుల జనులు 
వేర్కొ.నబడియున్నారు. పీరిశే “పంచజను”లని ఈ 
మంతము వ్యవహరించినది. కాని యజు ర్వేదము వరుసగా 
వేర్కూనిన నానగ, సనాతన, అపాభూన, (వత్న, సుపద్దు 
లనువారిని అంతకు పూర్వము “పంచజను”లని “పంచ 
కృష” లని వ్యవహారించినట్లు "వేదమున మంతరూప 
సాత్యుము లున్నవి. అధర్వ వేదము ఆ విషయములను కూడ 
(పస్తావించినది. ఈ వి స్త్వరమును బుగ్వేద దిగ్గర్శనమున విశే 
వముగా కాంచవచ్చును. 

శ్రీ వీరభ దరావుగారు వేదము లందలి విశ్వకర్శ 
సూక్షములన్కు సానగాదుల మంత్రములను మాచి 
యున్నచో, ఇంకా అనేక రవాస్యములు మనకు అందిం చెడి 
వారు. ఈ సానగాది పంచ బున లే. మను, మయాది పంచ 
(బహ్మలని, (బవ్మా-విష్ణు-రు దాది పంచమూర్తులని "తెలిసీ 
కొని యున్నాము. 


విశ్వకర్మ తత్త్వము గీత 


జగత్కారణు డైన “విశ్వకర్మ భగవానుని. పరమ 
తత్త్వము "వేదములలో పరిపూర్ణముగా ఉన్నదని మన వేద 
దర్శనములు |పతిపాదించుచున్నవి. ఈత ము నాసదీయ 
సూ క్షముతో (ప్రారంభమై విశ్వకర్మ, పురువ, మోతు 
నూక్షములతో కొనసాగుచున్నది. దీనిని ఉపనిమత్తులు 
వి స్తరించినవి. వేదములు జగత్కారణమును “విశ్వకర్భ” 
శబ్బముతోను, “పురు” శబ్బముతోను పేర్కొనగా ఉప 
నిషత్తులు “బహ్మ” శబ్దముతో దానిని వచించినవి. పరికీ 
లించి చూచిన “బమ్మా-విశ్వకర్శ” లకు భేదము గోచరిం 
పదు. “దహ శబ్దము నపుంసక లింగ మె జగత్కారణనిను 
చెప్పగా “పురుష, విశ్వకర్మ” శబ్దములు పుంలింగములో 
ఉండి జగతా-రణమును చెప్పుచున్నది. భగవద్రీత ఈ 
(టన్మాశ త్వము నే వి స్పరించుచున్నది. (బవ్మాత_త్త్వము గాని 
విశ్వకర్మ త త్త్వముగాని భిన్నములు కావని మనము (గహీం 
చియే యున్నాము. మన దర్శనములలో పెక్కుతావుల ఆ 
రెండు శబ్దములకు గల సాదృశ్యమును వివరించుచు నే 
యున్నాము. గీ తార్థమును బోధించినవాడు కృష్ణభగవాను 
డని కడా! ఆయన విష్ణుని అవతార మనుచున్నారు. ఈ 
“విష్టు_విశ్వకర్శ”లకు అభదమును, ఐక్యమును మన దర్శన 
ములు వాకొనుచునే యున్నవి. “కృష్ణ, విష్ణు” ఛజ్బములం 
కాని “భగవత్‌ ” శబ్దముకాని పుంలింగములో ఉండి జగ 


విశ్వకర్మ తత్త్వము - గీత 329 
'క్మారణ త్తమును వచించుట మరువరాదు, “విశ్వకర్మ 
సూక్షము” లోని తదితర "వేద, ఉపనిషత్తుల లోని తా త్రిక 
ఫావముల నే “ధాగవద్దీత” కూడ చెప్పుచుండుట మన మో 
అధ్యాయమున గనునింపగలము. 
విశ్వకర్మ సూ కము “స ఆకఠిసా (దపిణ మిచ్చమౌానః, 
పరమచ్చ్భదోవర ఆవివేశ” అన్నది. అనగా ఆ “విశ్వకర్మ” యే 
చరాచకోపాధులను సృష్టించి వాటి హృదయము లందు జీవ 
రూపుడై (ఆత్మమై) (పవేశించినాడని భావము. ఈ భావ 
మును “భగవద్దీత” ఇట్లు వేరొన్నది ౩. 
“అవా మాళ్ళా గుడాశకేళ, సర్వభూ తాశయ స్థితః, 
అవా మాదిళ్చ, మధ్యం చ, భూతానా మంత వవ చ.” 
— (10-20) 
తాట అస్టనా! చేను అన్ని భూతముల వాద 
యము లందున్న ఆత్మనే సుమా, అంతేకాదు. ఆ భూతముల 
యొక్క ఆదిని, మధ్యమును, అంతమును కూడ నేనే. 
శ్లో “తే తజ్ఞం చాపి మాం విద్ధి సర్వత తేషు భారత” 
ఎ (18.8) 
తా॥ సర్వ ఛరీరముల యందును గల జీవస్వరూప 
చే త్రజ్ఞుడను చేసే, ఇట్లనుటచేత “విశ్వకర్శ సూ క్రము” 
చెప్పిన అహ్వైత భావమే గీత అనువదించినది. ఇది జీవే 
శ్వరుల యుక్క- ఐళస్ధమును చాశుడి వాక్యము. ఈ శరీరము 
శే తమునియు, డీనియందుండి దీనిని ెలిసిళొనువాడు 
42 


330 విశ్వకర్మ విశ్వరూపము 

కే త్రజ్ఞుడనియు 18వ అభా యములోని మొదటి శ్లోకము 
చెప్పినది, ఇంకొక శ్లోకము ఒర్వన్య బావాం వాది సన్ని 
విష్టి — (15.15). చేను అందజి వృడయములలో 
ఉన్నాను. అన్నది. ఇంకొక శ్లోక మేమో హృదయము నం 
దున్న ఈశ్వరుని గూర్చి ఇట్లు చెప్పినది. “ఈశ్వర స్పర్వ 
భూతానాం వాదే శే౭_ర్జున తిష్టతి” __(18_61). ఈశ్వరుడు 
ఎల్లభూతముల యొక్క వృాదయము లందు కలడు అన్నది. 
ఈ అంళమును విశ్వకర్మ సూక్ళము “పరో దివా పర ఏనా 
పుధివ్యా పరో చేవేభి రనురై ర్లుహాయత్‌ 7” హృదయ 
గువాలో నున్న పరత త్రము భూ_దివముల కంకునుు సురా 
సుగెల కంకెను పరమైనది అని చెప్పి ఈశ్వర నిశ్లేశము చేసి 
నది. ఉపనిషత్తేమోా “వవ బేవో విశ్వకర్మా, మహాత్మా 
సదా జనానాం వ్యాదయే సెన్నివిష్టః.” విశ్వకర్మ పర మేళ్వ 
రుడు సర్వుల యొక్క వృాదయములో నున్నాడు. అని 
చెప్పినది. ఈవిధముగా ోవిశ్వకర్శ సూక్తము, క్వేతాళ్వత 
రము, గీత” వకవాక్యము గలవై ఒప్పూచున్నవి. ఇంకను గల 
సాదృళ్యములను చూతము, వసు, రు దాదిత్యులు “విశ్వ 
కర్మ” నుండి పుట్టినారని మనము వ (పకరణమున_ (74వ 
పుట నుండి) చదివియున్నాము. గీత యేమో “పఖాందిత్యా 
న్వసూన్‌ రుుడా నళ్వినా మరుత స్తథా” ___ (11) ,. వను, 
రు చాదిత్యులు, అశ్వినీ డేవతలు, మరుత్తులు అనువారిని 
నాయందే చూడుము” అని చేప్పినది. వారండటు తన 
సృష్టి యే, తనయందు ఉన్నవానే అని భావము. ఇంత యేల? 


విశ్వకర్మ తత్త్వము = గిత 331 
ఈ జగమంతేయు నాయందొక ఏకచేశమున ఉన్నదని 
బ్ర వె మాక స్థం జగత్‌ కృత్న్న ఇ పశ్యాద్య సచరాచరం ... ” 
(11.7) అనెడి న్లోకములో చెప్పబడినది. విశ్వకర్శ సూక్త 
మం త్రము- “విశ్వకర్మా హ్యాజనిష్ట జేవ అదిద్దంధర్యో 
అభవ ద్ది ్టతీయః, తృతీయః పీతా జనితౌవదీనామ్‌” ఓవ 
ధులను పోవించెడి “సోముడను నేనని చెప్పగా, గీత 
““పుష్ణామి చావధీస్సర్యా స్సోమో భూత్వా రసాత్మక” 
“రస స్వరూప సోముడనై' చేను ఓవధులను 
పోషించుచున్నాను” అన్నది, ఇట్టి సాదృళ్యములను 
ఎన్నింటినో సూక్ము పరిశీలన వే ఎజు9గవచ్చును. 

“పరో దివా పరవనా థివా ” నేను భూ-దివ 
ముల కంకును పరుడను అని నిశ్చ ర సూక్త” మనగా, 
గీత “మత్తః పరతరం నాన్యత్కి-ంచిద స్తీ ధనంజయ” 
(7-7). నాకంచు పరమైనచేదియును లేదు. అన్నిటికీ నేనే 
పరుడను అని అన్నది.“యోనః పీతా, జనితా, యో విధాతా” 
అని విశళ్ళకర్మ సూక్త మనగా, భగవద్దీత మేమో. “పిశా2. 
హ మస్య ప మాతా ధాతా వితామహఃొ __ (9. 17) 
అసి అన్నది. * === నదీనాం సర్వాసాం వలే జున్ను తా 
విశ్వకర్శణే విశ్వాహా మ ర్యగ్‌ 0 వావి?” తం డిమైన “విశ 
కర్మ”కు ఎల్లవేళల యందును వావిస్స్పులను (కర్ణలను) సమ 
శ్చింపుమని ఏిళ్వకర్శ సూక్తమనగా, భగవద్దీత_ 

“ష్మతం, పుష్పం, ఫలం, తోయం యా మే భక 
(పయచ్చృతి, త దవాం భగ హృత మశ్నామి 
(పయ తాత్న్మనః.” యా (9. 


332 విశ్వకర్మ విశ్వరూపము 

ప్మతముగాన్ని ఫుప్పుముగాని, ఫలముగాని ఎవశేని 
భక్తితో ఒసంగిన, నేను దానిని స్వీకరించి అనుభవింతును 
అన్నది. అనగా జనులు భక్తితో చేసెడి కర్మలను భగవం 
తుడు న్వీకరించునని భావము. గీతలోని 10, 11. అధ్యాయ 
ముల యందలి శ్లోకములు ఎక్కువగా “విశ్వకర్మ సూక్తము” 
లను అనుసరించుచున్నవి, అందు 10వది విభూతి యాగము 
కనుకను, 11వది విశ్వరూప సందర్శనము కనుకను ఆ నంటికిని 
“ోవిశ్వకర్శ” మంతములతో సాదృళ్య్యముండుట అని 
వార్యము.“విశ్వకర్శ సూక్తము “న త్రం విదాధ య ఇదం 
జజాని ఈ జగమును సృష్టించిన “విశ్వకర్మను మోరెజుం 
గరు అన్నది. ఆ భావమునే నొసదీయ సూక్తమ-- 
re అళ్ళా వేద క ఇవా (పవోచత్‌ , కుత ఆజాతా, కత 
ఇయం విసృవ్టిః” (బు. 10-129-6) మనము ఎవనినుండి 
వచ్చినామా, ఈ సృష్టి ఎవనినుండి కలుగుచున్నదో ఎవ 

డెబుంగును ₹” అని వీర్కొన్నది. ఈ అంళమును గీత- 

“న మే విదు న్సురగణాః, (ప్రభవం న మవార్ష యః, 
అవా మాదిర్హి చేవానాం, మవార్షీ ణాం చ “సర్వశః” 
— (10. 2) 
నన్ను గూర్చి |బహ్మోది చేవతీలు గాని, వసిష్టా ది 
మహర్షులు గాని య.ఐంగరు. చేను వారి కందజికిని ఆదిని, 
జగత్క్కారణుడను అన్నమాట.” వారిని సృష్టించినది తానే 
కనుక వారు తనను ఎబుంగరనుట దోవము కాదు. అన్తే 
సృష్టీలోనివారును తన్నెజుంగ లేరని. చెప్పినక్లే అయినది. 


విశ్వకర్మ తత్త్వము = గీత 333 


అందు కే “నతం విదాధి” అని మంత్రమన్నది. డానినే వివరిం 
చుచు గీతా శ్లోకము నా అవతారములను (వైభవం) గూర్చి 
గాన్ని నన్ను గూర్చి గాని ఎఆయుంగరని అన్నది. తన్ను ఎవరు 
గాని ఎజుగజూలకపోయిన చో వారికిక బంధ విము కి యెట్లు? 
అని (ప్రశ్న రావచ్చును. అదుకే సమాధానముగా 15వ 
అధ్యాయములోని 15వ నోకము యొక్క తుది రెండు పొద 
ములు ఇట్లన్నవి. “వేదైళ్చ సర్వై రహామేవ వేద్యః, 
వేదాంత క ద్వేద విబేవ చానాం” వేదముల వలన నన్ను 
ఎటుంగవచ్చును. ఆ వేదములలో ముఖ్యములై న సూక్త 
ములే 1) నాసదీయ 19) విశ్వకర్మ కి) పురువ శ) మాతు 
సూ క్ర్షములు. వాటిని గూర్చి మన దర్శనములు వివరించినవి. 
చె నోక్షములో “వేదాంతకృల్‌ ” అను మాట కలదు. ఈ 
వేదాంతేము ఎక్కడదో కాదు, "వేదములలోని కొన్ని 
సూక్తములలో నిగూఢముగా నున్న డే. దానిని చెప్పునవే 
వెని వేర్కొన్న సూక్తములు. అట్టి సూ క్షముల నుండియే 
ఉపనిషత్తులు, గీత పుట్టినవి. వేద వేదాంతములకు భగవం 
తుడు సృష్టికర్త అను నంశమును, విశ్వకర్మ సూక్తము 
“వాచస్పతిం విశ్వశర్శాణ మూతయే” అను మాటతో 
చెప్పినది. అనగా వేద సృష్టికర్త విశ్వక ర యే అని భావము. 
ఆ వేదము నెటీంగినవాడును తానే అని “వేద విటేవ 
చాహం అన్నమాట చెప్పినది. వేదవేద్యుడైన తన్నెణిం 
గెన నే (విశ్వకర్మను) కాని మోశవుము, అమృత త్త్వము కలుగ 
దని పురువ సూక్త మంత్ర నునుచున్నది ; 


334 విశ్వకర్మ విశ్వరూపము 


ఇట్టివాడై న భగవానుని ఎజింగినవాడు అమృతు 
డగును. “త మేవం విద్యా నమృత ఇవా భవతి” అని పురు 
సూ క్షమనగా, గీత యేమో. 
“యో మా మజ మనాదిం చ వేత్తి లోక మహేశ్వరం, 
అసమ్మూూఢ స్స మ_క్ష్యేషు, సర్వపాపై ః |పముచ లే” 
— (0.3) 
నన్ను జనర హీతునిగాను, ఆది లేనివానినిగాను, 
సర్వలో కేశ్వరునిగాను ఎజింగినవాడు జ్ఞానియె సంసార పాశ 
(పాప) విముక్తుడు కాగలడు” అన్నది. అధర్వ "వేదము 
“కాలము భగవత్‌ స్వరూపమనుటను కాలసూక్త్రనుం 
ఇెప్పగ్యా గీత యేమో “అవా మేవాతయః కాలః (10-88) 
అనియు, “కాలోఒస్ని లోక కు యకృత్సవృద్ధఃణి” (11-88) 
అనియు అనంతవుగు కాలము నేనే, లోకములను (మింగెడ్‌ 
కాలమును నేనే అన్నది, వేద నుంతములకు, గీతా శ్లోకము 
లకు గల సాదృశ్యములను ఆయా (పకోరణముల యందే 
చూపుచు వచ్చినాము. వాటిని ఇక్కడ చెప్పుట పునరు క్తి 
కాగలదు. అయివను పునరు కిని, స్పష్టత కోసమై న్వీకరింపక 
తప్పుట లేదు. విశ్వకర్శ సూక్తము “యో 'జేవానాం 
నామభా వక వవ” విశ్వకర్శ ఒక్కడే సర్వదేవతా స్వరూ 
పుడు అగుచున్నా డనగ్యా గీతం 
“వాయుర్య మోగ్ని ర్యరుణక్ళశాంకః, 
(ప్రజాపతి _న్వ్వంః (సవితా మవాశ్చ.” ఎ (11.89) 
శా! వాయువు యముడ్కు అగ్ని, వరుణుడు, చం 


విశ్వకర్మ పం్రచసూ త్రి 335 
(దుకు, (పజాపతి ఇత్యాది డేవతలందజు భగవత్‌ స్వరూప 
ములే అని స్తుతించినది. “విశ్వకర్శణోఒ న కించన” 


“క బన్నాశోఒన్యం న కించన” అని పాౌంకులు భావింప 
వలయును. 


విశ్వకర్మ పంచసూతి 


వ్యాస మవార్షి ఉపనిషత్తులకు, వాశ్యార్థ వివరణము, 
సమన్వయము చేయుచు, (్రహ్మసూ తములను రచించినాడు. 
అది నాలుగు అధ్యాయముల (గంథము. దానికి (బ్రహ్మ 
దర్శనమనియు, (బవ్మా నూ తములనియు పేర్లు గలవు, 
ఉత్తర మామాంస అనయు దానినందురు. పూర్వ 
మోమాంసా దర్శనము యజ్ఞ యాగాది కర్మలను గూర్చి 
చెప్పునది కాగా ఈ ఉత్తర మోమాంస జగళత్కారణమైన 
పర బహ్మము మొక్క తత్త్వమును, జ్ఞానమును, సాధనను 
వివరించును. ఈ (బహ్మాస్తూతములకు శంకర, రామానుజ, 
మధ్యాచార్యులు= అదై స్‌లేః విశిష్థా_ త, డైషత పరముగా 
భామ్యములు |వాసియున్నారు. శ్రీ ౩0ంఠాచారున్టలు శైవ 
పరముగా (శ్రీ కంఠ భావ్యమును (వ్రాసినారు.  |బహ్మ 
సూత్రములు మొదటి అభ్యాయములోని నాలుగు సూత్రము 
లకు “చతుస్నూ తి” అని వేరు. ఈ 4 సూత్రములను 
చదివినిచో వాల భాగము వేదాంతము అెలిసినళ్లు కాగల 
దని విజ్ఞుల భావము. అనేకులు శంకర ఫాష్యములో ఈ 


336 విశ్వకర్మ విశ్వరూ వము 
చతుస్నూ తిని చదివి భామ్య శాంతి చేసినావునుచుందురు. 
ఈ నాలుగు సూత్రములను గురు ముఖమున చదినిన ఎడల 
తక్కి-న (గంధమంతేయు సాంతముగా తెలుసుకొనవచ్చునని 
కూడ కొందతి భావము. 

ఉత్తమ పండితులగు (శ్రీ, భాగవతుల కుటుంబరావు 
గారు “బుగ్వోద రవాస్యాలు” అను నా (గంధమునకు అను 
శీలనము (వాయుచు. ఇట్లనినారు, “వాస్తవముగా నీ 
(గంథములకు “విశ్వకర్మ తత్త్వ సర్వస్వము”, బేడా “విశ్వ 
కర్న విశ్వరూపము” అని వేర్లు పెట్టవచ్చును” అని అనినారు. 
అంతియేగాక ఈ (గంథమును, తక్కిన (గంథములను కూడ 
“అధాతో విశ్వకర్శ మీమాంస” లేక “అధాతో విశ్వకర్శ 
తత్త్వ జిజ్ఞాసా” అని మొదలిడవచ్చునని అనిపించుచున్న ది” 
అనినారు. ఈ వాక్యములను చూచినప్పటినుండియు ఇప్పటికి 
నేను (వాసిన 6 వేద దర్శనముల సారమును మజికొన్ని 
బిశెవములను చేర్చి “విశ్వకర్శ మయం జగత్‌” అనెడి 
పుస్తకమును (వాయుట (శ్రీ) కుటుంబరావుగారి అభ్మిపాయ 
మును గౌరవించుట కాగలదని -.కఈ (గంధమును (వాయ 
బూనుటయెనది. అశ్లే “విశ్వకర్మ జిజ్ఞాసా”” అనెడి సూత్ర 
మును కూడ (శ్రీవాశే సూచించినందున ఆ _్రుహ్మ 
సూ్యతములలోని 4 స్మూత్రములను “విశ్వకర్మ” పరముగా 
అన్వయించి 1 వాయుట సముచితముగ నుండునని తోచి ఈ 
(ప్రకరణము (వాయుట యగుచున్నది, (బవ్మాస్తూ తము 
లలో *అథాతో (బహ్మా జిజ్ఞాస” అనునది మొదటి 


విశ్వకర్మ పంచసూ త్రి 337 
సూూతము, ఉపనిషత్తులలో (పతిపాదింపబడిన జగత్కారణ 
మును “వ్నా మని, “అత్మ అని, “పరమాత్మ అని ఉపనిష 
(దష్టలు వేర్కొనినారు, వేదములు 1) మంత్రము 2) 
_బాహ్మణము 8) ఆరణ్యకము 4) ఉపనిషత్తు అని చతు 
ర్విధములుగా నుండును. వాటిలో 4ీవది (కడపటిది) ఉప 
నిషత్తు గదా! అది చివర నున్నందున దానికి వేదాంతమని 
చేరు వచ్చినది. 

మా దృష్టిలో ఈ ఉపనిషత " మెన జగత్కారణ 
(పస్తావన, జగత్‌ సృష్టి మెోాతుము మృతత్వము) ఈ 
మొదలగు విషయములు ముమ్మొదటగా బుగ్వేదములో నే 
ఉన్నందున ఈనాడు మన మనుకొను వేదాంతము వేదాల 
లోనే ఉన్నదని తేలినది. అందును జగత్కారణ వస్తువును 
బు గ్వేదమే నాలుగు (4) సూ క్షములలో (పస్తావించినది. ఆ 
సూక్తములే 1) నాసదీయము 2) విశ్వకర్మ సూకము కి 
పురుష సూక్తము 4) మోతు సూక్తము అని మేము మా 
వేద దర్శనముల యందు వివరించియే ఉన్నాము. కనుక ఇట్టి 
జగళ్కారణ “విశ్వకర్శ త “మును నాలుగు సూత్రము 
లలో [శీ భగవతులవారి సూ అనుసరించి | పవచించుట 
మంచిదని మా భావము కూడ. అందు మొదటి స్మూత్రేము : 


1] “అతాతో విశ్వకర్మ త క్వ జిళ్ఞాపా” : 


ఇందు అథ్మ అతః, విక్వకర్శ, తత్త్వ జిజ్ఞాసాం అను 
48 ] 


338 నిశ్వకర్మ విశ్వరూపము 
నాలుగు మాటలు గలవు. వీని భావము పిమ్మట ోవిళ్వకర్శ 
తత్త్వము” యొక్క జిజ్ఞాస చేయబడుచున్నది అని. జిజ్ఞాస 
అనగా తెలిసికొననోరుట అని ఫావము, అనగా తెలియ 
బూనుట అని సారాంశము. ఇప్పుడు సూూతములోని 
ఒకొ-క్క. పదమును విపులముగా చర్చింతము, మొదటి పద 
మైన “అధి శబ్దము మంగళవాచకము. మంగళకర పదముతో 
(గంధారంభము చేయట ఉత్తమ పద్ధతి కదా! సూత్ర 
(గంథకారులండటు ఈ “అథి శబ్దముతో నే తమ (గంధము 
లను (పారంభించినారు. యోగస్తూూ తకారుడైన పతంజలి 
మహర్షి తన యోగ దర్శనమును “అధ యూోగానుశాసనమ్‌ా 
అని (పారం భించినాడు. అశ్షే వ్యాసుడు “ఆధాతో (బహ 
జిజ్ఞాస” అని “అధి శొబ్బముతో నే తేన దర్శనమును మొదలిడి 
నాడు. అథ శబ్లమునకు “పిమ్మట అని మజిమయొక అర్థము, 
మానవ్రులందరును జగత్కారణమైన భగవంతుని గూర్చి 
విచారింపరు. ఏ కొలదిమంది మాతమో కంటికగపడు ఈ 
జగము ఏమిటి ? ఇది ఎట్లు వచ్చినది ? దీనిని సృష్టించిన వాడు 
ఎవజైనా ఉన్నాడా ? అని ఆలోచింప పూనును. ఈ విషయ 
మునే నాసదీయ సూక్తములోని దిగువ మంత్రము ఇట్లు 
అన్నది. 
లాల్‌ అద్ధా వేద క ఇహ (పవోచత్‌ 

_ కుత ఆజూతా కుత ఇయంవి సృష్టికి” 

మన మెచ్చటనుండి పుట్టినాము * ఈ సృృన్ప్వీ ఎట్లు 
కలిగినది ? అను విషయములను ఎవడెజుంగును? ఎవడు 


విశ్వకర్మ ప౦చసూ క్రి 339 
మనకు ఈ రహస్యములను చెప్పగలడు? అని భావము, 
అందజునూ తినుట, |తౌగుట, భోగించుటల తోనే తృప్తి 
పడుదురుగాని తమను గూర్చిగాన్తి. ఈ జగమును గూర్చి 
గానీ తొము పొందవలసిన గమ్యమును గూర్చి గాని ఆలో 
చింపరు. అట్టి ఆలోచన కలిగిన పిమ్మట కాని భగవత త్వ 
మును గూర్చి వివారించుట నంభవింపదు. కనుక అథ 
శబ్దమునకు “అట్టి ఆలోచన, కోరిక కలిగిన పిమ్మటి అని అథ 
శబ్దమునకు అర్థము చెప్పుకొనుట యుక్తముగా నుండును. 
ఇశ “అతః” అను శబ్దమును గూర్చి చూతము. అతః అను 
మాట కారణ వాచకము. అనగా కారణమును గూర్చి 
చెప్పునదన్నమాట. మానవుడు చేయు కర్ణులన్నియు లౌకి 
కములని, వైదికములని రెండు విధములుగా నుండును. లౌకిక 
కర్మలు ధన సంపాదన, భోజనాదులు కాగా, 'వెదిక కర్ణులు 
సంధ్యావందన, "దేవపూజ, మంత జపాదులు అగుచున్నవి, 
ఈ వైదిక కర్మలు ఈ లోకమునకు సంబంధించినవనియు 
(ఐహికములు), పరలోకమునకు సంబంధించినవనియు (పార 
లౌకికములు) రెండు రీతులగును. ఈ లోకమునకు సంబంధిం 
చినవైన ధన సంపాదన, భోజన వ్యవహారాది కార్యముల 
యొక్క ఫలములు, పనులు జరిగిన కొంత కాలమునకు నశించి 
పోవుచుండుట మనము చూచుచునే యున్నాము. సంపాదిం 
చిన ధనరూప ఫలము కొంతకాలమునకు నశించి తీరును. 
అనగా ఖర్చు అయిహోవునన్నమాట. అళ్లే చేసిన భోజన 
రూప కర్ణము కూడ, జీర్ణ ము కాగానే నశించినదగుచున్న ది, 


340 విశ్వకర్మ విశ్వరూపము 

ఈ విధముగా చూచినచో (పతి లౌకిక కర్మ యొక్క ఫలము 
కూడ నళించిపోవుటను మన అనుభవము ద్వారా గమనింప 
గలము. అనే సంధ్యావందనాది వైదిక కర్రల ఫలము కూడ 
నళించునని మనము తేలికగానే ఊపీంచుకొనవచ్చును. ఇక 
పోగా స్వర్గాది పరలోకములకు సంబంధించిన ఫలములను 
మానవులు యజ్ఞ యాగాది కర్ణులు చేసి పొందుచున్నారు. 
“జ్యోతిస్టో మేన స్వర కామో య జేతా” స్వరము 
కావలయునని కోరువాడు “జ్యో త్తిష్టోమ” మనెడి యజ్ఞము 
చేయవలెనని వేదము చెప్పుచున్నది. దీనిచేత యజ్ఞకర్హ 
స్వర లోకమునకు పోయి అచ్చట దివ్య సుఖములను (చేవ 
భోగములను) అనుభవించునని వేదా భి పాయము, ఇస్తే 
సంతానము కలుగుటకు, సంపన్ను డగుటకు, ఇంకా ఆయా 
ఫలములను పొందుటకు ఎన్నెన్నో యజ్ఞ యాగాది కర్మలు 
వేదములందు చెప్పబడినవి. వాటియందలి ఆశతోనే మాన 
వులు ఈ ఐహిక భోగముల కన్నా పారలౌకిక సౌఖ్యములు 
శెవ్చములని యెంచి యజ్ఞాది కర్మలను ఆచరించుచుందురు. 
కాని ఈ లోకములోని ధక సంపాదనాది కారస్టములు, నమ్‌ 
వాశేద్యాదులు ఎట్లు ఫలముల నిచ్చి నశించుచున్నవో అక్షే 
వైదిక కర్శులు కూడ కొంత కాలము అనుభవింపబడి నశించి 
తీరునని వేదమే చెప్పుచున్నది. ఆ వేద వాక్యము ఇది. 
“తద్యథేవా కర్శచితో లోకః శీయశే, వవ మేవా ముంత 
పుణ్యచితో లోకః శ్రీయ తే.” ఈ లోకమున కర్మల యొక్క 
ఫలములు వ విధముగా నళించుచున్నవో అక్షే యజ్ఞాది 


విశ్వకర్మ పంచనూ త్రి 341 
పుణ్యకర్మలు చేసి సంపాదించిన స్వర్షాది లోళములలోని 
భోగములు కూడ (ఫలములు కూడ నళించుచున్నవి అని 
భావము. ఈ విషయమునే భగవద్దీత_ 

“నే త్రం భుక్లా స్వ ర్హలోకం విశాలం 

శీణే పుణ్యే మరర్థ్యలోకం విశంతి, 

ఏవం (తయీధర్శ మను. పపన్నా 

గతాగతం, కామకామా లభంతే.” — (9-21) 

'తా॥ యజ్ఞాదులు చేసి స్వ ర్షమున శేగినవారు ఆ 
లోకములో కొంతే కాలము తాము సే న పుణ్యక ర్మల పల 
మును అనుభవించి ఆ పుణ్యము శీణింపగా మరల ఇహ 
లోకమున మానవులుగానే పుట్టుచున్నారు. కనుక వేద ధర్శు 
మును అనుసరిం చెడి యాజి మ చేయుట, తత్సల 
ముగా సృ ర్హమున శకీగుట ఆ ఫలము శీణింపగా మరల 
మనుమ్య లోకమున పుట్టుట జరుగుచుండునే గాని, జన 
రాహిత్యముగాని, ఇాశ్విత మైన మోచూనందము గాని వారికి 
(పా్లించదు. కనుక లాకిక- కర్గ్మలవలె పరలోక కర్మలు 
కూడ అశాళ్వతములే, అల్పకాల్పుము అనుభవింపతగినవి 
మా(తమే అగుచున్న పి, 
ఇది ఇట్లుండగా 'వేదమాతయీ, భగవంతుని విజ్ఞానము 

వలన జీనునకు పునర్జన్న నశించి, ఆతడు ఇాళ్వ తానంద 
స్వరూ పుడు, అమృతుడు అగుననియు చెప్పుచున్నది. ఆ 
వాక్యము లివి. “త మేవం విద్వా నమృత ఇహ భవతి”, 
“తమేవ విదిత్వా అతి మృత్యుమేతి” ఆ “విశ్వకర్శ”ను 


342 విశ్వకర్మ విశ్వరూపము 
ఎటింగినవాడు అమృతు డగుచున్నాడు. ఆ “విశ్వకర్మను 
"తెలిసికొని మృత్యువును దాటుచున్నాడు- అని ఈ పురుష 
సూక్త వాక్యములకు అర్థము. దీనికి తగినట్లుగానే శ్వళాళ్వ 
తరోపనిషత్తు కూడ ఇట్లనుచున్నది. వవ దేవో విశ్వకర్మా 
మహాతా ,.. య వత ద్విదు రమృ'తా సే భవన్తి.” 
(మాడుము. పుట. 28) 

సర్వజీవుల యొక్క వృాదయముల యందు “విళ్వకర్థ 
పరమాత్మ” ఉండియే యున్నాడు. అట్టి “*విశ్చకర్థోొను 
ఎవరు యాగాది సాధనముల దాంరా ఎజుంగజూాలుదురో 
అట్టి సత్పురుషులు అమృత స్థితి ౨దుదురు. ఈ విషయ 
మును “న స పునరావర్తతే” ఆ భగవంతు నెజింగినవాడు 
తిరిగి పుట్టవలసిన పనిలేదు. “తరతి శోక మాత్మవిత్‌ ” ఆత్మ 
వేత్త అగువాడు శోకమును పొందడు. “బహ్మ విదాప్నోతి 
పరమ్‌” (్రహ్మ (విశ్వకర్శ) వేత్త అయినవాడు ఉత్కృష్ట 
మైన స్థితిని పొందుచున్నాడు, మొదలైన ఉపనిషద్వాక స 
ములు కూడ భగవద్విజ్ఞానము చేత. జగత్కారణమైన 
త్త్త్త్వము నెజబుంగుటచేత దుఃఖరహీత మైన శాశ త మోతు ము 
పొందునని చెప్పుచున్నవి. కనుక వేదమే ఇవా, పర లోకము 
లకు సంబంధించిన కర్మల యొక్క. ఫలములు ఇాళ్చతములు 
శావనియు, భగవంతు నెబంగుటచే కలిగెడి ఫలము శాశ్వత 
మనియు చెప్పుచున్నందున (అతః) |పతివాడును “విశ్వకర్శ 
తత్త్వము” యొక్క జిజ్ఞాస చేయవలసియున్నదని "కేలు 
చున్నది. ఇదియే [పథమ స్యూత్రము యొక్క అర్థము. 

అధ=జగ తాారణమును గూర్చి తెలుసుకొనదలచి 


విశ్వకర్మ పంచసూ డ్రి 343 
నప్పుడు ఇవా పర లోకముల కర్మల యొక్క ఫలములు 
నళించునవి కనుకను భగవంతు నిలుంగుట చే కలిగెడి ఫలము 
శాశ్వతమైనది కనుకను, సత్సురుషు డై నవాడు గవిళ్వళర్శ 
త్ర తత్వమును” గూర్చి "తెలియవలసి యున్నది. ఈ “విశ్వకర్శ 
తత్త్వము” విళ్వకర్శ సూక్త మంత్రముల యందు సమ్మగ 
ముగా బోధింపబడి యున్న ద. 
శి] “జన్మాద్యస్య యతః” ; 

జన్నాది, అస్య, యతః ఈ సూత్రము నందలి కి 
మాటలు ఇవి. అసష్టజమన కంటికగపడు ఈ జగత్తునకు 
(జగత్తు యొక్క), జన్న--ఆది =పుట్టుక, పెరుగుట, నాశ 
మగుట మొదలగు కార్యములు, యతః=వ సర్వళ క్షి నుండి 
కలుగుచున్నవో, ఆ సర్వళ క్రియే “విళశ్వకర్శ” అని సారాం 
ఫోము. మనకంటి కగపడెడి జగము పుట్టుచు, పెరుగుచు, తరు 
గుచు, నళించుచు, నానావిధమైన అవస్థలను పాందుచున్నది. 
వ మూలకారణము యొక్క శ క్రివలన జగత్తునకు (జీవులకు 
జన్మాది కార్యములు జరుగుచున్నవో ఆశ క్రికి “విళ్వకర్మ” 
అని వేరు. పుట్టుట, పెరుగుట మొదలగునవి కర్మలు కదా! 
ఇట్టి కర్మలు అనేకములు.. అట్టి సమస్త స్త కర్ణులు, సర్వజ్ఞ మైన 
వ శకి నుండి కొనసాగునో చానిశే 'గవిశ్వకర్మగ నామము 
తగుచున్నది. ఈ శక్తిని “విశ్వకర్ణ” నామముతో వేదము 
వేర్కొనియున్నది. అందుకు “విశ్వకర్శ సూ కృములే కాక 
అనేశములై న మంత్రములు కూడ ఉదాహరణములే. ముందు 
విళ్వళర్శ సూ క్షమును చూతము. 


344 విశ్వకర్య విశ్వరూపము 

“య ఇమా విశ్వా భువనాని జువ్యా దృవ ర్లోతా 
నిషసాద పితానః. స ఆశిపూ (ద్రవిణ మిచ్చమానః పరమ 
చ్చదో పర ఆవివేశ” ఈ మొదలైన ముం్యతముల అర్థములు 
జగత్తుల యొక్క జన్నాదులకు “పిశ్వకర్శ”యే మూల 
కారణమని చెప్పుచున్నవి, కనుక జగదుత్సత్త్యాది కార్యము 
లకు మూలభూతుడై నవాడు, జగజ్జనకుడు, జగత్‌ పాలకుడు, 
జగత్తుల సంహ ర్త, పునఃసృష్టిక ర ఆయనే (విశ్వకర్మ్శయే) 
గనుక, అయనను గూర్చి విచారించి, చర్చించి తెలిసికొనుట 
కర్మము ఈ విషయమునే విశ్వకర్మ సూక్త వాక్యము 
“న విదాథి” ఆతని నెజుంగకున్నారు అని పలికినది. 
పురువ సూక్త వాక్య మేమో “త మేవం విద్యా నమృత 
ఇహ భవతి” అన్నది, ఇట్టి “విశ్వకర్శ”ను గూర్చి మన ఈ 
(గంథమంతయు అంగ (ప్రత్యంగ విమర్శతో పిళదముగా 
చెప్పుటకే | పయత్నించినది కదా! 
తీ] “కాస్త్ర యోనిత్వాత్‌” ; 

వాస్ర్రుమునకు కారణము అయినవాడు వాశ్రుయోని. 
అతని యొక్క. భావము శా వ్ర యోనిత్వము. అనగా భగ 
వంతుడగు “విశ్వకర్శ”, శాస్త్రము అనగా వేదము జన్మించు 
టకు కారణ మైనందువలన. ఆయన శాశ్రియోని అని చెప్ప 
బడుచున్నాడు. వేద మనునది “విశ్వకర్మ” నుండియే కలిగిన 
దని విశ్వకర్శ సూ క్తములోని “వాచస్పతిం విశ్వకర్శాణమ్‌” 
అనెడి మాటమే చెప్పుచున్నది కడా! అందువలన ఆయన 
వేదమునకు జనకుడు, పాలకుడు కూడ అన్నమాట, 


విశ్వకర్మ పంచసూ డ్రి 345 
“రూ (బవ్మోణం విధడాతి పూర్వం 
యో చై 'వేదాంళ్చ (వహిణో తి త సై” 
అను వాక్యమును బట్టి (బన్మాను సృష్టి చేసినదియు, 
ఆయనకు వేదముల నిచ్చినదియు “విశ్వకర్మ” యే అని 
మనము రెండవ |పకేరణమున విస్తరముగా చదివే ఉన్నాము. 
చానికి తగిన అనేక (పమాణములను కూడ బృవాదారణ్యక 
భగవద్దీ తాది (గ్రంధముల నుండి న్వీకరించియే యున్నాము, 
కనుక వేద జనకుడు “విళ్వకర్శ” యని ఇచ్చట పునర్విచా 
రణ చేయుట వి స్తరము కాగలదు. 
శాన్ర్రయోాని శబ్దమునకు ఇంకొక అర్థమును కూడ 
వునము చెప్పికొనవచ్చును. శాన్ర్రం యోనిః (కారణమ్‌) 
యస్య స 8= ఎవనికో ఆతడు శాత్రయోని అని బహు 
(వ్ర్‌హి సమాసము. అనగా “విశ్వకర్మ” సౌస్రుము (వేదము) 
కారణముగా గలవాడు. ఆయన వస్తుతః తన శే కారణము 
లేసవాడైనను, ఆయన నెటుంగవలెనన్న వేదము నాశ 
యించకుండ ఎవ్వరికినీ సాధ్యముకాదు. కనుక “విశ్వకర్మ 
తత్త్వమును తెలుపుటకు వేదము కారణమగుచున్నది, 
అందువలన ఆయన శా న్ర్రముచే "తెలిసికొనతగిన వాడను 
నర్గమున, బహ్ము పీపీ సమాసము రీతిని కూడ “శాస్త్ర 
యోని” శబ్దము సార్థకమగుచున్నది. 
“విశ్వకర్మ తత్త్వము” నెజుంగవ లెనన్న విశ్వకర్మ 
సూక్తములు, శ్వళాళశ్వతరో పనివత్తు, విశ్వకర్శ-విశ్వ 
44 ] 


346 విశ్వకర్మ విశ్వరూపము 


(బహా్మోపనిషత్తులు, శిల్పోపనిమత్తు, పంచ బహ్మ్మోపనివత్తు, 
మూల స్థంభము, విశ్వకర్మ పురాణము మొదలగు మహా 
(గంథములను చదువవలసి యున్నది. వాటి యోక్క పరి 
పూర్ణ జ్ఞానము "లేనిది. అరకొర జ్ఞానముతో “విశ్వకర్మ 
తత్త్వము” పూర్తిగా అవగాహన కాదు. ఈ (గ్రంథము 
లన్నియు వేడార్థమును, జగ త్క్ళారణ తత్త్వమును వివరించు 
నట్టివే. కనుక ఆయన నెజుంగుటకు ఇవి హేతువులు గాన, 
ఆయనను శౌాన్ర్రము (వేదము) “యోని”గా (కారణముగా) 
కలవాడని ఈ లీవ న్మూత్రము చెప్పుచున్నది, కాళిదాను 
కూడ భగవంతుని గూర్చి “జగదోోని, రయోని స్వం, జగ 
డంతో, నిరంతకః.” ఓ పరమేశ్వరా! నీవు జగత్తులకు కారణు 
డవు. అయినను అయోనివే. అనగా నీకై వకారణమును 
"లేనివాడవే. అశ్లే జగత్తులకు నీవు అంతకుడవే. అయినను 
సీవు మ్మాతము నిరంతకుడవు. అనగా నీకు ఇంకొక 
అంతకుడు లేనట్టివాడవు, అనగా అనంతుడవన్న మాట. అని 
చమత్కాారముగా చెప్పినాడు. కనుక ఈ సూూలతము 
“విశ్వోకర్శి”ను "వేదమునకు కారణమనియు, ఆయన నొజుంగ 
వలెనన్న వేదము కారణమనియు, శెండర్భములనూ చెప్పినది. 
కాగా భగవంతుని వాక్కులు అని వ వేదములను అను 
చున్నామో ఆ వాక్కు_లే భగవంతుని ఎజుకపరుచుటకు 
హేతువు లగుచున్నవని సారాంశము. అనగా ఈశ్వరుడు 
తోకములతోపాటు వేదములను కూడ సృష్టించి “లోకులు 


విశ్వకర్మ పంచసూ శి 347 
ఎట్లు (వవర్హింపవలసినదీ ఆ వేదములలోనే అనుళాసించి 
నాడని భావము. 


క] “త త్తు నమన్వయాత్‌” : 


“తత్‌, తు, సమన్వయాత్‌ ౫ ఈ స్ఫ్మూత్రము నందలి కి 
పదములు ఇవి. పూర్వ సూ త్రమున్క, వేదము విళశ్వకర్శ 
జ్ఞానమునకు కారణమని _ చెప్పికొన్నాము కదా! అనగా 
“విశ్వోకర్శ జ్ఞానము” కలుగుటకు వేదా శ్రమును శెలిసికొన 
వలయునని కదా భావము. వేదములలో ఎందలో చదేవత్రణా 
వారి కార్యములు వేర్కొనబడినవి. వీటిలో ఒక చేవ 
ఇంకొక 'జేవునితోను, బక కారష్టమునకు ఇంకొక కార్యము 
తోను సంబంధము అగపడకున్నది. ఇట్లు నానా చేవతల 
తోను, నానా కర్శలతోను వివిధ జ్ఞానములతోను కూడు 
కొన్న వేదము “విశ్వకర్మ తత్వమును ఎట్లు చెప్పగలదు 
అని సందేవాము కలుగగా ఈ 4వ స్మూతము అట్టి వకార్ధ 
లాభము, సమన్వయము వలన చేకూరగలదు అని పలికినది. 
“సమన్వయాత్‌ * అనగా భిన్న త్స్యమునకు (తోవతీయు 
వాక్యములను, తగినట్లుగా చక్కగా సమన్వయించుకొని సిద్ధి 
వాందవలయునని ఈ సూ తము యొక్క పరమ తాత్చ 
ర్యము. ఈ సమన్వయమంతేయు, పూర్ణముగా ““విశ్వకర్శు 
సూకముల”లోనే నిక్నేపింపబడియే యున్నది. దానిని వివ 
రించుటకే మేమో (గంధమున 1) విశ్వకర్మ సూక్త తత్తా 
రము 2) విశ్వకర్శ రూపనామ (క్రియలు 8) ఈకళ్ళర స్తోత్ర 


345 విశ్వకర్మ విశ్వరూపము 

పూజా జప, ధ్యానాదులు- ఇత్యాది (పకరణముల ద్యారా 
త్‌ శ్రగమును సమస్వయిరిచుటకు (పయత్నించినాము. ఈ 
(గంథమున మేము చేసిన (పయత్నమంతయు సమన్వయము 
కొజ కే. కనుక మొడటి నుండి గల (పకరణముల సారమును 
పాఠకులు అవగాహాన శేసికొన్న చో, చక్కని నమన్నయ మే 
పొసగగలదు. భిన్న దృష్టికిగాని, ఇది విళ్వక ర్మేతరమనుటకు 
గాని ఈ | గంథమున తానేలేను. కనుక సాధకులు గాని, 
పాఠకులు గాని సమన్వయ దృష్టితో దీనిని పఠించుట 
ఎంత యో ముఖ్యుము. 

5] “యోగసాధనాత్‌ నంసిద్ధిః” ; 


రా రారా 


ఈ స్మూత్రములో “రోాగసాధనాత్‌ , సంసిద్ధికి అని, 
చెండే రెండు పదములు కలవు. “సంనిద్ధి అనగా మానవుడు 
తన జీవితమున పొందవలసిన జీవిత సిద్ధి అని భావము. ఆ 
సంసిద్ధి జన్మరాహిత్యమ్యు మోక్షము, విశ్వకర్శ (వాపి! 
ఆనందము, అమృత త్త్వము ఇత్యాది పదములతో వేర్కూన 
తగినడై కూడ ఉన్నది. ఇట్టి “సంసిద్ధి” అనునది సాధన వలననే 
కలుగగలదు. మానవుడు జీవితములో దుఃఖరహిత మైన 
ఇాళ్వ తానందమును పొందుటకు అనేక మార్లములున్నవి. ఆ 
మార్హములే కర్మ భక్షి జ్ఞాన, అష్టాంగ, కుండలినీ 
యాగాది సాధనములుగా సర్వులెజింగినట్టి దే. ఏటిలో భ కి, 
జ్ఞాన, కర్నాదులను గూర్లి మనకు "యోగదర్శచ్క యాగ 
వాసిష్ట, జ్ఞానవాసివ్టు భగవద్దీ తాది గంధములు అనేకము 
చెప్ట్ఫుచునే యున్నవి. అష్టా ౫ యోగమును గూర్చి వాతం 


విశ్వకర్మ పథిచనసూ త్రి 349 
జల యోగ శాస్త్రము, దానిననుసరించి వెలువడిన పెక్కు. 
(గంథములు చెప్పుచున్నవి. మేము కూడా పీలై నప్పుడు 
(పస్తైవించుచునే యున్నాము. త్తికపోగా కుండలినీ యోగ 
మనునది ఒకటి కలదు. ఈ క్లుండలినీ యోగము విషము 
మం తములలో నిగూఢముగా నిరూపింపబడి యున్నదని 
మా వేదదర్శనములలో మొదటినుండియు వేర్కొానబడు 
చునే యున్నది. “ఇదం విష్ణు ర్వి చ కమే, (లేధా నిద భే 
పదమ్‌”, యతో విష్ణు చక్రమే, పృథివ్యా స్పప్త ధామభిః” 
అను ఇత్యాది నం|తీములలోని (తీ సప్త పదములు సప్త 
చ్మ క్రములకు సం కేతములు, ప అనియు, విష్ణు 
శబ్దము కుండలినీ శ క్సికి సూచకమనియు, సూర్య చందాగ్ని 
జడ చేత కుడి, ఎడమ, నాడులునూ, సుషుమ్నా 
నాడియు, సూచింపబడినదనియు చెప్పుచునే యున్నాము. 
కనుక అష్టాంగ యోగమును, కుండలినీ యోగమును సాధకు 
లకు సంసిద్ధి కలిగించుటకు ద్గీ (తోవలని ముబువరాదు. 

“గోదా భక్తి జ్ఞాన యోగా దవేహి”. ఈ వాక్యము 
(వతి సాధకునికి న అనునది ఉండవలెనని సూచించు 
చున్నది. ఆవల భక్తి అనునది అత్యవసరము, పిమ్మట 
జ్ఞానము కావలయును. ఆ తరువాత యాగ మవసరము*, ఈ 
గోడ్లౌ భక్తి జ్ఞాన యాగములు కలవాడు “విశళ్వకర్ణ 
జ్ఞానము” కలిగి తరించుననుటలో సందేహము లేదు. ఈ 
స్తూ తముచే “యోగ సాధనే న్‌ా శం” అనికూడ అన 
వచ్చును. 


అహం విశ్వకర్మా ఒస్మి 


ఉపనిషత్తులలో జగళ్కారణ వస్తువు (బహ్మమనియు 
(“.. .తద్విజిజ్ఞాసస్వ త దృహేకి” = శె త్రిరీయం), అత్మ 
అనియు (“ఆత్మావా ఇదమేక వవాగ ఆనీత్‌” __ ఐతశే 
యము), సత్‌ అనియు (సచేవ సోమ్మ్యే దమ్మ గ ఆనీజ్‌ ___ 
ఛాందోగ్యము), చిత్‌ అనియు, నచ్చిదానందమనియు 
చేరొ-నబడినది. కనుకనే “బహ విదావ్నోతి పరం” 
(తె త్రరీయము), ఆ తానం చేద్విజానియాత్‌ ” — (బృవా 
దారణ్యకం), శవ తదాత్మ్యం, ఇదం సర్వం, స ఆత్మా, 
తత్త్వమసి శ్వత కేతో” ను (ఛాందోగ్యము) ఇత్యాది 
వాక్యములు (బహ్మ జ్ఞానముచేత, ఆత్మజ్ఞానము చేత 
మోవీము కలుగునని చెప్పినవి. కాని ఉపనివత్తుల కంచు 
పూర్వములై న వేదములలో జగత్కారణ వస్తువు “విశ్వ 
కర్మ శబ్లముతో వేర్కొనబడినది. అదే పురువ స్తూ 
మున “పురువి శబ్దము చే చప్పబడి ఆ పురుముడే “విళ్వ 
కర్మ” అనియు, అట్టి “విశ్వకర్మ” నెటింగిననే మోతు 
మనియు, *త మేవం విద్వా నమృత ఇవా భవతి”, “తమేవ 
విదిత్వా అతి మృత్యుమేతొ అనియు ఇత్యాదిగా పురువ 
సూ క్షమున వేర్కొసబడినది. దానికి తగినశ్లు విశ్వకర్మ 
సూకృము “న తం విదాధ య ఇదం జజాన” అన్నది. ఇక 
శ్వళాళ్వతర మేమో “వవ బేవో విశ్వకర్మా ... అమృ 
తా_స్టే భవన్తి” అన్నది. కనుక బుగ్యజు ర్వేదముల యందలి 


అహం విశ్వకర్మాఒస్మి 351 
విశ్వకర్మ సూ కృమును బట్టి జగత్కారణ వస్తువు “విశ్వకర్మ” 
అనియు, ఆ జగత్కారణ విశ్వకర్శ స్వమయాపమే అయిన విశ్వ 
స్వరూప కార్యములను, వాటి కర్త అయిన “విశ్వకర్శ”ను 
ఎఆిఎగిన నేకాని మోతను, అమృత త్త్వము కలుగదనియు 
తెలియుచున్నది. దీనినిబట్టి చూడగా ఉపనివత్తుల ననున 
రించి “అహం (టైహ్మా౭ సీ” మహో నాకము అనుభవమునకు 
నావలసినట్లు, ఆ ఉపనిషత్తులకు మూలమైన వేదమును బట్టి 
“అహం విశ్వకర్మా౭_స్టి” అను మం) తార్భము అనుభవ గోచీ 
రము కావలసియున్న ది. ఈ విషయమును, “విశ్వకర్భ తత్త్వ 
మును అనుభూతికి తెచ్చుకొన్న వారి వాక్యముల లో వరాడ 
వలనీ ఉన్నది. బుగ్వేదములో జగత్క్కారణా (విళశ్వక రాను 
భూతిని పొందినవారిలో అంభృణ మహార్షి కూతురైన 
వాగ్లేవి వామదేవుడు, (తసదస్యుడు మొదలై నవారు 
కన్సట్టుచున్నారు. వారిలో ఇాచ్లేవి యొక్క అనుభవ 
మం తేములను ముందు పరినీలింతము. జగత్స్వరూపాను 
భవము జగత్కరణాను (విళ్వకళ్చా) భూతిని పొందిన ఆమె 
ఇట్లనుచున్నది- 

1} “వాగ్దేవి” జగత్క_రణాను (విశ్వకర్మా) భూతి : 
అవా రు జేభిర్యను భిశ్చరా.. .ర్భ్యవా మిం|డాగ్నీ 
అహమళ్వినో భా”. — బు, 10-125-21 (చూడుము. 
పుట-శిలి. 
మన కిక్కడ (పధానాంళము, “విళ్వకర్శ” వను, 


352 విశ్వకర్మ విశ్వరూపము 

రు[దాదిత్యులను సృష్టీంచినాడనునది. వను రు దాదిత్యులు 
పిండ (బహ్మాండ సంబంధము గల బేవతలు, (పకృతి శక్తులు, 
విశ్వకర్శతో వాటికి (వారికి అభేదమన్ననూట. వారిని 
విడిచిన, సృన్టియే లేదు. కనుకనే జగత్కారణ రూపము 
నందిన [బహ్మవాదిని వాగోవి “అవాం రుచే ఛిర్వసుభిశ్చ 
రామ్యహమాది తౌ కరుత విళ్వ 'బేవై ౪” అన్నది. ద్వాదశా 
దిత్యులలో “ధాత విధాతలు, మతా వరుణులు, 
ఇందుడు, త్వష్ట, విష్ణువు” ఉండుటను మన బుగ్గర్శన (ప్రథమ 
భాగమున చదివియే యున్నాము. మా పూర్వ దర్శనములు 
ఈ విశేషములను అతి విశదముగా వక్కాణించియే యున్నవి. 
“రం దం మిత్రం వరుణ మగ్ని మాహుః ... వకం స 
ద్విపా బహుధా నద న్లి” అన్న మంత్రములోని 'సశ్తే' 
యో జగళ్కారణ “విశ్వకర్మ”. సూక్త మంతే వింకొకటేి 
“యా దేవానాం నామధా చీక వవ” ేవతలెల్లరు విశ్వ 
కర్శజులే, తత్స్వరూపు లే అని చెప్పుచునే యున్నది. కనుకనే 
వాగ్లేవి “అవాం విశ్వకర్మా౭_స్మీ” అనకుండగన్కే “నేను వసు 
రు డాదిత్య రూపిణిని అని ఆ అర్థ భావములనే ఆవివ్యు- 
రించినది. కనుక “అహం (బహ్మాఒస్మి” అను మాట కంకును 
“అహం విశ్వకర్శాఒన్ని' అన్నమాట ఇన్ని విశేషములను 
గోచరింపచేయుచున్నదని  గహింపనగును. ఇప్పుడు వాగ్లోని 
దర్శించిన, గానము చేసిన మటతికొబక మం! తేమును చూతము : 

“అవు సోమ మాహానసం బిభర్మి 
అవాం త్వష్టార ముత పూషణం భగమ్‌, 


pea 


అహం విశ్వకర్యాఒస్మి 353 
అహం దదాని |దవిణం హవివ్మతే 
ను పామే యజమానాయ నున్వతే.” 
— (బు, 10-125-2) 
తా! నేను సోముని, త్వష్టను, పూవను, భగుని 
భరించుచున్నాను. వారిని సృష్టించి వారిచే ఆ యా పనులు 
చేయించు చున్నానని భావము. లెస్సగా యజ్ఞ ము చేయు 
యజమానునికి దాని ఫలరూపమైన ధనమును నేనే యిచ్చు 
చున్నాను, 
వివరణ ఏ ఇందలి సోముడు చం దుడును, సోము 


లతయు, సూర్య చందులను సృష్టించినది “విళ్వకర్శ యే” 
అని ఆ సూక్తము నందలి ఈ మంత్రము చెప్పుచున్న ది. 
“విశ్వకర్మా వ్యాజనిస్థ చేవ, ఆదిద్ద అధర్యో అభవ ధ్ర్వితీయః, 
తృతీయః పీతా జనితొవధీనాం.” ఇందు వేర్కొనబడిన 
"దేవుడు త్వష్ట 'లేక్ష (బవ్మా. రెండవవాడై న గంధర్వుడు 
సూర్యుడే (“సూర్‌ వో్య్థగంధర్వః” అని యజు ర్వేదమన్న ది). 
మూడవవాడై న ఓవధీపిత సోముడే. అనగా చంద్రుడే 
అన్నమాట. లేదా సోమలత అనిమైనను తీలంపవచ్చును. 
ఇక తంప్ట “విశ్వకర్మ” తనయుడే అనుటకు “విశ్వకర్మణ 
స్పమ ర్తతాధి తస్య త్వష్టా విదధ్శ దూ పమేతి” అనెడి 
పురుష సూక్ష మంత్రమే (ప్రమాణము. పూవు భగుడు 
అనువారు చ్వాదశాదిత్యులతో ని చేవతలు. ద్వాదశా 
దితు లు “విశ్వకర్మ” తనయ లని ఇంతకుముందే చదివి 


శ 


354 విశ్వకర్మ విశ్వరూపము 
యున్నాము. త్వష్ట గూడ డ్వ్యాదశాదిత్వ్యులలో కలడు 
త్వష్ట్రయే యేమి * విష్ణువు మైతీము pyres 
వ “దాందకో. విష్ణు పచ్య కే” అని బుగ్వేద దర్శన 
ప్రధమ భా మున చదివియేయున్నాము. సర్వకర్మల ఫల 
మును | పసాదించునది భగవంతుడే కనుక యజ్ఞ కారులకు 
ఫల[పదాత “విశ్వకర్మ” యే అన్నమాట. ఈ విధముగా 
వాచ్లేని తాను “విశ్వకర్మ” రూపమేకాక “విశ్వకర్మ” 
సంతాన మైన సర్వ దేవతా (విశ్వ) స్వరూపమనియు ఈ 
మంతములలో గానము చేసినది, అక లివ మం తమున, 
వాగ్దేవి తనకు సిద్ధించిన జగ త్కారణ రూపమును లోతుగా 
వివరించుచున్నది. 
“అహం రాష్ట్ర) సంగమనీ వసూనాం, 
చికితుషీ (ప్రథమా యజ్ఞి యానాం, 
తాం మా, చేవా వ్యదధుః పురు తా 
భూరిస్థా (తాం భూర్యా వేళయంతీం.” 
— (బు. 10.1258) 
టీక  అవావ్‌= వాష్లేవినైన నేను, రాస్ట్రీ)ఇజగత్తు 
లను సృష్టించిన ఈశ రిని, వసూనాం = కొర ఫలముల నెడీ 
ధనములను, ఉపాసకులకు, సంగమనీ = సమకూర్చుదా నను" 
చికితు పే.=జగ త్కారణ మైన “విశ్వళర్మ తత్వమును ఎణీం 
గిన దానను (జ్ఞానిని అన్నమాట). విశ్వమంతయు నేనే అని 
సాతమోళ్కాార సిద్ధి పొందినచాననని భావము. యజ్ఞ యా 
నామ్‌ జయజ్ఞార్హ ములైన వానిలో, (పథమా = ముఖ్యమైన 


ఆహం వఏీశ్వకర్యా౬నస్మి 355 


దానను, అనగా యజ్ఞ సర్వస్వము తన స్వరూపమే అన్న 
మాట. తాం మా=లట్టి నన్ను, చేవాః= దేవతలు (ఆరాధ 
కులు, భూరి స్థా కాం=పలు భావములతో | పపంచ స్వరూ 
పముగా ఉన్నదాననుగాను, భూరి ఆవేశయ న్తీం = బహు 
విధములుగా ఉన్న చరాచరముల యందు జీవ రూపముగా 
(ప వేశించినదానినిగాను అయిన నన్ను, పురుతా = పలు 
చోట్ల, పలు విధములుగా ఉన్నట్లు, వ్యదధుః = చేసినారు. 
వఏకరూవిణీ నైన నన్ను మాయా (|పకృతి) వశమున, ఆ 
(పకృతి శ కులు అనేకముగ చేసినవన్నమాట. 


వివరణ ; ఈ మంత్రము నందు చెప్పబడిన తత్త్వ 
మంతయు “విశ్వకర్ణ” స్వరూపమునకు సంబంధించిన బే. 
“భార్యా వేశయంతీ” అనెడి పదము ఉపాధుల యందు (పవే 
శించిన “ోవిశ్వకర్శ”ను చెప్పుచున్నది. ఈ భావమే విశ్వకర్శ 
సూక్త ములో “స ఆళిపా (దవిణ మిచ్చమానః పరమచ్చదో 
వర ఆవివేశి అని పేర్కొనబడినది. ఉపనిషత్తులో ఈ 
భావమే “అనుపవేశి మని చెప్పబడినది. “తత్సృష్ట్వా త 
"జీవాను (పొవిళత్‌ ” ఇత్యాదులను చూడనచ్చును. కనుక 
ఐశ్వకర్శ సూకృములోని “విశ్వకర్శ” యే ఉపనివత్తులలో 
(బవ్మాముగా ఇెప్పబడినాడు కాన, వేద మార్గము ననుసరించి 
“అహం విళ్వక ర్మాస్టి” కాగ్యా దానిని ఉపనివత్తులు జగ 
అత్కారణమును (బహ్మముగా ఎన్ని “అహం (బహ్మాస్మి” 
అన్నవి. 


356 విశ్వ ర్మ విశ్వరూపము 

ఈ మంత్రము నందలి “భూరిస్టా తా, భూరి. ఆవేశ 
యం తీం అను పదములు సృష్టి వెచిిత్ర్యమును సూచించు 
నట్టివి. అసలు “విశ్వక స. పర స్వరూపము- “పరో దివా, 
పర ఏనా సృధివ్యా, పరో జేవేభి రసునై ర్లుహాయత్‌ ” అని 
పేర్కొనబడినది కదా! అది ద్యావా పృధువులతో గాని, 
అందలి నానాత్వముతో గాని, డేవానురాది (పాణికోటితో 
గాని ఎట్టి సంబధమును లేని ఏక మేవా ద్వితీయము. అట్టి 
దానికి తనదే అయిన శ కి యందు, జగము తోచినది. విశ్వ 
కర్మ సూక్రము మాయను, |పకృతిని 'డ్వావా, పృధివి శబ్ద 
ములతో వేర్కొనునని యిప్పట్టున పాఠకులు (గహింపవలసి 
యున్నది. ఆ విషయమునే సూక్తము “ద్యావా పృథివి జన 
యక దేవ ఏకి” అని ఇెప్పినది. ఆ ద్యావా పృధువులే 
మాయగాని, (పకృతిగాని, అష్ట (పకృతులు గాని, తే తము 
గాని అన్నమాట. ద్యావా పృధువులలో “వి ' కర్ణ” పర 
స్వరూపము (పతిబింబించగానే విళ్వము, విశ డ (పొరంభ 
మగును. ఈ ద్యావా సృథివ్యాదులను దేవతా దృష్టితో 
“గాయ తి” అనిగాని, “నావి త్రి అనిగాని, “సరస్వతి” అనిగాని 
చెప్పుకొనవచ్చును, అట్లు ఇెప్పికొనియే యున్నాము. ఇందుకు 
(పమాణము, సూ క్తములో “వాచన్చతిం విళ్వక కా 
నూతయే అని యుండుటయే. ఈ వాగే ఆ “గాయ తీ 
స్వరూపమే. సామోత్యు “సరస్వతి'యే. కనుకనే తన పర 
స్వరూపమగు “విశ్వకర్మ త్ర _త్వీముూను ఈ సూకృమాలో 
స్పష్టీకరించుచున్నది. 


అహ౦ విశ్వకర్మా ఒస్మి 357 
పరిశీలించి మాచినచో విశ్వకర్శ సూ కృములోని 
“విళ్వకర్శ త త్వమునకు సంబంధించిన భావముల నన్ని టిని 
“వాగేవి అనుభవమునకు తెచ్చుకొని తాను దర్శించిన 
(వాగ్టోపీ) సూ క్రములో (ప్రవచించినదని ఈ |పకరణమున 
పాఠకులు నులభముగానే (గహింపవచ్చును. మటియుక 
ముఖోదాసారణమును మాతముం “విశ్వకర్మ” పర స్వరూప 
మును ఈ మం తము తెట్లనుచున్నది. “పరోడివా పర ఏనా 
“== రై ప్రహాయత్‌ ఎ (చూడుము. పుట. 218.) 
“విశ్వకర్మ” పర రూపము భఖూ-దినముల కంకను, 
అందలి నానాత్వమున కంశును బేవానురాదుల కంశును 
విభిన్నము, విలతమణము అని ఈ మంత్ర వాక్య భావము. 
దీనిని వాగేపీ సూక పు చివరి మం తే మిట్టనువదించినది. 
౧ ఏ GC య 
“అవా మేవ వాత ఇవ (పవా, 
మ్యారభమాణా భువనాని విశ్వా, 
పరో దివ్యా పర వనా పృధి, 
వె్యాశావతీ మహీనా సంబభూవ” 
— (బు. 10-125-8) 
టీక ౩ అహమేవ = వాగ్లేపినైన నేనే, విశ్వాని = 
సమస్తమైన, భువనాని = భూత సమూ హాములను. అనగా 
కార్యములను, ఆరభమాణా = కారణరూవిణ్‌నై (పారం 
భించుదాననై , వాత ఇ్రవ=గాలివ లె, (వవావిం= వాటికి అంత 
ర్యామినై వెలయుచున్నాను. గాలి ఇతరుల _వేరణ లేకయే 
సంచరించునట్లు తాను స్వయముగా నే తనయందు తన 


358 విశ్వకర్మ విశ్వరూవము 

నుండియే భువనములను తోపింపచేయుచున్న దన్నమాట! 
దివా పరః=చదివముకంబను పరమై, వనా పృథివ్యా పరః = 
ఈ (బహ్మాండమునకం యె పరమై, మహిమ్న =నా మహిమ 
చేత (నా యందలి మాయా క్తి చేక అన్నమాట), వతా 
వతీ=ఇది అంతయు అయినచాననై, సంభవామి = తోచు 


చున్నాను. అనగా తానే "విశ్వరూవిణియె తనచేత నే (పకా 
శించుచున్నదన్న మాట, 


వివరణ : విశ్వశర్శ సూ క్షములోని “పరో దివా...” 
అన్న వాక్యమే ఈ వావీ మర్శత్రమున అవృ త్తీమై ఆమెక్కు 
విశ్వకర్శకు గల అభేద భావమును తెలుపుచున్నది. కనుకనే 
ఈ సూ కమున వాగ్లోవి “అపాం విశ్వక ర్భాఒ-స్మి” అని తన 
షస హత గానము చేసినదని తెలియుచున్నది. 
కనుక “విశ్వకర్శ” వాచస్పతి అయి త త్తమును (ప్రకాశింప 
చేసెనని (గహింపవలెను. కాన త త్త్వజ్ఞాలు పౌంచెడి “విశ 
కర్శాను భవ మునకు “వాచ్దేపీ-విశంకర్శ” సూక్తములు 
"రండును పర మోడావారణములు. వాన మం తేములలో 
కూడ ఇట్టి భావార్థ సొద్భశ కిమును కాంచగలము. 
“మయా సో అన్న మత్తి యో విషళ్యతి, 
యః (పాణితి య ఈం (శుణో త్యుక్తం, 
అమంతవో మాం త ఉపత్నీయన్ని 
(ధి శ్రుతం (శ్రద్ధివం కే వదామి” 
— (బు. 10.125_4.) 


జ 


ఆహ౦ విశ్వకర్మా ఒస్మి 359 


తా! అన్నము తినువానిలోని తినగల శక్తి నేనే. 
చూచెడివానిలోని దర్శన శక్తి, జీపించువానిలోని శ్వాస 
(పశ్వాసరూప (పాణళ్‌ క్తి, వినువానిలోని (శ్రవణ శక్తి నా 
స్వరూపమే, నేనే, నేను వారిలో లేనిచో చారి ఇంగదియ 
ములు ఆ యా పనులను వేయ లేవన్నమాట. అంత ర్యామినై 
(పాణుల కిట్టి శ కలను (వసాదించు నన్ను ఎవరెటుంగరో. 
అట్టివారు సంసార చ క్ర్షమునబడి నశింతురు. ఓ బుద్ధిమం 
తుడా! నేను చెప్పెడి ఈ విషయమును (శద్ధకలవాడ వై విని 
జగచ్చ క్ర రహస్యము నెటింగి (పవర్హింపుము. మంగత్రేమున 
“అమంతేవః” అను పదమును వాడి ఈ సూక్తము నందు 
చెప్పిన భావములను (గహించి ఆచరింపనివారు “ఉపవీ. 
యంతి” నశింతురని “వాగ్లేవి” స్పష్టము చేసినది. 

వివరణ : ఈ 4వ మంత్రము ననుసరించియే శేనోప 


నిషత్తులోని దిగువ మం(తేము వెలువడినది. 

“యచ్చతుషా న పశ్యతి, యేన చమూం వ్‌. పళ్యతి, 
తదేవ (బవ్మా త్వం విద్ధి, చేదంయ ది దముపాసతే ...” 

చేనిని కన్ను చూడలశేదో, దేనిచేత కన్ను చూడ 
గలుగుచున్నదో, ఆ “అంత స్తత మే" (బ్రహ్మమని సీ వెబుం 
గుము. అం తేకాన్సి నీవనుకొన్న దేదియు |బహ్మము కాదు 
అని భావము. 

ఆలోచించినకొలదీ “విశ్వకర్శ, వాగెపీ” సూ కృములు 
రెండును అభేదా ద్వైత భావమునకు బింబ (పతిబింబముల 
వలి తోచుచున్నవి. 


360 విశ్వకర్మ విశ్వరూపము 


“అహం రు[దాయ ధను రాతనోమి 
(బవ్మాద్విసే. ఛరవేవాంత వా ఉ, 
అవాం జనాయ సవ దం కృణోమి 
అవాం ద్యావా పృధివి ఆవివేశ," 
ధా (బు. 10-125-6) 
తా] వేద ధర చ్వేషులైన (తిపురానుకులను సంవా 
రించుటకు ర్ముదునికి ధనున్సును నిర్మించి యిచ్చినది నేనే, 
రామాయణములో రామ పరశురామ సంఘర్షణ ఫఘుట్టమున 
“విశ్వకర్మ” రుద-పిమ్టులకు ధనుర్భాణములను నిర్మించి 
యిచ్చినాడని యున్నది. దాని కీ మంతమే మూలము. అ 
శివధనుస్సునే విజిచి రాముడు నీతను పెండ్లాడినాడని గాధ, 
కనుక ఈ మం| తేములందు (పస్తుతింపబడిన జగ త్మా-రణము 
“విశ్వకర్శ'” యే అని స్పష్టమగుచున్నది. విశ్వసృష్టినే చేసిన 
చివ క్సికి ధనురాదుల నిర్మాణ మొకలెక్కా ? జనులొన 
శ్చ సంగ్రామము నా స్వకూపమే. అనగా యుద్ద సాధన 
ములు యుద్ధము చేయువారు, యుద్ధము అనెడి (తివుటి తని 
స్వయాపమే అని యిచ్చట అచై వతీము. చివరి పొదములో 
చేను ద్యావా పృధువులలో అంతర్యామినై (పవేశించి జగ 
చ్చ్మకమును (తిప్పుచున్నానన్నది. ఈమాట _ సాతాత్తు 
“విశ్వకర్మ సూకము లోనిచే. 
“యతో భూమిం జనయ న్విశ్వకర్భా 
విద్యా హాార్హో న్మహినా విశ్వచతూః.” 
— (బు. 10-80-2) 


అభి 


అహం విశ్వకర్మాఒస్మి 361 
ప్‌ళ్య విజ్ఞాని అయిన “విశ్వకర్శ” తన మహిమే 
భూమిని సృష్టించి ఆ భూ.దివములలో వ్యాపించినాశు. ఈ 
భావముచే వావి “చేను ద్యావా పృథువులలో (పవేశించి 
తిని” అని అన్నది (అహం ద్యావా పృథివీ ఆవివేశ). దీనిని 
బట్టి “వాచ్లేపే.విశ్వకర్మొల పరమా టై సత్‌ భావము సువ్యక్క 
మగుట లేదా. అట్టి అఖండాడై (తమునే సర్వ సాధకులు 
పొౌందవలయునని వేదము మనలను శొసించుచున్నది, 
“ద్యావా భూమి జనయద్దేవ వక”, ద్యావా పృధిపీ 
నిష్టతముః', “ద్యావా పృథిపీ అపధేతాం” ఇత్యాది 
మంత్రముల నరయుడు. ఇక 7వ మర్శితమును చూతము ౩ 
“అనాం సువే పితర మస మూర 
నమ యోని రప్వ్వుంతే ము, దే 
తతో వితిపే. భువనాని విశ్వా 
ఉతామూాం దాం వర్ష ్మణోప స్పృశామి ర 
ee (బు. 10125270) 
టీక వ అవాం = నేను, పితరమ్‌ = ద్యులోకమును; 
(“చా 8 విళా, పృధివి మాతా, సోమో భాఠా అదితిః 
ససా? అని మంత్రము). కావున పిత అనగా చుష్టలక న, 
మాట, అస్య =జగ త్కారణము యొక్క, మూార్డక్‌ = శిర 
న్సున, సువే=కన్నాను, వేదము నశుసరించి పృథివి దిగువది, 
ద్యులోకమా (ఆకాశాొది) పైది అన్నమాట. మమ = నొ 
యొక్క యోనిః=కారణము, సమ్ముదే అప్పు అంతేః = 
46 


362 విశ్వకర్మ విశ్య్వరూవము 


సమ్ముద జలముల లోపల. సీటియందని భావము. “అపాం 
గర్భం వ్యడధాత్సురు తా” అని విశ్చళర్శ సూక్తము 
అన్నది. కనుక జగత్కాజరణము నీటి యందుంచబడినదన్న 
మాట. “తమి గర్భం (పథమం ద్యధ ఆపో యత దేవా 
స్పమగచ్చ న్త విశ్వే” (ఖు. 10-82-6) సర్వ సృష్టికి నివాస 
మైన గర్భము క న. విశ్వకర్శ సూక్క 
మన్నది. ఆ భావమే “మమ యోని రప్ప్వంత స్పము టే” 
అని వాగ్గేవి పలికినది తతః = ఆ గర్భము కారణముగా, 
విశ్వా ఫవనాని = సమ స స్త అహ్మాండముల లో (పవేళించి, 
వితిపై =ఉందును. ఉదక ఆమూం ద్యాం = ఈ 
భూమి మొదలు ద్యులోకము వజుకు గల సర్వమును, వర్షశ్హణా 
= నా శరీరమువేత, అనగా నా సచ్చిడానంద స్వరూపము 
చేత (విశ్వకర్మ పర స్వరూపముచేత), ఉపస్పృశామి= తాకు 
దును, న్యాపించియుందునని భావము. 

ఉదకములు జగద్బీ జమును ధరించినవన్న విషయమును 
మదీయ బుగ్వేద దిగ్గర్శన పథమ భాగమునందు వెజేషు 
ముగా నిరూపింపబడినది, చూతురు గాక! “విశ్వకర్శ” వలన 
సర్వ విశ్వసృష్టి జరిగినదని విశ్వకర్మ సూ కృము చెప్పగా, ఆ 
“విశ్వకర్థు భావమును పొందిన_ తత్స్వరాపమే అయిన 
వాగేవి ఈ సృష్టియంతయు తానే అని ఈ సూక్తమున 
చెప్పుచున్నది. కనుక “వా గ్లేఏేంవిశ్వకర్మ”లకు అ భేదము, 
అద్వైతము సిద్ధించి “వాచస్పతిం విశ్వక ర్మాణ మూత యీ” 
అను అర్థము సిద్ధిచుచున్నది. ఇట్టి అద్వైత సిద్ధి పతి పాఠ 


జభ 


ఆహ ౦ విశ్వకర్మాఒస్మ 363 


కుడు పొందవలసియున్నా డు. ఇక వ్‌వ మర్మ త్రమున “వాగ్లోవి” 
(ప్రతిజ్ఞను చూతము. 
“అవా మేవ స్వయ మిదం వచాను, 
జుష్టం చేవేభి రుత మానుషేభిః, 
యం కామయే తం త మ్ముగం కృృణోమి 
తం (_గ్రహ్మాణం, త్ర మృషీం, తం నుమేథామ్‌.” 
aan (బు. 10-125-5) 


శా॥ సామాత్తు “విశ్వకర్మ” స్వరూవిణినే అయిన నే 
నిట్లు దృఢముగా చెప్పుమాట లది: జీవతలలో నాని, మను 
జులలో గాని ఎవరు నన్ను ఈ ర్రీతిగా తెలిసికొని సేవిం 
తుకో, అట్టివానిని చేను, ఎవ్వరికీ శేందూడలేనివానినిగా 
చేయుదును. అంతేకాదు. అట్టి సిర్ధవురుషున్క మేథావంతుని 
గాను, అతీం్యదియ (దష్టమయైన బుషినిగాను, కడకు సృష్టికర్త 
మైన “బహ్మినుగాను కూడ చేను చేయగలను, కాగా, 
జగళత్కారణ విశ్వకర్శ తత్త్వ జ్ఞానము కలిగినవాడు సా వొత్తు 
“విశ్వకర్మ” యే శాగలడని భావము. 

వివరణ ఏ ఈ అంశమును వాగోవి స్వయముగా అను 
భావమునకు క కాను జగళ్కారణ “విశ్వకర్మ యే 
అయి ఈ సూకీ కము ద్వారా లోకమునకు చాటినదన్న 
మాట. కనుక "బుగ్వోదములో శనాసదీయ, విళ్వక రృ, 
పురువు మోతు” సూకృములవణె చివరిగా వాగేవీ 
సూక్తము కూడ అవళ్య పఠనీయమే కాక, అవగతము చేసి 


364 విశ్వకర్మ విశ్వరూపము 
కొనపలసినది, ఆచరించవలసినది అని (ప్రతివారు గమనింప 
వలను, ఈ వాగ్దేవీ సూ క్త మంత్రముల కన్నింటికి సాయణులు 
జగ తారణ (బవ్మాపరముగానే భామ్యము (వాయు 
చుండును. కాని మర్మి తీముల అర్థమును బట్టి మాడగా అవి 
సంపూర్ణముగా “విశ్వకర్మ” పరమాలై యుండుట గమనింప 
గలము. అందుకే “అవాం విశ్వళర్మాఒస్ని” అని అనవలసి 
వచ్చినది. వాగ్గేవీ సూక్తము వలె వామ దేవ, గ్రేసదన్యుల 
జగ త్కారణానుభవములు కూడ ఈ సందర్భమున పరిశీలించి 
శతెలియదగినవని మజువరాదు, వామబేవుని “విశ్వకర్శ” 
అనుభవ మిట్లున్నది. తన్ను “విళ్వకర్మ”గా నెణింగిన ఆత 
డిట్లు గానము చేయుచున్నాడు. 


శి] వామదేవుని జగత్కారణా (విశ్వకర్మ్రానుభూతి : 
“అపాం మను రభవం, సూర్య శ్చావాం 
కశ్నీవా నమ్‌ రసి విప 
అవాం కుత్చ వమారునేయ న్య జే=.వాం 
కవి రుళనా పశ తా మా.” __ (బు. 4.26_1) 
తా! నేను సూర్యుడను, మనువును అయియున్నానా, 
శశీ వంతుడను బుపీని నేనే. శు కాచార్యుడుగా 
కూడ నన్నెజుంగుడు. 
నివరణ : ఇందలి సూర్యుడు, “విశ్వకర్శ” పుతుడని 
నమితః పూర్వము చదివేయున్నాము. ఈయన పుత్రుడే 
మనువు లేదా “మను ళ్శినోో మయో విష్ణు” అను స్కాంద 


అహ 6 విశ్వకర్మా ఒనస్మి 365 
వచనమును బట్టి మన్ను బహ్మ అయినను కావచ్చును. 
మంత్రము ముందు మనువును, పిమ్మట సూర్యని చేరా. 
న్నందున, మనువనగా శివుడని” చెప్పుకొనుట యే యు కము. 
మను శబ్దమునకు “మను బవ్మా” అని చెప్పికౌన్న ప్పుడు, 
సూర్య శబ్దమునకు “విశ్వజ్ఞ (బహ్మూ” అని చెప్పుకొనుట 
సకల ను అప్పడు “విళజ్ఞ స్ఫూర్యవవచ” అను న్లోక 
పాదమునకు సరిపోవును. నేను “అర్జుని కుమారుడై న కుత్సుని 
సంస్కరించి చాగుచేనీతిని. 

“అవాం భూమీ మదదా మార్యా 
యా వాం వృష్టీం డాళు పే. మర్హ్యాయ, 
అవా మపో అనయం వావశానా 
మమ టచేవాసో అనుకేత మాయన్‌.” 
రా (బు. 426.2) 
ఆా॥ నేను మనువునకు భూమి నిచ్చితిని, నేను మానవు 
లకు వర్ష ముల నొసంగితిని,అనగా వానలు కురిపించునది తానే 
అన్నమాట. నేను నీటిని ఎల్లయడలకు చేర్చితిని. అనగా జగ 
డద్భీజము నుంచతగిన జలములను సృవ్టించెనని భావము, 
(అపాం గర్భం వ్యదభాత్సురుతా” అను విశ్వకర్ణ సూక్త 
మం్మతములను గమనింపవలెను) నా సంకల్పమును అనుస 
రించి చేవతలు (పవర్షింతురు. “భీపాస్మా ద్వాతః పవ తే” 
అన్నట్లు అన్నీం దాదులు ఆ ఈశ్వరునికి భయపడి పను 
లొనర్తురని (గహింపవలసియున్న ది, ఇదియంతయు విశ్వకర్శ 
సూ క్తములోని భావమే కదా! ఇక క తసదన్యు”ని 
సూక్తృములను గూర్చి తెలిసికొందము. 


336 విశ్వకర్మ విశ్వరూపము 
తీ] (తసదన్యుని జగత్క్కారణా (విశ్వకర్మ్రాను భూతి; 
నాలా తునికి తా పదం అంకాల ంలకతులట డలు. దాను. 
“అహా మిం దో వరుణ చే మహి 

తర గభీకే రజనీ నుమేశే, 

తేన విశ్వా భువనాని ఏద్వా౯ా 

త్సమైరయన్‌ రోదన్సీ ధారయం చ.” 

వ (బు, 4_42.8 ) 


టీక ఏ అవాం == (తీసదన్యుడనై న నేను ఇందః 
ఇందుడనూ, వరుణః=వరుణుడనూ అయితిని. మహి తా 
గొప్పువైన, గభీశే = గంభీరములయిన, ఉర్వీ = భూమిని, 
రజనీ = భూమ్యాకాశములను, నుమే కే=జసుందరములై న ఆ 
ద్యావా పృథువులు కూడ శా స్వరూపములే. ఈ ద్యావా 
సృధువులు “విక్ర రె నిర్ణితములు, ఆయన చేత నే బ్యా _ప్ట 
ములు అని పూంంము “విశ్వకర్శ సూక్తము”న చదివినాము. 
ఈ భావము విశ్చ ర్క సూక్తము లోనిదే, ఇంద వరుణులు 
కూడ ద్వాద శాదిత్యులలోని వారే అని మన మెటుగుదుము 
కదా! ఇక సృష్టికర్త అయిన “త్వష్ట తానే అని చెప్పు 
చున్నాడు (తసదన్యుడు. విద్వాన్‌ =సర్వజ్ఞుడను, సర్వళ కిని 
ఆయిన నేను, త్వష్టా ఇవ = త్వష్ట చేవునివలె, పిళార్ష భువ 
నానిజ్వఎల్ల ఘవనములను (బహ్మాండములను), సవైంరయన్‌ 
డాసృష్టీంచి నడుపుచుంటిని, అశ్ట్లే రోదనీ= ద్యావా పృథువు 
లను, థారయంచ.=ధరించుచున్నా ను. ద్యావా పృథువుల 
సృష్టి అనగా | బవ్మా-డ సృష్టియే.ఆ సృష్టిని “విశ్వకర్మ య్‌ 


ll 


ll 


అహం? విశ్య్వకర్మాఒస్మ 367 
చేసినాడని విశ్వకర్శ సూ క్షము పలుసారులు చెప్పియేయున్న ది, 
ఆ భావమే “విళశ్వకర్శత్వము”ను పొందిన (తసదన్యుడును 
చెప్పియున్నాడు. ఇందు విశేషముగా తృష్ట్ర దేవుని (విశ్వ 
కర్నుని) సృష్టి [పస్తావింపబడినది. వాగ్జేవికూడ “త్వష్టార 
ముత పూవణం భగం” అని తాను “త్వష్ట పూవ్క, భగుడు 
అయినట్లు పలికినది కడా! 

“అహ మపో అపిన్వ ముతనమూాణా, 
ఛారయం దివం సదన బుతేస్య.” 
= (బు, 4.42_4) 
తానే జగద్బీజ నిశ్నేపమునకు తగు నీటిని సృష్టించి 
నాడనీ, ఆకసమున నూర్యుని నిలిపినాడనీ, తన లోక సృన్టీని 
(త్రసదస్యుడు వ్య క్రీకరించినాడు. దీనినిబట్టి “విశ్వకర్ముత్వము” 
“వాగ్లేపీ, వామదేవ, (తసదస్యులికు సిద్ధించి చారు సృష్టి 
రహస్యము నెజింగి ఎట్లు అమృతఃలై నారో తెలియుచున్నది 
కదా! సమదృష్టితో చూచినపుడు విశ్వకర్శుత్వము, |బహ్మ 
తము మీకు కు అయినను వాగ్లేపీ (వభృతుల మం్యతము 
లను బట్టియు, విళశ్వకర్శ సూ క్రమును బట్టియు, “విళ్వకర్మ 
త్వము” వేద మం తానుసారి అని ేట తెల్లమగుచున్నది. 
“వి “ర్మ సూక్తము”. జగత్కారణము యొక్క, 
విశ్వము యొక్క. లతణములను చెప్పగా “వాగ్లేపీ సూక్తము” 
దానికి లమ్యమై బప్పుమా, సాధకుల సాధన విధాన మెట్లుండ 
వలయునో ఉపదేశించుచున్నది. “నతం విదాధ య ఇదం 
జజాని ఈ విశ్వమును సృష్టించినవానిని మా వెజుంగరని 


368 విశ్వకర్మ విశ్వరూపము 

“విశ్వకర్మ సూక్త” మనగా పురుష సూక్తమేమోా “తమే 
వం విద్వా నమృత ఇహ భవతి” అతని నెజింగిననే అమ 
తత్త్వము, ముక్తి అన్నది. ఇక “వార్లోవ్‌ సూక్షము” ఆ జగ 
త్కారణ సృష్టికర్తను ఎక్లుతీంగి, అనుభూతిని పొంది, ఆనం 
దించవలయునో, అమృత తము నొందవలెనో, దృష్టాంతము 
లతో బోధించినది. ఇదియే బుగ్వేద పరమ రహస్యము. 
“అహం విశ్వకర్శాజఒన్ని” భావము, స్వరూపము, తత్త్వము 
సిద్ధి! ఈ బుగ్వేద సత్యత త్త విచారణను బట్టి “అవాం విశ్వ 
కరాాఒస్మి” అని అనుభూతి కలిగినవానికి “సర్వం ఖల్విడం 
విశ్వకర్మా” అనెడి అనుభూతి కూడ కలుగును, వాగ్లేవ్యాదు 
లకు కలిగిన వైదిక దివ్యానుభూతి అట్టిదే అని మన మర్థము 
చేసికొనియుందుము. 


ర్మోపనిషత్తు 


క 

విశ్వకర్మోపనివత్తు స్ను ప్రసిద్ధ మైనది. ఇది వసు రుదా 
దిత్యు లే గాక (బవా, వివ, రుచాదులు కూడ “విశ్వ 
కర్మ” నుండియే పుట్టినారని చెప్పుచున్నది. ఈ భావము 
బుగ్యజ ర్వేదముల లోని “విశ్వకర్మ సూ క ముల నుండియు, 
తదితర వేద వాజ్ఞుయము నుండియు (గహీంపబడినట్టిచేగాని 
(కొ త్త దేవియుకాదు. వేద మంత్రములను అనుసరించినప్పుడే 
ఉపనివత్తులకు (వామాణ్యిసిద్ధి, అట్టి ((గొమాణికత -ఈ 
విశ్వక 5ోపనివత్తునకు సంపూర్ణముగా కలదు, ఇది ఇట్లుండ 


విశ్యకర్మోపనిషత్తు 369 
గా విశ్వక రోపనివత్తు స్థానమున నారాయణోపనివత్తు 
అనునది ఒకటి కనబడుచున్నది. ఇది నారాయణ శబ (పదా 
రము జరిగినపిమ్ముట వెలసినదని ఊహింపవచ్చును. బు గ్వేద 
మున నారాయణ శబ్దమే అగపడదు. “విశ్వకర్శ” శబ్దము 
తరచుగా అగపడుటయేగాక ఆ “విశ్వకర్మ” వేరుతో రెండు 
సూ క్రములు కూడ (పసిద్ధములై యున్నవి. అందుకే 
“మొదటి వేదమందు వెదకిన నారాయ, ణావ్యాయం బె 
దొరకదతని జేర, పీదప మంత్ర కాండ సెంపొండె నెంతయోా, 
విశ్వహిత చరిత వినర మిత” అన (వాయుట ఆయినది. 
పురుషు సూ కృమునకు నారాయణుడు చేవత అని అనుచుం 
దురు. కాని ఆ పురుషు సూక్తమున కూడ నారాయణ 
నామము కనపడనే కనపడదు. నారాయణుడు పురుష 
సూక్త మునకు “దమ అను విషయము కూడ (పమాణమను 
టకు వీలులేదు. దాని (ద్ర్టయు, విశ్వకర్మ సూక్త (దవ్హయు 
ఒక్క “భొవన విశ్వకర్మ" యే అని విజ్ఞులనుచున్నారు. విశ్వళర్శ 
సం పదాయజ్ఞులు ఈ భావమునే విశ్వసింతురు. దీనికి తగినట్లు 
యజురారణ్యక పురుష సూక్త ములో “విశ్వకర్శ” శబ్దమే 
కాక త్వష్ట శబ్దము కూడ కనపడుచున్నది.“విశ్వక ర్మణ స్సృమ 
వర్శతాధి, తస్య త్వష్టా విదధ్య దూప మేతి” అని వేద పొాఠకు 
లెల్లరూ చదువుచుందురు. ఈ (ప్రమాణమును ఎట్లు కాదం 
దుము. కావున విశ్వకర్మ సూ కృములవలె, విశ్వకరో్టప 

4&7 


370 విశ్వకర్మ విశ్వరూపము 
నివత్తు కూడా సనాతనమే అని అన టకు అభ్యాంతరముండ 
నక్కర లేదు. 

“ఓం సహనావవతు, సవానౌ భునక్తు, సవా వీర్యం 
కరవావహో. 'తేజస్వినా వధీతమస్తు మావిద్విసావమహైో, ఓం 
వాతి వాంతి శాంతిః 

కం విశ్వకర్మా చిశాంపతి స్పనః పళూన్‌ పాతు 
సోస్మాన్‌ పాతు త్ర పైశ్రనమః. (పజాపతీ, రుదో వరుణో౭గ్నీ 
ర్జి శాంపతి స్పనః పళూన్చాత్తు సోస్మాన్‌ పాతు తై నమః. 

అథ పురుహోవావై విశ్వకర్మా కామయత | |పజా 
స్పృజాయేతి. పిళశ్వకర్శణః (పాణో జాయే | మనస్స శ్వేం|ది 
యాణిచ ! ఖంవాయిక్టోతిరాపః | పృథివీ విశ్వస్య భారిణే | 
పిళ్వకర్థుణో బహ జాయే | విశ్వకర్శణో రుదో 
జాయతే | విశ్వకర్మణో నారాయణో జాయే | విశ్వ 
కర్మణః (పజాపతీయః (పజాయ గే | విశ్వకర్మణో ద్యాదశా 
దిత్యాః ర్ముదా, వసవ స్ప్సశ్వే దేవతాః సర్వే బువయః 
సర్వాణిఛందాగ్‌ ంసి సర్వాణి భూ కానివా సముత్పద్య _న్రే!విళ్ళ 
కర్మణి (ప్రవర్థ చ్చే | విశ్వకర్శణి (పలీయ నే! ఓం అథనితోో 
చేవ వకో విశ్వకర్మా | యో దేవానాం నామధా వక వవ 
విశ్వకర్మా | విరాడ్విశ్వళర్నా | DONE | సమా 
డిళశ్చకర్శా | అధ రుుదో విశ్వకర్మా 1 (మైహ్మ విశ్వకర్మా | 
శివళ్చ విశ్వకర్మా | పిష్ణుళ్చ విశ్వకర్మా | శ కశ్చ విశ్వ 
కరా 1 ద్యావా పృధివ్యాచ విశకర్మా | కాలళ్ళ విశ్వ 
కర్మా | GEER విశ్వకర్మా దిగంతశ్చ విశ్వకర్మా | అగ్ని 


విశ్వకర్మోపవిషత్తు 37t 
శ్చ విశ్వకర్మా | ఊర శ్చ విశ్వకర్మా | అథళ్ళ్చ విశ్వ 
కర్మా | అవాంతరళ్ళ విశ్వళర్శా అ న్లర్భహిళ్ళ్చ విశ్వ 
కర్మా | విశ్వకర్శణో నిరాకృతిః | విశ్వకర్శణ వ వేదగం 
సర్వం 1! యద్భూతం యచ్చభవ్యం 1 నిష్కళంకో నిరం 
జనో నిర్వికల్పో, నిరాఖ్యాత శుద్ధా చ్చ ్టండై (కో విశ్వకర్మా! 
నద్వితీయో స్తి కశ్చిత్‌ [1 యవవం చేద! స విశ్వకర్మా కే 
భవతి! స విశ్వళర్శానే భవతి 1 టం ఇత్యో వ్యావా 
శేత్‌ | నమ ఇతి పశ్చాత్‌ | విశ్వళర్శణ ఇత్ఫుపరిష్టాత్‌ | 
భీం ఇ త్యేకామరమ్‌ | నమ తి చే అతశే | విశ్వకర్శణ 
ఇతి పంబాూతురాణి | ఓం విశ్వకర్శణ ఇతి వడకురాణి | ఓం 
నమౌోా విశ్వక ర్మణ ఇత్యస్టాకురం పదమ్‌ | యోవావై విశ్వ 
కరణ ఇత్యష్టాతురం పద మధ్యేతి 1! అనుష బువన్‌ త్సర్య 
మాయురశేతి | పందతే [పాజాపత్యం 1 రాయస్పోవం 
గాపత్యం | తతోమ్భృత క్ర మళ్ను తే తతో మృత క్వ 
మళ్నుత ఇతి |య ఏవం వేద | (ప్రత్య గానందం (బవ్మా 
ఫురువం (ప్రణవ స్వరూపమ్‌ | అకార, ఉకారో మకార 
ఇతి | తాగేశథా సమభరత్తదే తదోమితి | యముక్వా 
ముచ్యతే యోగీ జన్మ సంసార భంభనాత్‌ 1 ఓంనమో 
విశ్వకర్శణ ఇతి మం(తోపాసకః | సాయుజ్యం గమిష్యతి | 
తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనఘ్‌ 1 తస్మా తదు తావ 
న్నాతమ్‌ | (బవ్మాణ్యో విశ్వక ర్యోమ్‌ 1 సర్వ భూతస్థ మేకం 
విశకర్మాణం | కారణరూప మకార పర విశ్య|బహ్మోమ్‌ [ 
పదం విష్ణ్యోఖ్యమితి "వేపి విశ్వకర్మ శ్వేపనివదమ్‌ | యో 


372 విశ్వకర్మ విశ్వరూపము 
వా నె విశ్వోకర్శణోోపనివదమధీ తే | స సర్వేభ్యో పా వేభ్యో 
విముకో భవతి 1 స సశ్వేభ్యో విము కృస్సర్యాన్‌ కావా 
నవాష్నోతి _ (బవ్మాత్వంచ గచ్చతి | ఇత్యుపనిమళ్‌. | 

ఓం సవానావవతు | సహనౌ భునక్తు | సవా వీర్యం 
కరవావహై | తేజస్వి నావధీత మస్తు మావిద్విషపావహై 1 
ఓం శాంతి శాంతీ శ్యాంతిః1” 

తా : దిక్కులతో గూడిన (పపంచమునకు అధిపతి 
యైన “విశ్వకర్శ భగవానుడు” మా పశువులు మొదలగు 
సంపదను, మమ్ములను కాపాడుగాక. ఆ టదేవదేవునకు నమ 
స్మా-రము. (పజాపతియు, ర దుడును, వరుణుడును, 
అగ్నియు అయిన ఆ దేవదేవును మా పశువులను, 
మమ్మును కాపాడుగాక! ఆయనకు నమస్కారము. సర్వ 
జీవుల యొక్క హృదయము లనెడు పురములలో నివసించెడి 
వురుషుడై న విశ్వకర్శ “నేను అచేకమగుదును, (పజలను 
సృజింతును” అని సంకల్పించుకొనెను. ఆ సంకల్పమునకు 
పిమ్మట ఆ “విశ్వకర్మ” నుండి | పాణము, మనస్సు, జ్ఞానకర్భేం 
(దియములు, ఆకాశము వాయువు, అగ్ని, ఉదకము, విళ్వ 
మును భరించెడి భూమి అనెడి (పకృతి (దవ ములు జన్ఫించి 
నవి. పిమ్మట “విశ్వకర్మ” నుండి (బవ్మా? రుదుడు, పఏిష్ణువు, 
(ప్రజాపతులు కలిగినారు, ఇంకను ద్వాదశాదిత్యులు, వకా 
దళ రుదులు, అష్ట వసువులు, తక్కిన దేవతలందరూ 
సానగ, సనాతనాది పంచ బుషులు, వశిష్థాది స్త బువుల్కు 
ఇంకా తేక్కి_న బువులు కలిగిరి, సమస్తమెన ఛందస్సులు 


విశ్వకర్శ్మోపనిషళ్తు 373 
భూతములు కూడ ఆయన నుండియే పుట్టినవి. ఈ విశ్వ 
మంతయు ఆయనయం"ే సెరుగుచున్న ది. కడకు ఆయనలోనే 
లీనమగు చున్న ది, వ “విశ్వకర్మ” సర్వ'దేవతల యొక్క నామ 
రూపములను చాల్చి ఆ యా పనులు చేయుచున్నాడో అట్టి 
నిత్యుడగు “విశ్వకర్మ "దేవుడు” ఒక్క జే.ఆతడే విరాట్‌ పురు 
మడు. ఆ విశ్వకర్ణుయే స్వరాట్టు. (స్వయముగా | పకాశించు 
వాడు. స్మమాట్టు కూడ ఆతడే, ఇంకను రుదుడు విశ్వ 
కర్శయే. (యమ్మ విశ్వకర్శయే. శివుడు కూడ విశ్వకర్శయే. 
విషమును పైతము విశ్వకర్శయే. ఇం దుడును విశ్వకర్శయే. 
భూమియు, పైనున్న ద్యులోకమును విశ్వళర్శ స్వరూపమే. 
కాలము విశ్వకర్శయే. దిక్కులు, దిగంతములు, అగ్ని, 
ఊర (ము, దిగువ, వీటి మధ (ప్రదేశము, లోపల్క వెలుపలు 
అంతేయు నిశ్వకర్శయే. ఇట్టి విశ్వస్వరూపుడైన ఆ విశ్వకర్మ 
భగవానుడు (సమాధి దశలో) నిరాకారుడే. ఆ నిరాకారుని 
నుండియే ఈ సాకారమంతయు తోచుచున్నది. గడచినది 
గాని గడచుచున్నది గాని, రాబోవునదిగాని అంతయు విశ్వ 
కర్ణ స్వరూపమే, ఆ విశ్వళర్శ వీ కళంకము లేనివాడు. వ 
వికల్పుములు లేనివాడు. ఒక పేరుతో చెప్ప వీలుకానివాడు 
(అనగా అన్ని వేర్లు ఆయనవే అన్నమాట. ఆయన పరి 
శుదుడు. తనకంటు వేజైన రెండవ వస్తువు లేనివాడు. వబేని 
భి ముగా తోచిననూ అది ఆయన స్వరూపమే అని 
మనము అర్ధము _ చేసికొనవలయునన్న మాట. అందు కే 
ఆయన ఏకైక పరమాత్మ. రెండవ వస్తువు లేనివాడు, వ 


374 విశ్వకర్మ విశ్వరూపము 
సాధకుడు విశ్వకర్మ తత్త్వమును ఈ విధముగా అర్థము చేసి 
కొనునో ఆ సాధకుడు “సాతాద్విశ్యకర్శ స్వరూపుడే” 
అగును. ఆతనికి విశ్వకర్మాడై త సిద్ధి కలిగినదన్న మాట. ఇట్టి 
విశ్వకర్మ తత్త్వమును పొలదుటకు ఓంకారముతో కూడిన 
విళ్వక ర్మాస్ట్రాతురిని జపసింపవలయునుః (పధమౌాతేరము 
“ఓం” అనునది. *నమణి అనునది చివరిది. '*విశ్వక రణే 
అనునది మధ్య భాగము. మొత్తము “ఓం నమో విళశ్వకర్శణే 
అని 8 అమీరములు గల మరంత్రమగుచున్నది. ఎవ గ్ర 
విశ్వక ర్మాష్టాశురిని జపింతుళో వారు సర్వ సిద్ధులను, ఆయు 
స్సును పొందుదుగ్గు. ఆతనికి జనవ కరణము చేకూరును. ధన 
హీనత ఉండదు. గోసంపఢకు అధికారి కాగలడు. ఈ 
(పపంచ - సుఖములను అనుభవించిన పిమ్మట పురుష 
సూక్తము చెప్పిన అమృత త్హమును అతడు పొందగలడు. 
(పణము (టంలో అకార, ఉకార మకారము లనెడి 
మూడత్సరములు కలవు, ఆ మూడిటినీ కలిపి ఉచ్భరించినచో 
“శ్రీం” అగును, (ప్రణవ జపము చేత యోగి అయినవాడు 
సంసారబంధము నుండి నిముక్తుడ కాగలడు. “ఓం నమో 
విశ స రక” అను మంత్రమును ఉపాసించు (జపించు వాడు 
నిశ్వకర్భు సాయుజ్యము నొంది తరించును. సర్వభూతీ ముల 
యందు గల వకైెక విశ్వకర్శ తత్త్వమును, కారణరూపమైన 
దానిని విశ్వ బవ్మామునుగా శెలియవలయును. దానినే విష్ణు 
పదమని కూడ అందురు. ఇదియే విశ్వకర్మోపనిషత్తు. ఈ 
విళ్వకరో శ్రపనిషత్తును పఠించినవాడు అన్ని పాపముల నుండి 


విశ్యకర్మోపనిషత్తు 375 
విముక్తుడై, సమస్త వాంఛలను పొంది (బవ్మాత్వము నంద 
గలడు. 

ఈ ఉపనివత్తు నందు ఉపదేళింపబడిన విశ్వకర్మ్శాష్టా 
తరి యజు న్వేదమున “కరీం నవెకా విశ్వకర్శణే స ఉపాత్వ 
సాన్‌” అనెడి రూపమున ఉన్నది, దానినే ఉపనిషత్తు ఇందు 
అనువదించినది. ఇంతవరకు మానము ఏ విశ్వకర్శ సూక్త, 
పురువ సూక్తాది (పమాణమనుల చా(రా సర్వమూ విశ్వకర్శ 
నుండియే కలిగినదని చెప్పిగొన్నామోొ ఆ విషయమునే ఈ 
విశ్వక ర్మోపనిషత్తు (పవచించుట గమనింపదగియున్న ది. 
ఇందలి సర్యార్థము పురువ, విశ్వకర్శ సూ కృ ములోనిదే. 
పురుషుడనగా విశ్వకర్శయే అనుటకు “వవ దేవో విశ్వ 
కరా” అనెడి శ్వేతాశ్వతర మర్మతమే నిదర్శనము. అందు శే 
ఈ ఉపనిమత్తు “అథ ఫురుషోవా మై విళశ్ళకర్మా కామ యత” 
అని (పారంభమగుచున్నది, 

నారాయణోపనిషత్తు కూడ ఈ విధముగానే ఉండును. 
విశ్వకర్శ స్థానమున నాళాయణుని నిల్పి ఆ నారాయణోప 
నిమత్తు కొనసాగినదనుట వేద పరిశీలకులకు తెలిసిన వివ 
యమే, అంతమా[తనుచేత (గ్రంథక రకు గాని విశ్వశర్శ 
భక్తులకు గాని నారాయణ షడముమోద భిన్న భావము లేదని 
(హింతురుగాక. సాయణాభార్యుల వంటి భామ్యక రే 
“విళశ్వకర్శ-నారాయణుల ౫కు అభేదమును పాటించినాడని 
మేము దృష్టాంతములను ఇచ్చుచునేయున్నాము కదా! మా 
ఈ సదభ్శిపాయమును బుగ్వేద దిగ్గర్శనాది (గంథములలోని 


376 విశ్ణకర్మ విశ్వరూపము 
విష్ణు మంత చ్యాఖ్యానావసరమున పాఠకులు గమనించియే 
యుందురు. అంతీయేగాక విష్ణు మం తములలో కుండలినీ 
యోగము కలదని నిరూపించిన మాకు విష్ణుదేవుని యడ 
భిన్నా భీ పాయము గాని, చిన్నచూపుగాని ఉండుటకు ఏలు 
లేదని (గహింతురు గాక, 
విశ్వకర్మ నుండి ఆ యా చేవతేలు పుట్టినారను విషయ 
మును “వెళ్వకర్శణ శిల్పసొారనము” అను (గ్రంథము ఇట్లు 
వర్కొన్నది = 
“విశ్వకర్మా పరం (బ్రహ్మ, విశ్వకర్గా జగద్భరః, 
విశ్వకర్మా పరంజ్యోతి, ర్విశకర్మా మునీశ (రః, 
స్థపతి ర్విశ్వక ర్యా వై, విశ్వకర్మా మనుళ్ళివః, 
విశ్వకర్మా మయోవిషమ్టుః, విశ్వకర్మా (పజాపతిః. 
విశ్వక రైవ సూర్యః స్యాద్విళ్వక రెవ శిల్చిక 8, 
"చేవావా రో విశ్వకర్మా, విక్వక రై గవ "చీళికఃం 
యజ్వాకారో విశ్వకర్మా, విశ్వకర్మా విచకుణః, 
సుర కేస్టో విశ్వకర్మా, విళ్వక'ర్మా జగద్దురుః. 
విశ్వకర్మా జగన్నాథో, విశ్వకరై సవ కళ్యపః, 
విశ్వజ్హో పిశ్వక రాచ, విశ్వనిర్మాణ బంధుర 8. 
పంచభూత మయోదేనః, సర్వభూత దయాపరః, 
చేవచేవ్య మహాదేన, విశ్వకర్మ న్నమో౭స్తు తే” 


వేదారంచములు 


యజ్ఞము లందలి వావిస్సులను (అనగా హోమము 
చేయు వస్తువులను) చేనతల కందించువాడు “అగ్ని దేవుడిని 
చేద సిద్ధాంతము. కావుననే బుగ్వేదము అగ్ని చేవుని స్తోత 
ములో (పారంభమగుచున్నది. 
1] జు గ్నేద (పొారంభ మంతము : 
“అగ్ని మళ్లే ఫృురోహితం 
యజ్ఞ స్య చేవ మృత్విజం 
హోశతారం రత్న భాత మమ్‌.” 
ఇందలి అగ్ని పంచభూతములలోని అగ్ని యేశాక 

“పరమాత్మ స్వమాపుడై న అగ్ని అని ఈ మం[తీము లోని 
అగ్ని విశేషవణములు పేర్కొనుచున్నవి. ఇందు *పుకో 
హితమ్‌” అను పదము కలదు. ఈ పురోహిత పదము నర్వుల 
మయొక్క_ మేలు కోరువాడని అర్హమిచ్చును. ఈ పదమే పురుషు 
సూక్త ముతో “వి రకు కూడ వాడబడినచి. ఆ మంత్ర 
మును చూడుడు. యో 'జేవేభ్య ఆతపతి, యో దేవానాం 
పురోహితః”, ఇందు “విశ్వకర్శ”కు వాడబడిన పురోహిత 
శబ్దము బుగ్వేద (ప్రథమ మంత్రములో అగ్నికి కూడ వాడ 
బడినందున “అగ్ని _విశ్వకర్శ”లకు గల శబ్ద, అర్థ, భావ 
సాద్భృశ ము వెల్లడి యగుచున్నది కదా! “యజ స్య చేవం” 

య జః 

48 


378 విశ్వకర్మ విశ్వరూపము 

అనుట చేత యజ్ఞాధిపతి “అగ్ని అని, యజ్ఞస్వరూ పుడు 
కరాడ “అగ్ని” అని తేలుచున్నది. భగవంతుడు కూడ యజ్ఞ 
స్వరూపుడే కదా! ఇంకొకమాట “బుత్విజంి అనునది. 
“బుత్నిక్‌ * అనగా యజ్ఞ తం తేమును నడుపు యాజకుడని 
అర్ధము. మజొకమాట “హోతారంి అనునది. “హోత 
అనగా యజ్ఞము చేయు యజమానుడు లేక యజ్ఞకర్త అని 
భావము. ఈ “వోోతృి శబ్దమే విశ్వకర్శ సూకారంభమున 
“య ఇమా విశ్వా భువనాని జుహ్య దృష slag అను 
వాక ్టమున “విళకర్శ”కు విశేషణముగా (పయోగింపబడి 
నది. జగత్తుల రొబక్క సృష్టి, త్యాది కర్ణుల నెడి యజ్ఞ ము 
లకు విశ్వకర్శ “హోోతి అని అక్కడ భావము. ఈ భావమే 
బుగ్వేడారంభమున అగ్నికి విశేవణముగ హోోతృృ శబ్దము 
వాడబడి ఈ అగ్ని “విశ్వకర్శ స్వరూపుడే అని స్పష్టము 
చేయబడినది. ఇట్టి సాదృ్భశ్యముల చేత “అగ్ని విశ్వకర్మ” లు 
వకరూపులే అయి విశ్వసృష్టి యజ్ఞ మును నిర్వహించుచున్నా 
రని స్పష్టమగుచున్నది, అగ్నికి గల భాతిక, దైవిక అర్థములు 
మనమండరకు 'తెలిసినట్టి దే. అగ్నిని నిత్యకృత్యములకు 
వాడుచుందుము, దేవునిగా ఆరాధించుచుందుము కూడ. 
కాగా బు గ్వేదము ఈ “అగ్ని” పరమాత్మ స్వరూపుడని కూడ 
ఇత్యాది మంత్రముల చేత విశదము చేయుచున్న ది. బుగ్వో 
దారంభము అగ్ని సూ క్తముతో (పారంభమగుట యే కాక 
తక్కిన 9 మండలముల యొక్క ఆరంభములు కూడ అగ్ని 
సూ కృములతోనే (పారంభమగుట గమనింపవలసియున్న ది. 


వేదారంభములు 379 

బుగ్వేదము వలెనే, సామవేదము కూడ అగ్ని 
సూక్తముతోనే (పాఠంభమగుచున్నది. 
2] సావు వేద (పారంభ మంత్రము క 

“అగ్న ఆయాహీ వీతయే గృృణానో వావ్యదాత యే 

నిహోతా సత్సి బర్హిషి” ఆనే 

జీవులను ముందుకు నడిపిం చెడి అనగా అభ్యుదయము 
నకు కొంపోయెడి ఓ అగ్ని దేవా! మా వాదయ (ప్రదేశము 
లకు విశ్చేయుము. ఈ మంతము నందు కూడ బుగ్వేద 
మంతమునందు వలె 'హోతా అనుమాట ఉండుట గమ 
నింపవలసియున్నది. ఇక 2వ మంత్రము కూడ చూతము. 

“త్వ మగ్నే యజ్ఞానాం హోతా విశ్వేషాం పాత్రః 

చేవేభి ర్శానుషే జనసే”. హోలి 

ఇఃదు అగ్ని దేవుడు యజ్ఞ ములకు హోత యనియు, 
విశ్వములకు హితుడనియు, 'జేవమానవ (పియుడనియు 
చేరొనబశుట గమనింపతగినది. ఇక కృష్ణు యజు శ్వేదము 
యొక్క |పారంభ మెమైనదో చూతేను. 
తి కృష్ణ యజుర్వేద (పొరంభ మంత్రము ల్‌ 

లక్ష్‌ ఇచే తొ త్వా బాయవస్థ్రా పాయవస్థ్ప 
జేవో వ స్ప్యవితా (పార్పయతు | శేష్టతమాయ కరణే”. 

చేవుడై న సవిత మమ్ము (శేషస్ట్రమెన కర్ణులు (మంచి 
పనులు) చేయుటకు (నే శేపించుగాక. అనగా భగ 
వంతుడై న “సపితి మాచేత ఎల్లపుడు మంచి పనులనే 


380 విశ్వకర్మ విశ్వరూపము 
చేయించుగాక అని “భావము. యజుర్వేదము కర్మకాండ 
(పథానము కావున, దీని (పొరంభము ఇట్టి మ్ముత్రముతో 
జరుగుట ఉచితముగా నున్నది. ఇందలి “సవితి సాయాత్‌ 
“ద్విశ్వకర్మ” యే అని మా వేద దర్శనములందు మేము 
నిభాకపించియే యున్నాము. గాయ తీ మం తార్థ సందర్భ 
మున దీనిని పాఠకులు గమనింపవచ్చును. కృష్ణ యజు 
శ్వేదము వలెనే, శుక్ల యజుశేద (పారంభము కూడ “ల పే, 
తొనే తా అనెడి మంతము చేతనే అగుచున్నది. పోగా 
అథర్వ వేద (పారంభమాను చూతము. 
4] అధర చేద (పారంభ మంత్రము శ 

ళీ (తీ షష్తాః పరియ ని విశ్వా రూపాణి భి భతేః 

| వాచస్పతి రలా చేపాం తన్నో అద్య దధాతు మే”. 

ఈ సూ నకృమునకు "దేవత వాచస్పతి. వాచస్పతి అనగా 

“విశ్వకర్మ” అని, “వాచస్పతిం విళ్వక ర్మాణ మూత యీ” 
అనెడి విశ్వకర్మ సూ_కృములో మనము చదివియే ఉన్నాము. 
ఈసూ కృమునకు “మేధా జనని సూక్తమని వేరు. అనగా 
మనయొక్క. మేధాళ క్కి అనగా బుద్ధి నృద్ధి యగుటకు ఈ 
సూ కృమును పకింతురని ఎజుగవలయును. విశ్వరూప 
ఛారులై ఏకి”? పదార్థములు విశ్వమంతటా వ్యాపించి 
యున్నవో వాటియొక్క సమస్త బలమూ. ఓ వాచస్పతీ! 
నాకు సమకూర్చుము ఆని దీని భావము. ఇందలి 8, 7 పదము 
లకు కుండలినీ యోగ పరముగా కి కమలములు, సప్త చక్ర 
ములు అని అథర్వ వేద దర్శనమున మేము అర్థము ('ాసి 


వేదారంభములు 381 
యున్నాము. 21కి కూడ భౌతిక, అధ్యాత్మిక మయిన అర్థ 
ములు కలవు. ఈ విధముగా అథర్వ వేదము వాచస్పతి 
(విశ్వకర్శ) సూకృముతో (పారంభమై అనేక యాగాది 
విశేషములను చర్చించుచూ కొనసాగుట గమనింపవలసి 
యున్నది. దీనినిబట్టి సూక్షముగా ఆలోచించినవో నాలుగు 
వేదములు “విశ్వకర్మ” స్ఫురణను కలిగించు పదములు గల 
మంత్రములతో ఆరంభమగుట గనుసింపతేగియున్నది. 

అగ్నికి, విశ్వకర్మకు గల. సంబంధము మా (గ్రంథ 
ములు చెప్పుచునే యున్నవి. ఆ విళ్వకర్శయే “సవితృ నామ 
ముతో యజుర్వేద (పారంభనున సత్క-ర్భ 1 వేరకుడుగా 
చేరొనబడి మనకు పొడ కట్టినాడు. “డ్రేవ _స్వష్టా సవితా 
విశంరూపః” (బు, లి-క5_19) అనేది త్వష్ట మం త్రము భో 
స పడమున్నది. ఈ విధముగా వేద (పారంభములేమి, 
"వేదముల అంతములేమి, వేద మధ్యము లేమి, “విళ్వకర్శ” 
మయములై ళొనసాగుట మనము గమనింపవలసియున్నది._. 
పాఠకులు భిన్న భిన్న దేవతా వాచకములు (పయోగింప 
బడుటచేత (భాంతిపడుదు శే మో యని, వారి (భాంతిని 
నివారించుటకు విశ్వకర్శ పిళశ్వరూపమున్యు, త దహస్యమును 
తెల్పుటశకే విశ కర్మ సూక్తములో “యో దేవానాం 
నామభా వక ఏక". అనెడి మాట (పయోగించబడినదిం 
ఇందుకు తగినట్లుగానే మోత. సూకృములోని “వక్రం 
స ద్వి పౌ బహుధా వద న్ని” అనెడి వాక్యము కూడ నానా 
'జేవతలు బే తత్త్వము యొక్క. భిన్న భిన్న రూపములని 
విస్పష్టముగా వాటినది, 


ఈ శ్వ ర వి శ్వ ర ర్మ 
స్తోత, పూజ్యా జప, ధ్యానాదులు 


బ్రింతేవరకును చదివిన (గంథముచేత జగళత్కారణుడై న 
భగవంతుడొక డున్నాడనియు, ఆయన “విళ్వక ర్యా”ది బహూ 
నాభుముల శత వేదములందు వేర్కొనబడిననూ, “విశ్వకర్మ” 
నామముతో ఆయనను పిలుచుట వేదమునకు ఎక్కువగా 
ఇష్టమనీయు గ్రహించియున్నాము. అట్టి పరమేశ్వరుని 
సాకార, నిరాశార రూపములను స్తుతించుట, పూజిం 
చుట (అర్చించుట), ఆయన నామమును, రూపమును 
ధ్యానించుట, ఆయనను సమాధి దశథయందు సందర్శిం 
చుట మొదలగు (క్రియలు ఆచరించిన నేగాని, జీవులు 
దువ్మ్కర్మలను వదలిపెట్టి సత్కార్యములకు అలవాటుపడి 
వ ఈశ్వరానందము నొంది సంసార ము కులు కారని శాస్త్రము 
లును, మహాత్ముల అనుభవములును మనకు =చాటుచున్న వి. 
ఈ అంశములు వేచాదులయందు ఎట్లు సూచితములై నవో 
వివరింపబడినవో ఈ |ప్రకరణమున తెలిసికొందము, 


1} ఈశ పర (వశ వర 3) స్లో తము క 
(పపంచ వొజ్మయము నంచెల్ల మొదటిదిగా చేర్కో-న 
బడుచున్న బు ్వేదములోని మొదటి సూక్తము అగ్ని బేవు 


నికి సంబంధించినడి. ఆ సూకములో మొట్ట మొదటి 
మంత్రము ఇట్లు | పారంభమగుచున్న ది. 


ఈశ్వర (విశ్వకర్మ) స్తోత పూకా జప్తు ధ్యానాదులు 383 
“అగ్ని మోశే పురోహితం 
యజ్ఞ స్య చేవ మృలత్స్విజం 
హో తారం రత్నభాతమమ్‌”. 

శా! పురోహితుడును, యజ్ఞ మును నిర్వహి చు 
చేవుడును, ఆ యజ్ఞమును నడుపు బుత్విక్కును ఆ యజ్ఞ 
మును చేయు యజమానుడును, (కేన్స వస్తువులను సృష్టించు 
వాడును అగు అగ్ని దేవుని (ఈళే=) స్తుతించుచున్నాను. 
ఇందు పేర్కొనబడిన అగ్ని యజ్ఞస్వరూపుడై న ేవుడు. ఆ 
యజ్ఞ మును నిర్వహించు అధ్వర్యుడు (సాధనము, ఆ 
యజ్ఞమును చేసి ఫలమును పొంచెడి యజమానుడును, 
అంతయు “అగ్ని ”య్‌ అని మం్మతము చెప్పుచున్నది. ఇట్లు 
చెప్పుటశేత ఈ అగ్ని పంచభూతముల లోని అన్ని యీకాక 
“పరమాత్మ స్వరూప అగ్నిొయని కేలుచున్నది. కాగా 
సాధ్యము, సాధనము, సాధకుడు అనెడి |తిపుటి (కి) బే 
అగ్నియె అద్వైత సిద్ధాంతము సూచితమగుటయీ గాక ఆలో 
చించినచో అద్వైత సిద్ధాంతము (పకటమగుచున్నది. అట్టి 
అగ్నిని ఆయన తత్త్వమును, ఈ పై వం తేమున వేద పాఠ 
కుడు స్తోత్రము చేయుచున్నాడు. దీనినిబట్టి బుగ్వేదా 
రంభమే స్తోతముతో |పారంభమైనట్లు తెలియుచున్నది, 
తక్కిన అగ్ని వి వేవణ శబ్దములు, ఆ అగ్ని యొక్క తత్త్వ 
మును చెప్పుచూ స్తోత రూపమునకు శరీర మగుచున్నవి. 
కనుక _ ేవునై నను, ఎవ్వరినై నను, వారి స్వరూప స్వభావ 
[క్రియలను కీర్తించుచు, మననము ఉచ్చరించెడి వాక్యములకు 


384 విశ్వకర్మ విశ్వరూపము 

“స్తోతమాని చేరు. అని ఈ మంత్రమును బట్టి మనకు 
తెలియుచున్నది. ఈ స్తోత్రము నమస్కారాది రూపమై 
ఉండునని ఇంకొక అగ్ని స్ఫుతి మంత్రమే పలుకుచున్నది. 
అగ్నే నయ సుపథా రాయీ ... నవు ఉక్తిం విధేమ --- 
1-189.1. (చూడుము- 14న పుట.) 

ఈ మంతమున (1-189.1) స్తుతింపబడిన అగ్ని 
సామాత్‌ పరమేశ్వరుడే అని వేజుగా చెప్పనక్కర లేదు. ఇది 
మెకి చూచినప్పుడు దైన సో తముగానే కన్ప్సట్టును. ఆ స్తోత 
ములో చేసెడి అభ్యక్షనతోపాటు నమస్కారము కూడ ఒక్‌ 
భాగమే అని “నమ ఉక్సిం విధేమ” అనెడి వాక్యము చెప్పు 
చున్నది. ఆ నమస్కారమును “భాయిస్థూం” అనుట చేత 
అది వ లోపములు శేని పరిపూర్ణ నమస్కారము కావలయు 
నని తెలియుచున్నది. కనుక భగవానుని స్టో తములో భగ 
వన్మహిమను వర్ణించుట తనకు కావలసిన దానిని చెప్ఫుట 
అందుకై నమస్కారాదు లర్చించుట అంగములని తెలియు 
చున్నది. కనుక స్తో త్రమనెడి దానిలో ఇన్ని విశేవములున్న 
వని బుగ్వేదపు మొదటి మంత్రమును, అట్టి పెక్కు 
మంతేములును చెప్పుచున్న వి, “| తీయంబకం యజామహే” 
(తీయంబకుని పూజింతుముగాక) అనెడి వాళ్యముకూడ మై 
తరగతికి చెందినట్టిదే. “తత్స వితుర్వ శేణ్యం, భర్లో చేవన్య 
ధీమహి” అనెడి గాయత్రీ మంత్రము కూడ ఈ తరగతికి 
చెందినట్టి దే, యజున్వేదములోని శత రుడ్రీయ మంతయు 
(నమకము) ఇట్టి నమస్కారములతో కూడిన రు డస్తో త్ర మే. 


ఈశ్వర (విశ్వకర్మ) స్తోత్ర పూజ్కా జహ్క ధ్యానాదులు 385 


“నమళ్ళ్శి వాయ చ రుజాయ చ నమో భవాయ ... ge 
ఇత్యాదులన్నియు నమస్కారముతో' కూడిన రుద స్తోత 
ములే, విస్తరమైన నమకమంతయు దద స్తో తము శా, 
చమక మనునది మనకు ప్రకృతిలో వ వ వస్తువులు కావల 
యునో వాటి వాటి ఆవశ్యకమును తెలుపుచున్నది. కనుకనే 
తౌత్తిరీయ సంహితలో “విక్వకర్శ సూక్త ము”ల తరువాతి 
స్థానమును ఈ నమక చమకములు పొందుచున్న వని (గ్రహింప 
వలయును. మనము అషప్టకములతోను, అష్టోతరశత త్రిశతి, 
సవాస, నామములతోను చేసెడి స్మోతములన్నియిు. ఇట్టి 
స్తుతుల కిందికే రాగలవు. ఈ దైవ స్తోతముల స్వరాపము 
వేదముల తరువాత పురాణ, స్తో తాడి పలు (గంథములలో 
కొంచగలుగుదుము. ఆదిశంకరులు నానా దేవతల (త్రీ: 
పురువ్క నదీ (పభ్ళతుల) స్టో తములను. అష్టళములుగాను, 
దకకములుగాను పంచకములుగాను పలు విధములుగా 
(వాసి భక్తులకు ఉపశారముచేసియున్నా రు. 
శి] ఈశ్వర (విశ్వకర్మ పూజ : 

భగవంతునికి ఒక ఆకారమును కల్పించి ఆ విగవాము 
నకు పోడకోపచారాదులతో చేసెడిదే *పూజి అనబడును. 
ఈ పూజలో గంధ పుస్పాఠుతాదుల్కు కొబ్బరికాయ 
బెల్లము అభిపే.కార్ట్యమైన పాలు పెరుగు, నీళ్ళు, మహానివేడ 
నాదులు అవసరములని అందరూ ఎెజింగిన విషయమే. ఇదె 

జి ] 


386 విశ్వకర్మ విశ్వరూపము 


ఛావ్యా మైన పూజ. దీనిని నిగహారాధన అనియు అను 
చుందురు. అర్హా మూర్తులకు ఇట్ట పూజా పురస్కారములు 
జరుపబడుచుండును. 
లీ] ఈశ్వర (విశ్వకర్మ అపము:? 

జపమనగానే ఒక మంత్రమును తీసికొని దానిని ధ్వని 
వచ్చునట్లు గాన్మి లేక మునినాలుక కదలునట్లు గాని లేక 
మానసికముగా కాని చేయునట్టిదని అందకు 'ెలినీన వివ 
యమే. ఈ జపములో ఒక చేవతయు, ఆ దేవతకు సంబం 
ధించిన ఒక మంత్రమును ఉండితీరవలయును. ఆ దేవతా 
స్వరూపమును. ఉచ్చరించెడి ఒక ధ్యాన న్లోఠము కూడ 
ఇందు ముఖ్యమే. గాయ తీ ధ్యాన శ్లోకము, గాయ్యతీ 
మంత్రము మనకు తెలిసినట్టి వే. ఇంకను “నమశ్శివాయ 
అనునది శిన మం తమనియు, కరీం నమో విళ్వకర్శ ణే” 
అనునది విశ్వకర్శ .మ్మర్మిత్రమనియు “సీం నమా నారాయ 
గాయి అనునది విష్ణు మంత్రమనియు కూడ "అ యా 
మంళోపాసకులు ఎటుంగుదురు. వీటిలో “ఓం నవెరా విశ్వ 
కరణే” అనునదియ్ము “నమఃశివాయ” అనునదియు యజు 
ర్వేదను: నందు మనకు అగపడును. నాశాయణ మంత 
మేమో నారాయణ మనెడి ఆరణ్యక భాగమున వినపడును. 
ఇంకను అనేకములైన మర్మ త్రేములు ఆనేక దేవతలను గూర్చి 
(పసిద్ధము'లై యున్నవి. కొన్ని మంత్రములు (శ్రీ/విద్యలో) 
బీజాతుర సహితములై కూడ ఉన్నవి. ఇంత వల? మనకు 


ఈశ్వర (విశ్వకర్మ) స్తోత్ర, పూజ్యా జప్క ధ్యానాదులు 387 


“మంత మహోదధి” (మంతములకు సము. దము) అని ఒక 
(గంథమే కలదు, అందు వందల సంఖ్యలో మంతము 
లుండును. వాటివలన మానవులకు ఆ యా కోరికలు తీర 
గలవని చెప్పుచుందురు. మంత జపమనగా ఒక చేవుని 
మొక నామమును జపించుట ఆని శకేలిన సారాంశము. 
జగత్క__ర్హ అయిన ఈశ్వరునికి (విశ్వకర్శకు) “ఓంకారమే” 
((పణవమే) నానుధేయమని వేదములేకాక, పతంజలి 
మవహార్షియు “తస్య వాచకః (ప్రణవి అని తన యోగ 
శా స్ర్రములో చెప్పియున్నాడు. ఆ (పణవమును జపించి దాని 
అర్థమును భావించి జీర ంపచేసికొనవలెననియూ ఆ మహ 
ర్షి హ్‌ తరువాతి సూ త్రములో “తజ్ఞపఒ తదర్భ భావనా” అని 
చెక్ప్సియున్నా దు . కనుక (పణవము కాని [పణవముతో 
కూడిన వ మంత్రమును గాని డాని అర్ధమును ఛావించుచు, 
జపించిననే ఫలమునిచ్చును గాని శేవలము పెదవులపై అత. 
రములను దొఠలించిన వాలదని జపము చేయువారు 
(గహీంపవలసి యున్నది. అర్థ భావన చేయుటకు మనో బుద్ధుల 
యొక్క ఏకా గత, నిర్శలత్వము ఆత్యవసరములని జపము 
చేయువారు మజువకూడదు, 
4& ఈశ్వర (విశ్వకర్మ) ధ్యానాదులు : 

ఛ్యానమనునది “విశ్వకర్శ భగచాను”నికి మిక్కిలి 
ఇష్టమని దిగువ నుదావారించెడి సంపదాయ శ్లోకము. చెప్పు 
చున్నది. 


388 విశ్వకర్మ విశ్వరూవము 
“ధ్యాన పియా విశ్వకర్మా, జలధారా (పియళ్ళివః, 
అలంకార పియా విష్ణుః, నమస్కార (పియా రవిః” 
అనగా “విశ్వకర్మకు ఛ్యాన సమాధులనిన ఇష్టము. 
శివునికి జలా భిపేకమన్న ఆసక్తి. అందుకే మనము ద్య దాభి 
చేకములు వేయుచుందుము, విష్ణు దేవునికి బాహ్యాలంకా 
రములన్న ప్రీతి. ఇక స్తూ శై భగవానునిశేమో నమస్కార 
మన్న ఇష్టమట, అందుకే ' ఉదయించు సూర్యునికి మనము 
నమస్కారములు చేసి లయన అను గహమును సంపాదించు 
చుందుము, ఈ శ్లోకము ఇటీవలి కాలమున ఇట్లు (పచార 
మచున్నది : అ 
“అలంకార ప్రియో విష్ణుః జలధారా [పీయ శ్శివ, 
నమస్కార (పియో భానుః, (వావ్మాణో భోజన [పియః” 
“విశ్వకర్మ” స్థానము భోజన ప్రియుడైన _బొహ్మణుని 
కీయబడినదన్న మాట. 
_ అష్టాంగ యోగములో 1) యమము 2) నియమము 
ల) ఆసనము శ) (ప్రాణాయామము $) (ప్రత్యాహారము ర్ర 
ధారణ 7) ధ్యానము సమాధి అని ఎనిమిది భాగములు 
కలవు. వీటిలో "వది 'ధ్యానమన్న' మాట. ఢఛ్యానమనగా 
ఒక దేవుని యొక్క. బాహ్యాంత స్వరూపములను గూర్చి 
చింతించుట లేక భావనోయుట అన్నమాట. పూజ, అర్భ. 
నాదులు మన ఇం దియముల తోను, వాక్కు.తోనుు చేతుల 
తోను చేసెడి కార్యములు. ఛ్యానమనునది పరమాత్ము 
స్వరూపమును మనో బుద్ధులను వక్షాగపరచి చేసెడి చింత 


ఈశ్వర (విశ్వకర్మ) సోత్రం పూషా జప్క ధ్యానాదులు 389 
నము లేక మననము. ఇది సాకార ధ్యానమనియు, నిరాకార 
భ్యానమనియు రెండు విధముళుగ నుండును. సాకార 
ధ్యానములో భక్తునికి ఇష్టమెన దేవత యొక్క స్వరూప 
మును మనో నే తమునకు అగపమేసేట్లు ధాంనింపవలయును. 
నిరాకార భ్యానములో నిమ్యళేడు ఆ రుడు అయిన 
భగవంతుని యొక్క అనగా పరమాత్మ యొక్క. సచ్చిడా 
నంద స్వరూపములను ధ్యానించుట జరుగును, అప్పూడు శుద్ధ 
చైతన ము మ్మాత్రమే మనస్సునకు లత్యుమగును. అనగా 
విషయమగు నన్నమాట, అప్పూతే = మన మనస్సు ఇతర 
చింతనలు లేక సచ్చిడానందము -నరదు లీనమై ఉండును. ఆ 
సమయమున ఇది మనస్సు, ఇది భయ వస్తువు, ఈ జరిగెడి 
కయ భ్యానము అనెడి (తిపుటి యొక్క పరిజ్ఞానము 
ఉండును. ఈ (త్రిపుటి యొక్‌ పరిజ్ఞానము తొలగి అఖండ 
మైన పరమాత్న స్వరూపమే తానుగా నిలిచినచో దానిని 
“సమాధి” అందురు. ఇట్టి సమాధిలో ఆహార పానీయముల 
యొక్క_గాన్సి గాలి, వెలుతురులయొక్క- గాని అవసరము 
లేశమ్మాత్రమైనను లేకుండ వంబ్లో తరబడి పరమ సమాధి 
మగ్న మైయున్న తల్లి మన రాజుపాలెం చాల యోగిని “నాగ 
శేవమాంబోగారు వెప్పతగినది. : పూజింపతగినది. స్మరింప 
తగినది కూడ, ఈ తల్లి వర్తమాన కాలమునకు చెందినడై 
వొనందరిచేత చూడబడి, మన మినోరధములను పండించి, 
ఇటీవలనే సజీవ జీవములతో శాశ్విత నమాధిల్లో (ప్రవే 
శించినది. అట్టి సమాధి పొందిన యోగికి సంసార బంధ 


290 విశ్వకర్మ విశ్వరూపము 

ములు వాటంతట అవియే తెగిపోవును. అతనికి పునర్జన్మకు 
వచ్చెడి కర్మ శేష మేదియు ఉండదు. ఆ స్థితినే “అమృత తము 
లేక మోవషము, నిర్యాణము, అపున రావృ త్తి” మొదలైన 
పదముల చేత చేర్కొనుచుందురు. ఈ స్థితి అందరికీ 
సాధ్యము కాదనియే విశ్వకఠ్శ సూ కృము “నతం విదాథ” 
అని జాలిపడినది, |బవ్మాముగారు “తనలోన నున్న తత్త్వ 
మెవ్వరు తజచి శనరన్నా” అనియు, “వదక తే కనపడని 
వస్తువు ఎక్కడున్నదొ చూడరా” అనియు అన్నారు. ఇపి 
'వేదవాక్యముల వంటివే. పుతువ సూక్త మేమో ఆతని నెణింగి 
ననే మోకుమని “త మేవం ప్‌ద్యా నమృత ఇవా భవతి” ఆ 
పరమాత్మే నెజింగిననాడు ఆమృతస్థితి కలుగునని తెల్సినది. 
సర్వ మానవులు పొందవలసిన పరమ లత్యుము, గమ్యుము, 
పరమపదము ఇదియే. అప్పుజే మనకు “విశ్వకర్మ మయం 
జగత్‌ * అయి విశ్వకర్మ విళ్వరూపను గోచరించినట్లు! 


విశ్వకర్మ తత్త్వ పాముఖ్య ము 

వైదిక వాజ్మయ చర్మిత్ర (వాసిన (The History of 
vedic literature) “మేక్‌ డోనాల్డ్‌ ” పండితుడు వైదిక 
చేవతలలోనిశెల్లా “విశ్వకర్మ” అ(గగణ్యుడనియు, ఆయన 
చేర వెలసిన రెండు సూకృములలోనుు, ఇతర తాక ల 
“విశ్వకర్మ” మంత్రములలోను ఆ దేవదేవుని (పఖావము, 
సృవీక్ష ర్హృత్టము మొదలగు విశేషములు సత్యసమ్థుతము, 


విశ్వకర్మ తత్త్వ ప్రాముఖ్యము 391 
గాను, హృదయాకర్ష కముగాను (పవచింపబడినవని (సకం 
సించుట యేగాక “విళ్వకర్శ సూక్త వం తములను "పెక్కిం 
టిని ఉదాహరించినాడు కూడ. ఆయనకు పూర్నులై న, 
ఆంగ్లోయులగు వేద పండితులు కూడ ఆపని చేయటంబట్టియే 
“మేక్‌ డోనాల్డ్‌” వారి సర్మపదాయమును అనుసరించి 
“విత ర తత్త్వము” నెజింగి అట్లు వినరించియున్నాడు. 
ఇట్టి ఎళ్వకర్భ తత్త్వము” శ్వతాళ్వతరో పనివత్తు నందలి 
“వమదేవో విశ్వకర్మా మహాత్మా ,.. రమృతా_సై భవ న్లి” 
అన్న మంతములో అద్భుతముగా వివరింపబడినది 
(చూడుము. కివ పుట). - 

దీని అర్థమును పూర్వ (గంథమున మనము గమనిం 
చియే యున్నాము. సర్వజీవుల యొక్క- వృాదయముల 
యందు | పకాళిం చెడి "దేవుడు “విశ(కర్న” యే. బుద్ధిమంతు 
లగు నెవ్వరు తము మనోవాక్‌ బుద్ధులను యాగ మయములు 
వేసికొని ఆ “విశ్వకర్శ త త్త్వము”ను అదియే నేనని తెలిసి 
కొనజాలెదరో. అనుభూతి పొంబెవరో, అట్టివారు అమృ 
తులు కాగలరు, సమ స్ట చేదవాజుయములోను దీనిని 
మించిన మరి త్రే మింకొకటి లేదని చెప్పుట అతిళ యోక్సి 
కాదు. “ోవిశ్వళర్శ సూక్తి (ప్రకారము జగములను (జీవు 
లను) సృష్టించి, ఆ ఉపాధులలో (పవేళించి, జీవస్వరూ పుడై 
జగన్నాటకము నాడునది ఈ “విళ్వకర్శ” యే అని అద్వైత 
నీర్రాంతము, విశ్వకర్శ సూక్త” అనుసారముగ ఈ మంగతమున 
(పవచింపబడినది. కనుకనే జగత్‌ (పసిద్ద వేదాంతాచార్యు 
డైన డా! సశ్వేపల్లి రాధాకృష్ణన్‌ పండితుడు లండన్‌ ఆక్స్‌ 


392 విశ్వకర్మ విశ్వరూపము 

ఫర్డ్‌ విశ్వవిద్యాలయములో మొట్ట మొదటగా చేసిన ఉప 
న్యాసమున ఈ మంత్రమును ఉదావారించి దాని (ప్రభావ 
మును వేనోళ్న కొనియాడినాడు. 

Nob బవాువమాన (గహీతయు, (పపంచ మహో 
కవియు, శాంతినికేతన విళంవిడ్యాలయ నిర్మాతయు అయిన 
రపీం|దనాధథ్‌ ఠాగూర్‌గా ఈ శ్వేతాళ్వత రో పనివన్శం తే 
మన్న చో (ప్రాణములు లేచివచ్చును. తన తా త్ర్వికోపన్యాస 
ముల యందు ఎన్ని తావులనో “ఓ నిఖల జనగణ మనస్సన్న్‌ 
కృష్ట విశ్వకర్మా” అని సంబోధించుచు ఆ బేవబేవుని మహీ 
మను హృదయ స్థితుదైన ఆయన తత్త్వమునూ ఉగ్గడించుచుం 
డును. ఆయన వలెనే అయన శిష్యులైన వంగ దేశస్థులు 
కూడ ఈ మంత్రమును తరచు వాడుచుందురు. ఇంత వల? 
ఇటీవలి అరవింద యోగీర్మ దుడు కూడ ఈ “వవచదేవో 
విశ్వకర్మా” అను మరి త్రమునెడ గాఢ భక్తి విశ్వాసములు 
కలిగియున్నా డన్‌ ఆయన బహుళ రచనల మూలమున తెలిసి 
కొనగలను, అరవిందుని గీతా వ్యాఖ్యానాదులలో ఈ 
అంశమును పసిపట్టగలము, గాంధీ మహాత్ముని శిష్యుడైన 
వినోభాభావే మాదకూడ ఈ, మంత (పఫావము పడినట్లు 
ఆయన గీతా [పవచనములు చెప్పుచుండును. ఈ విధముగ 
సత్య దస్టలెనవారందరూ “విళ్వకర్శ త త్త్వము”ను (హిం 
చియే ఆచరించియే ధన్యులై నారు. “శ్వేతాశళ్ళతరోపనివత్తు 


ఈ మెంగతమును కలిగియుండుటచేత నే, ఉపనిమత్తులలో 
రాజువంటి డైనది, 


వుంుహా నిల్ఫోపనిషత్తు 


సీం సవానా వవతు. సహానా భున క్ర. సహావీర్యం 
కరవావహై, తేజస్వి నావధీత మస్తు. మా విద్విపావహై. 
ఓం శాంతి జాంతి శాంతిః. 

అథ మహాశిల్చోపనిషదం వ్యాఖా స్యామః 1 సకల 
నిగమాగమసార  పారగం పరిపక్వ ఛా ర మా చార్యం 
(ప్రణమ్య ఛా(తః పరిష్ఫచ్చతి | భగవన్‌! మే మహాళిల్బ్ప త 
రహస్యం |బూహీతి | తగ్‌ం సహోవాచ | అణోరణీయ 
న్మహతో మహీయ దతో న వేదితుగ్‌ం శిల్పరవాస్యగ్‌ం 
శక్నోతి 1 భవ తస్మాత్సావభానః | వాజ్మనోజగోచరాతీ 
తాఅనంత ది" తేజో మయో నితో నిర్వికలో నిరంజనో 
నిరాఖ్యాతో శుద్ధో చేవ వకః పర బవ్మో విరాజతే! స వీవా 
ఖిలాజాలణ్ణ కోటీనాం మూలబీజం భవతి | తస్మా న్నద్వితీ 
'యా౭ స్తీ కశ్చిత్‌. | స నిరాకారోజ_పీ సాకార త్తం విధశ్తే | 
నిరాకార సాశారావస్య నైసర్థిశే వన్దేతే |! జగదుదయ 
కారణం తన్ననో జాయతే |! మ "ంకేల్పా త్సర్వం జగ 
త్పంకల్పితం భవతి. తదైవం (పొతఖ్యతే జగచ్చ్భిల్పమ్‌ | 

య ఇమా విశ్వా భువనాని ఉవ్వాదృమీ ర్లోతా నిష 
సాద పితా నః! స ఆశిపా (ద్రవిణ మిచ్చమానః పరమ 
చ్చదో వర అవివేశ ! విశ్వాని సృృష్ట్య్రవన (ప్రళయ రూపాణి 
కరాణి యస్వా్యాసౌ విశ్వకర్మా భవతి 1 యన్థిన్నిదం సర్వం 


394 విశ్వకర్మ విశ్వరూపము 

భువనం జజూన | యస్మా దిదం సమ స్తగ్‌ 0 సంకల్పరూపం 
శిల్పం 'పకల్చ్య శే స విశ్వకర్మా పరమాత్మా భవతి | ఆది 
శిల్పక్చ త్త త స్స భవతి | మనసా యల్‌ సృజ్య తే విశ్వకృద 
_స్తత్సర్వగ్‌ ౦ శిల్చమేవ భవతి | య త్తీద్విధాన మను. బూ 
హీ్‌త్రి ఛా లేణ పృష్టో జేళిక్షస్స పున రువాచేతి | యదా 
యదా పరబవ్మాణ స్పంకలోదయా భవతి | తదైవావా౦ 
కారః ప్రజాయతే | తస్మాత్సంచ చ భూతాని | భూతేభ్య 
ఓపషధయ స్సశ్వే | తేభ్యో౭న్నం ! తతః స్థావర జంగమః 
(పపంచో భవతి! కారణం భవత్య్మత చోపాదాన మాకాశా 
దీని | అఖండో౭_పీ దీవ్య లేఒయ మేవ వృతో శేషము పరి 
చ్చిన్నో జీవల్వేన | వ్యాప్నోతి చా కాళ వత్సర్వమ్‌ 1 అలం 
చకార నతు తాదిభి రాకాశమ్‌ | ఛైలకానవ (దుమాదిభిళ్చ 
వసుంధరామ్‌ | నానార్థ భాజం వాచగ్‌ం శిల్బవిచి త్ర నుందరా 
మకరోత్‌ | వవ మేవాలంకృత వాన్సదాస్థాణేవై సర్వాణి } 
సర్వమే తద్భనతి విళశ్వకృదళ్ళ్శిల్బమ్‌ ] యదా తదా భవజ్ఞగ 
ద్విజ్ఞానళూన మ్‌ | సోఒకామయతా "తానం పంచాస్యం | 
తదై వావిరా (తృ్పవృక్యే తప్యైవ తేళోజంశా దభవన్‌ 
(బహస్టిణో మను రయ _స్వ్వష్టా శిల్చీ విళ్వజ్ఞ ఇతి పంచ | 
తా నేవగ్‌ం హోవాచ విశ్వకర్మా | (కవర్హ్ణయతే లోకర 
పంచక ర్శభి రితి | (ప్రవర్తతే ఇ ల్యే తైః పంచభి రీతి (పపంచో 
న. యజ్ఞ ఏవేడం కర, యజ్ఞః కరవ! | శుణుత తద్య ఖా 
న్యాస్టీ స్థితి లయ, తిరోధానాన్ముగవా రూపాణీతి [వ్‌ 


మహా శిల్పోపనిషళ్తు 395 


తీద్భవ ల్యేవం విశ్వకర్శణ శ్శిల్బమ్‌ | కుర్యా దేవ మేవ చ 
లోకన్య 1చాళారో భవన్లు జ్ఞానస్య, విజ్ఞానస్య చ శిల్సినః ! 
అధిప్థాతొవాం కరణ స్పళలస్య యజ్ఞ రూపః! విలసిత మేవం 
మొమయైవ జగచ్చిల్పస్య కాశలమ్‌ 1] గుహ్యుమిద మభ్యాత్శన్‌ | 
రహస్యం భవతి | పాణినా మచ్జేయమ్‌ | తదేత ద్వివృణుత 
వివృణుత లోకస్య | (పకల్బయత యజ్ఞ గ్‌ ౦ శిల్చేన | 
శిల్చేనై వేద ముపబ్బంహితమ్‌ | యజ్ఞో భవతి లోకానాం 
ని-శేయనే | సిధ్యేరన్‌ వివిధాన్యపి కార్యాణి | భవతి చ త 
న్నానావిధ శిల్పబహుళమ్‌ | శిల్చాద్భ తే కించి తృ్మతమితి 
నోచ్యతే నోచ్యత ఇతి | తతో౭వశ్యం విసృజత విసృజతో 
పకరణాని ఊ్యేష్టాః | అభ్యార్చనీ యో౭-హం యజే నైవ 
లోకస్య | తా న్యేవం 'వేదీకుణ్జ రథపా|కొ డీన్య భ్యూవా 
యత | కారయ తాధ్వీరాన్‌ సై ఏరపి. లో'కై రను కుతి మితి! 
వకై కస్య కై కోఒధ్యకు ఇతి వేదస్య | త్మతాధర్వణ శిల 
భూయిష్టు మత్య నమ్‌ 1 రూపేహైవ భ్యాయ నే తధ్రైవతమ్‌ | 
రూపమేవ తచ్చిల్పమ్‌ | తా న్యయో దారు శిలా తామ 
హిరణ్య వికారాణి ! మృదాదీన్య ధమాని | యద్యస్యో క్షం 
తద్వికారం తస్య | ఆయళనవన్తి వై సర్వాణ్యపీ చైవకాని! 
వవ మేవా పరాణ్యపి శీల్ప విలనితాని కర్మాణి |! భవ స్తే 
తాని చ మోవమ్మపదాన (పపబ్యేరన్‌ సర్వకల్యాణాని 
లోకాః | సంచినుయా త్భుణ్య మేఖి శిల పో 1 బాహ్మణానా 
మేతద్భవతి శిల్పమ్‌ 1! యద్య (బావ్మాణో, భవేన్న శల్పీతి | 


396 విశ్వకర్మ విశ్వరూపము 


అ, బవీబేవం పున రాచార్య స్పర్వజ్ఞః! యదా యదా 
వహీయ తే లోకా దసాగద్ధర్థగ్‌ ౧ శిల్చ్పరూషమ్‌ | తదైవా 
విర్భూయ తే భగవాన్విశ్వకర్మా తృన స్తే చేజనః పకల్ప్యా 
కారాన్‌ | తస్నాదేవ (పజాపతయ  బుషయః (పజాయ ఛే 
శిల్పవిభవః | తేభ్య వవ పారంపర్యగ్‌ం సమాగతం భవతి 
నై ల్పిక మావార్యత్వం చ | చేవానా మప్యాచార్యా స్త 
ఏవ వి భాజ నే మహా నః 1 నిరుక్తా స్టే భవన్త్యాదిక రారో 
లోక పవ ర్హకాః | తద్వివిధ మేవం శిల్పం చైవం మానుష౦ 
చేతి | నాథా నేదిష్టాదీ న్య (పధమాని | అన్యాని మాను 
ప్రాణీ తు చ్య శ్రే |! 'చేనమూూ ర్తి "దేవా యత నేష్ట్యాదికం 
భవతి న షి డైవమితి విచ్చి తం శిల్చ్పమ్‌ ! మానువం చైవం 
భవతి శస్త్ర స్త 9 ర్‌ నవల (పొసాద వాప్యాభరణ 
దీనీతి |! త యోశేవం శిల్పయోర్భవ న్లి వాగీశ్వరీ మేర్యావీ 
ను పకరణాని! వభ్యో 'దేశభ్యా వవ క్రియ తే సర్వం వై విచి 
(త్రగ్‌ం శిల్చమ్‌ 1 అత శ్శిల్పమూలాని సర్వాణి! పూజనీయాని 
స్వేషా మతో భవన్తి జై శిల్బాని | వి సుఖం జీవేయు. 
ర్లో కాః। వభికాప్నుయా శ్ర కేయసం | వభి ర్భవన్లి జగన్‌ 
చతుమ్మ ని 1 వభిః పూజ్య నేష్యత వేధస స్థపతయశళ్ళ | 
వఏభిః పూరం భవత్వానందంచ | వి ర్ముముకే. వః (పొప్పు 
వన్ని మోవమ్‌ | ఇ త్యేషం భవతి శిల్చన్‌ | శిల్పగ్‌ ౦ హోస్మి 
న్నధిగమ్య శే | తస్మా జ్ఞ్రగత్సర్ణనం భవతి శిల్బమ్‌ | యజ్ఞో 
భవతు శిల్చమ్‌ | శిల్పం వై భతు యజ్ఞః | పుణ్యం భవతేం 
శిల్బమ్‌ | జాతం భవతు విజ్ఞానం చ శల్చమ్‌ | లౌకికం భవతు 


మహా +ల్పోపనిషళ్తు 397 
వైదికం వావి ళిల్చమ్‌ | (ాహ్మాణానా మేవేదగ్‌ం శిల్పం 
భవతు | తత్త్వం భవతి శిల్చమ్‌ | రహస్యం భవతి శిల్బమ్‌ ! 
జగత్సర్వం శిల్ప మేవ భవతి | తటేవ విశ్వ వర్ణకం భవత్విత్యు 
పనివత్‌ | ఓం సహానా వవతు |! సహానా భునక్తు | సహ 
ఫ్‌ర్యం కరవావహై | లేజస్వి నొవధీత మస్తు | మా విద్విపా 

హై |! ఓం శాంతి శాంతి ఇాంతిః | 

— (ఇతి యాజుసాథర్వణ మహాశిల్పోపనిషత్సమా ప్పా 
తా! వేద వేదా న్లములను చదివి పరిపక్వ బుద్ధియైన 
గురువునకు నమస్కరించి శిష్యు డో స్వామా, నాకు మహో 
శిల్పతత్త్వము నెజీగింపుమని కోరగా ఆ ఆవార్యుడు ఇట్లు 
ఉపదేశించుచున్నాడు. అణువు క్రంకు అణువును, మవాత్తు 
కంచు మవాత్తును అగు శిల్చరవా" ము నెజుంగుట త్ర 
కేలికకాదు. కనుక సావధానుడవు కమ్ము. మాటకు, మనస్సు 
నకు అందక, కేజస్స్యయూ పుడున్తు, నిత్యుడును, నిర్వికల్పు 
డును, నిరంజనుడును, నిరాఖా త్రుడును, శుద్దుడును అగు 
పర బహ్మము ఒక్కడే (పకాళించుచున్నాడు. ఆతడే సకల 
(బ్రహ్ముండములకు మూలమైన వి శృనము. అతని కింకె భిన్ను 
డింకొకడు కానరాడు. అదియొక మహాశ క్షి అన్నమాట 
అత డాకారము లేనివాడయ్యును, రూపములను తాల్చు 
చుండును. సా కారత్వ నిరాకారత్వము లాతనికి సవాజములు* 
జగముల పుట్టుటకు, కారణములై న సంకల్పము లాతనికి కలు 
గుట తోడనే జగము లేర్పడుచున్నవి. సంకల్పములనెడి ఉప 

కశరణములతో నే జగచ్చిల్పము |పారంభింపబడినది. 


398 విశ్వకర్మ విశ్వరూపము 


ఎవడు (పళయ కాలమున సమస్ట (బహ్మాండములను 
తనయం జాహాతిగా వేసికొని వారించి అతీందియ 
(దష్టమై, మనకు తండియై యుంజెనో, అత డాశీర్వాద 
రూపముచే జగదూప ధనభోగమును కోరి శరీరుల 
హృదయ పడ్మములందు జీవకూపుడై |పవేశించెను. ఆ 
దివ్యళ కి, సృష్ట్యాది విశ్వ (సర్వ) కర్మలకు కారణుడై నందున 
“విళశ్వకర్షో యని వేదములందు పీర్కొ-నబడినాడు. ఎవని 
యండీ విశ్వము జన్మించెనో, ఎవనివలన సంకల్పరూప శిల్బ 
ముదయిం వెనో, అతజే “విశ్వకర్మ పరమేశ్వరుడు” గా చెలం 
గొందెను. ఆతడే ఆదిళిల్బకర్త అగుచున్నాడు. ఆతని 
మనస్సుచే సృజింపబడినదంతయు శిల్పమే అగుచున్నది. ఆ 
శిల్ప విధానమును పూర్ణముగా సెలవీయుడని యడిగిన 
శ్రిషుర్ణనకు మవముజుల ఆచార్యు డిట్లు పలికను. 

ఎప్పుడా “విశ్వకర్మ”కు జగత్సృష్టి చేయవ'లెనను 
సంకల్పము కలుగునో అప్పుడే అహంకార తత్త్వ మేర్పడూ 
చున్నది. దానివలన ఆశకాశాది పంచభూతములు, వాటి నుండీ 
ఓవధులుు వాటినుండి అన్నము, దాని నుండి స్థావర జంగమ 
రూప (పపంచము కలుగును. డానికి ఉపాదాన కారణము, 
ఆకాశాది భూశపంచక మే, ఈ పరమాత్మ అఖండ స్వరూపు 
డై ననూ, (పాణుల వాదయములందు పరిచ్చిన్నుడుగాను, 
జీవరూ పుడుగాను వెలుగుచున్నాడు. అతడు ఆకాళమువలె 
అంతట నిండియుండువాడు, ఆ బేవుడు సూర్య చం[ద నకు 
(కేములచేత ఆకాశమును, కొండలు, నదులు; అడవులు; 


మహా శిల్పోపనిషళ్తు 399 
సము దములు; అనువానిచేత భూనిని, అ నేశార్దాలం కా 
రాదుల చేత వాక్కును, అలంకరిం చెను. ఇశ్లు అన్ని వస్తువుల 
నాతడు శిల్చ్పనుందములుగా చేసినాడు. ఇది అంతయు ఆ 
“విశ్వకర్మ బేవుని” శిల్పమే ఈ జగము విజ్ఞాన శూన్య 
ముగా ఉన్నప్పు జా “విళ్వకర్మ” తాను అయిదు ముఖములు 
కలవాడై అవతరించెను. పంచముఖావతారుడై న అతని 
తేజము నుండి మను మయ, త్వష్ట, శిల్చ, విళ్వజ్ఞు లనెడి 
పంచ బవ్మా లుదయించినారు. వారిని ఆ జగత్సిత “మిరు 
అయిదు కర్శలచే జగత్తును | పవ ర్హింపజేయుడు. ఈ పంచ 
కర్భలచే (ప్రవర్షించుచున్నది కాననే ఇది (ప్రపంచమగు 
చున్నది. సృజించుట్క పోవీంచుట్క లయింపజేయుట, అంత 
గానము నొందించుట, పునస్సృష్ట్రీకి .అనుగహీంచుట అనెడి 
పంచకర్మలు నావలననే (పవర్థించుచున్నవి. 9క్షు శిల్ప 
(బవ్మాలగు మోరుకూడ సృజింపుడు. జాన విజ్ఞానములకు 
దాతలు కండు, సమ స్ట కార్యములకు యజ్ఞ రూపుడనై న 
నేనే అధిస్థాత నగుచున్నాను. నాచేతనే ఈ జగచ్చిల్ప చ్చారు 
లము |పకౌళించుచున్నది. ఇది అంతేయు అధ్యాత్చికమగు 
రహస్యము. ఇది సామాన్య (పాణులు తెలియజాలనిచి. దీని 
నంతయు లోకమునకు చక్కగా వివరింపుడు. శిల్పముచేత 
యజ్ఞములను కల్పింపుడు. శిల్పముచేత నే యజ్ఞమంతయు 
వృద్ధి నందుచున్నది. లోక కళ్యాణము కోసమే యజ్ఞ ము, 
మారు సర్వ శిల్చకార్యములను సిద్ధి పొందించెదళు గాక్త! ఆ 
యజ్ఞ ము నానావిధ శిల్చ్బములచేతగాని వృద్ధికాదు. శిల్చ 


400 విశ్వకర్మ విశ్వరూవము 
రహిత మైన'దేదియు యజ్ఞిమని చెప్పబడదు. ముమ్మాటికీ 
చెప్పబడదు. యజ్ఞము చేతనే నేను లోకమునకు  అర్బింప 
దగినవాడ నగుచున్నాను. ఆ యజ్ఞోపకరణములగు వేదిక 
లను, కుండములను, రథములను, ప్మాతాదులను రచింప 
చేయుడు. సమ స్ప స యాగములను లోకముల చే చేయింపుడు. 
మాలో ఒకొక్కరు ఒకొక్క. వేదమునకు అధ్య ములు. 
వేదములలో అధథర్టణ ము శిల్పము నెక్కు_వగా బోధించును, 
మంత్రముల చేతనే రూప నిర్మాణము జరుగవలయును. 
ధ్యాన ఆఊూూగముచేతనే రూపదర్శనము సాధ్యము. కాన 
రూపమును ధా న మనుసరంపవలయును. రూప మనగా 
శిల్పమే సుమా రూపము లన్నియు ఇనుము, కొయ్య, 
రాయి, రాగి, బంగారు. మొదలగువాటిచే చేయవచ్చును. 
మట్టి మున్నగువాటితో జేయబడునవి అభమములు., దేవత 
లందజు ఆలయములు గలవారు కావలెను. ఇక్షు ఇతర శిల్ప 
కర్మలనూ అని తెలియవలెను. ఈ శిల్పకర్భలన్ని యు మాతు. 
(పదములగుచున్నవి. ఏటేచే లోకములు ఎల్ల శుభములను 
పొందుచున్న వి. ఏటిచే వుణ్యముల నందవచ్చును. ఈ శిల్ప 
కర్మలను (బావ్మాణులే చేయవలెను. శిల్పము నెలుగనివాడు 
(చావ్మాణుడు కాజాలదు”. 

అని ఆణార్యు డిట్లు మరల చెప్పబూనేను. ఎప్పుడు 
శిల్పధర్శ్మము ఈ లోకమున నళించుచుండునో, అప్పూ 
డప్పుడు భగవంతుడగు “విశ్వకర్మ” తన శకేజస్సుచేత ఆత్మ 
'శ్రతిబింబ మూర్తుల నవతరింప జేయు.చున్నా జు, ఆ “విళ్ళ 


మహా శిల్చోపనిషత్త 401 
కర్మ” వలననే శిల్ప స్వాములగు బుషుబ్ము (పజాపతులు 
పెక్కండు జన్మించిరి. వారి. పరంపరను బట్టియే శిల్ప 
ధర్మము, ఆ చార్యుత్వమును వచ్చుచున్నది. ఆ మహాత్ము లే 
దేవతలకు సైతము ఆచార్యులై |పకాశించుచున్నారు. లోక 
(పవర్తకులగు అది శిల్బక రలు వీరే. ఈ శిల్పము చై నమ్ము 
మానువము అని రెండు విధములు. నాథా శేదిపాది శిల్ప 
ములు దైవములు, తక్కినవి మానుషములు, _ దేవతా 
విగవ్మా చేవాలయ యజ్ఞాదికమగు సమస్తమును దైవ 
శిల్పము. ఇవన్నియు మిక్కిలి ఆళ్చర్య్యశరములు. శస్రుములు, 
అస్త్రములు, నాగళ్ళు, యంత్రములు, భవనములు, శూవులు, 
ఆభరణాదులు మానువములు. ఈ రెండు రకముల ళిల్చ 
ములు చేయుటకును కుంపటి, నాగలి మొదలగునవి ఉపకర 
ణము లగుచున్నవి. ఈ పది రకముల సాధనముల వల్లనే 
విచ్చి త మైన శిల్పమంతము చేయబడుచున్నది. కావున 
సర్వమునకు శిల్చ్బమే మూలము అందుచేత నే ఎల్లరకు శిల్ప 
ములు పూజార్షము లగుచున్నపి, ఈ శిల్పముల చేతనే 
సమస్త లోకములు | బతుకజాలుచున్న వి. వీటిచేతనే సమ స్త 
శుభములను పొందుదురు.వీటిచేతనే జగములు, కన్నులు గల 
వగుచున్నవి. పీటిచేత శే (బహ్మలు, స్థపతులు పూజింపబడు 
చున్నారు. వీటిచేతనే ఆనందము కలుగుచున్నది. మోత 
చేక్షగలవా రీ శిల్చ్పముచేతనే ముక్తి నందుచున్నారు. 
ఇట్టి శిల్పము అ త్యాళ్చర్యశరమని చెప్పబడుచున్నది. 

51 ] 


402 విశ్వకర్మ విశ్వరూవము 
కావున జగత్సృష్టీ యంతయు శిల్పమే, యజ్ఞమును శిల్ప మే, 
శిల్పము యజ్ఞ మే. శిల్చమే పుణష్టము. జ్ఞాన విజ్ఞానములు 
శిల్పములు అగుగాక. లౌకిక వైదిక కర్మములు శిల్పము లగు 
గాక. ఈ శిల్పము (బావ్మాణులశే అగుగాక. తత్త్వమును, 
రహస్యమును కూడ శిల్పమే అగుగాక, సమస్త జగమును 
శిల్పమే. ఆ శిల్చ్పమే విశ్వ పపంచా భ్యూదయమును జేయు 
గాత మని ఉపనివత్తు పలుకుచున్నది. 

టు (విళ్వకర్శ _చ్రావ్మాణ వంళాగము నుండి) 


ఉపసంహారము 


సారభూతీవుగు రెండు శ్లోకములతో ఈ (గ్రంథమును 
ముగింతుము. 


“అవాం శ్రీ, విశ్వకర్మాన్మి, విశ్వయాప స్తతో ౭_స్మకవాం, 

నాన్యత్కి-రచి ద్వొిశ్వక ర్వుః, విశ్వకర్మ మయం జగత్‌”. 
తొ నేను సాతూకత్తు విశ్వకర్శనే. పిమ్మట నిశ్వమే 
రూపముగా గలవాడను అగుచున్నాను. లోక్‌ మున విళ్వకర్థ 
కానిది వదియునూ లేదు. జగ త్తంతయు విశ్వకర్శమయ మే. 


ఈ శ్లోకమున, మొదటి పాదములోని “*;న్తీ”” శబ్దము 
నకు “వేదమని అర్థము. ం్త విశ్యక్షర్ణ” అనగా వేదముల 
యందు వర్ణింపబడిన “విశ్వకర్మ” అని భావము. ఇందుకు 
ప్రమాణము “సాహి శీ రమృతా సతామ్‌” అనెడి చేద 


ఉపస౦హారము 403 
వాక్యము, అనగా అమృత మయమైన |శుతికి “శ్రీ” అని 
చేరు కలదని భావము. ఈ విషయమును నిరంజన కా(న్ర్రీగారు 
తేన (ప్రార్థనా శ్లోకములో ఇట్లు పేర్కొనినారు, 

శో శ్రీసేవ నిర్మల విచిత్ర పధ స్స్పతాంయ 
స్పంకల్ప సత్యకర లై ర్జ తాం విధాతా 
హోతా నిజాత్మ నిచితాఖల లోకహోమే 
తం విశ్వకర్శ పర మేశ్వర మానతో స్మి. 
తా॥ వేదముల యందు నిర్వచింపబడిన లోకసృష్టీ 
వార్ష ములు కలవాడును సత్యసంకల్పాదుల చేత జగత్తులకు 
సృష్టించినవాడును, కడకు ఆ జగత్తులను తనలోనే ఆహుతిగా 
చేసికొని, లీనము చేసికొన్న హోతయూ అగు “విశ్వకర్ణ 
పరమేశ్వరు”ని [పార్టి ంచుచున్నాను. ఈ శ్లోకమున 
విశ్వకర్మ సూక్వార్థము (పపచింపబడుట గమనింపడగి 
యున్నది, 
“ళ్ళణ్వంతు విశ్వే అమృతస్య పు ఈల” 
(ఆలకింవు 'డమృుతపు.తు లంద జిద్ది) 
“యద్దాయ, తీ విశ్ణకర్శ, (పసాదాసాదిత శుభః, 
విశ్వక్ళద్విక్వ రూపాఖ్యం (గ్రంథ స్తాభ్యాం సమర్చితః” 
శ్రీ (పత్నానంత కృత 
“విశ్వకర్న విశ్వరూపము” సంపూర్ణము. 


al = 


సవరణల 


(అగపడినవి మాత్రము) 


ఉన్నది 


శరుణః 

చేవానం 

దీనికి 
ఆధ్యాత్మిక 
మంత్రమును 
ర్యయంబకుడు 
“ోవిళ్వక్ళ యే” 
ఆక్నావలోకనము. 
దిద్దర్శ 

రోప 

(క్రియలను 

జగత్తు 

నాసదీయి 

మా 

పం! డెశు 
వాచస్పతి 

స ప్పబుచాభి 
“త్వమా తమూ 
కరణే” 


బుగ్యాది 


ఉండవలనసినది 


వరుణః 

"దేవానాం 

డీనిని 

ఆధా త్శిక 
మం మున 
(త్యంబకుడు 
“విళ్వకర్శయీ” 
ఆ త్యావలోక నము, 
దిగ్గర్శన 

రూప 

(క్రియలును 
జూగత్తు 
నాసదీయ 

నీ 

పం|డెండు 
వాచస్పతిం 

స ప్తబువీ.భి 
“తయా తతా 
తనూ కరణే” 


బుగాది 


అదితి 

ఇం దునితో 
సమానుడై న 
గర్భములోని 

జ్ఞా నేందియములను 
సలీల 

భాత్యాచ ర్హత్స 
“పజాపతిర్విళ్ళక ర్భ” 
నీటిను డి 

ధృవుడు 
విధాతలను 
విబూతియ్‌ 
ముసలితసము 
తెలియవ లను, 
విశ్వకర్మ తనయు” 
(గుడ్ర వాడై 
(పారంభించనది 
(వ ల్యేక మైనది 
ధాత విధాత 
పరము 

తాను సృృష్టీంచిన. 
ఇ్రిపాని 

వద్ధ 

ఉ త్పాదకుడును 
జగత్త్వత మే 


దితి 
ఇం దుని 
జయింపగల 
ఆమె గర్భములోని 
జ్ఞానేం దియములను 
సలల 
భూ త్వాచరత్స 
“ వజాపతిర్విశ్వకర్శ” 
నీటినుండి 
(ధ్రువుడు 
ఏభాతలును 
విభూతియే 
ముసలితనము 
తెలియవలెను. 
“విళ్ళకర్శ తేనయు” 
(పారంభించినది 
(పత్యేక మైనది. 
ధాతా విధాతా 
పరమ 
తాను సృష్టించిన, 
ఇష్టాని 
విది 
పోషకుడును 
జగ త్ర శ్రమే 


వై 


iii 
అనోచరమే 
తనువః 
(దా GH 
వ 
ఆరాధింపవలయునో 
పర మేనో్యమన్‌ 
సహోో౭=_సి, 
వై శ్వానటేణ 
రుడే 


ఎద ఇ 
_చాన్నాతతురులని 
(వాచీన 
మోామాంసి” 
ముంత 
అల్ప కాలము 
జగత్క_రణాను 
విప్లోఖకమితి 
అయిన 
విశ్వకర్మ సూక్త 
“శ్వే శాశ్వత 

రోపనివషతు 
గోచరాతీ తాఅనంత 
వారయఆాధీరాన్‌ 


ఆరాధింపవలయు నో 

పర మేనోకిమన్‌ 

నహో౭_నీ, బలమని. 

వై శ్యానశేణ 

కుమారుడే 

కలబాడనశ్న 

విశ్వజ్ఞ శ్చేతి 
(చావ్మాతేతరులని 

ఆ (పాచ్‌న 

మిోామాంసా”” 

ముత 

అల్బ కాలము 

జగత్యా_రణాను 

విష్ణాఖ్యవింతి 

ఆయన 

“వధంకరు నూ కి 
“ళ్వకార్వేక - 
రోవనివత్తు” 
గోచరాతీ తానంత 

కారయ తాధ్వ రాన్‌ 


